శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీమతే కూరనాథగురవే నమః 


మట 


ఆ ఆ 
పంచసని 
అలి 


( తాత్సర్య విశేష సహితం ) 


“పండితరత్న” 
ఉ.వే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యులు 


కూరనాథ సహస్రాబ్దిస్మారక ప్రచురణము 
2011 


4 CYA 
పంచస్తని (తాత్సర్య విశేష సహితం) 

అణి 
“పండితరత్స్న”. ఉ.వే. శ్రీమాన్‌ డా ॥ ఈ.ఏ. శింగరాచార్యులు, 
ద్వితీయము[ద్రణ : ఫిబ్రవరి, 2011 

వికృతి - తైమాసం - హస్త 

(ప్రతులు : 500 
వెల : అమూల్యం 
అన్నిహక్కులు : (గంథకర్తఐి 
ముఖచిత్రం : కూరత్తా బ్ర్యూన్‌, కూరం. 
ఆవిష్కరణము : కూరత్తా క్రాన్‌ తిరునక్షత్ర మహోత్సవం, 25-1-2011 
వేదిక : సత్సంప్రదాయపరిరక్షణ సభ, వరంగల్‌ 


ఈ [గ్రంథము 
నాలాయిర దిన్యప్రబంధ పారాయణ గోష్టి 
(హనుమకొండ, వరంగల్లు), 
మరియు 


చాత్తాద శ్రీవైష్ణన సంప్రదాయ పరిరక్షణ సమితి 
(హనువుకొండ, వరంగల్లు) 
సమర్పించిన పవిత్ర ద్రవ్యంతో ముద్రింపబడింది. 


ప్రతులకు : 1 చాత్తాద శ్రీవైస్ట్లనసం ప్రదాయ పరిరక్షణ సమితి 
బాన్‌ 50 
4-7-35, కుమారపల్లి, హనుమకొండ-506 001 
ఫోన్‌ : 0870-2550081, సెల్‌ : 92966 01726 


డి.టి.పి. : శ్రీమతి ఏ.ఎస్‌. జయలక్ష్మి, తిరుపతి 
శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, తిరుపతి 


ముద్రణ కాసి వస్‌, ప్రింటర్స్‌, తిరుపతి 


శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తి మధీనుహే । 


యదుక్తయ స్రయీకంఠే యాంతి మంగళసూత్రతామ్‌ ॥ 


శ్రీసూక్తి జయతాత్తరాం సునినులా శ్రీకూరనాథస్య యా 
శ్రుత్యంతద్వయతత్త్వసార మధురా విద్వజ్ఞనానందినీ! । 
లక్ష్మీనాథసురూపవైభవగుణస్తోమస్వరూపాదికాన్‌ 
సుస్పష్టం విశదీకరోతి వివిధైః తర్కెః ప్రమాణానుగైః ॥ 


విశిష్టాద్రైతసిద్దాంతతత్త్వ్వసర్వస్వదీపికా । 
కూరనాథోదితా పంచస్తనీ భక్తరసాయనమ్‌ ॥ 


ఇచ౨ "ఎ 


వాచామగో చరమ హాగుణదేశికాగ్య- 
కూరాధినాథగురుశేఖరసం ప్రణీతా | 
పంచస్తనీ నిగముతత్వమధు ప్రపూర్ణా 
భక్తాళిమోదజననాయ సమర్ప్స్యతైషా ॥ 


కూరనాథసహ్రాబ్దిస్మృతి ర్భక్యా సమర్వ్యతే । 
వాచికీ వరివస్యేయం సవిధే తత్సదాబ్దయోః ॥ 


ఈ గ్రంథముద్రణకు కైంకర్యము చేసిన భాగవతోత్తములు 
నివాసము కైంకర్యము 


నామధేయము 


క్రీ.శే. శ్రీమాన్‌ శ్రీపెరుంబూదూరు కూరత్తాల్వార్‌ 


శ్రీమాన్‌ యదుగిరి మురళీధర్‌ స్వామి 
శ్రీమాన్‌ యదుగిరి వేంకటకృష్ణ 

శ్రీమాన్‌ తిరునగరి వేంకటేశ్వర స్వామి 
శ్రీమాన్‌ తిరుక్కోవళూరి వేంకటయ్య స్వామి 
శ్రీమాన్‌ తాడూరు వేంకటేశ్వర స్వామి 
శ్రీమాన్‌ రేబెల్లి వెంకటేశ్వరస్వామి 

శ్రీమాన్‌ సూరినేని శ్రీమన్నారాయణ 
శ్రీమాన్‌ తిరునగరి శరత్‌బాబు 

శ్రీమాన్‌ పుల్లఖండం వేంకటేశ్వర స్వామి 
శ్రీమాన్‌ పుల్లఖండం ఉపేంద్రస్వామి 
శ్రీమాన్‌ పుల్లఖండం సాండురంగస్వామి 
శ్రీమతి యాదుగిరి పుష్పమ్మ 

శ్రీమాన్‌ దాస్యం వేంకటేశ్వరస్వామి 

శ్రీమతి & శ్రీ పెరుంబూదూర్‌ రాధాలక్ష్మి 
కీ.శే శ్రీమతి సుజాత & శ్రీ శ్రీనివాసస్వామి 
శ్రీమాన్‌ తిరుక్కోవళూరు మురళీధర్‌ స్వామి 
శ్రీరంగపురి అరుణ్‌మోహన్‌ 

తాళ్ళూరి సీతారామస్వామి 

శ్రీమాన్‌ శ్రీ పెరుంబూదూర్‌ భాస్కర్‌ 
శ్రీమాన్‌ తిరునగరి ఉపేంద్రస్వామి 

శ్రీమాన్‌ తాళ్ళూరి సత్యనారాయణస్వామి 
శ్రీమాన్‌ తిరునగరి పాండురంగస్వామి 
శ్రీమాన్‌ తిరునగరి నరసింహస్వామి 


శ్రీమాన్‌ తిరునగరి రామచూడమ్మ, పురుషోత్తంస్వామి 


శ్రీమాన్‌ త్రిదండసాణి సుదర్భనస్వామి 
శ్రీమాన్‌ తిరునగరి మురళీధర్‌స్వామి 
శ్రీమతి వి.కమలకుమారి, విజయకుమారి 
శ్రీమాన్‌ తిరునగరి అమరేందర్‌ 


= శి శ్రీ ? 


బస్ముం 
హైదరాబాద్‌ 
హైదరాబాదు 
హన్మకొండ 
వరంగల్‌ 
హన్మకొండ 
హన్మకొండ 
హన్మకొండ 
హైదరాబాదు 
భద్రాచలం 
హైదరాబాద్‌ 
హైదరాబాద్‌ | 
హన్మకొండ 
హైదరాబాదు 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
ఖమ్మం 
కొత్తగూడెం 
ఖమ్మం 
హైదరాబాద్‌ 
హన్మకొండ 
హన్మకొండ 
ఖమ్మం 


11000/- 


5001/- 
5001/- 
3001/- 
3001/- 
3001/- 
3001/- 
3001/- 
3001/- 


5116/- 


1500/ - 
1000/ - 
1116/- 
1116/- 
1000/- 
1000/- 
1000/- 
501/- 
501/- 
501/- 
501/- 
501/- 
501/- 
501/- 
501/- 
501/- 
100/- 


మహామహోపాధ్యాయ, కవిశాబ్దికకేసరి, శాస్తరత్నాకర 

ఉన, శ్రీమాన్‌ డా॥ శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాధాచార్య స్పామివారు 
అధ్యక్షులు, సత్సంప్రదాయ పరిరక్షణ సభ 

శివనగర్‌, వరంగల్‌-506 002 


మకరహస్త ప్రశస్తి 


ఒక వేయి సంవత్సరాలకు పూర్వం తుండీరమండలము అను ద్రవిడదేశ 
ప్రాన్రమున కూరము అను అఆ(గ్రహారమున పవి(త్రశ్రీ వైష్రకుటుంబమున అప్పటి సౌమ్య 
సంవత్సరమున మకరమాసంలో హస్త నక్షత్రమున శ్రీవత్సచిహ్నమి(శ్రులనే నామధేయం 
గల మహాచార్యులు అవతరించినారు. వీరినే కూరత్తార్యాన్‌ అని శ్రీవైష్ణవ సంప్రదా 
యస్థులు వ్యవహరిస్తారు. భగవద్రామానుజులవారిని ఆశ్రయించి, వారివద్ద 
పంచసంస్కారములను పొందిన ఈ మహాచార్యులు స్వాచార్యులకు సిద్దాన్తసంరక్షణలో 
కుడిభుజముగా వ్యవహరించి వారి పూర్ణాభిమానపా(త్రులైన ప్రథమశిష్యులు. ఇప్పటికి 
వీరి అవతారము జరిగి వేయి సంవత్సరములు నిండిన సందర్భముగా శ్రీ వైష్లమండలి 
సహ(స్రాబ్దిమహోత్సవమును ఆనన్షముతో జరుపుకొనుచున్నది. ఏతన్నిమిత్తముగా వారు 
ప్రసాదించిన పంచస్తవిని ఆన్షసం[గ్రహవివరణముతో ముద్రించి ప్రకటింపవలెననే 
సద్భావనతో మా ప్రియమిత్రులైన శ్రీమాన్‌ పి. గోపాలకృష్ణమూర్తిగారు సంకల్పించుట, 
తదనుసారముగా పండితప్రకాండులైన శ్రీమాన్‌ ఇ.ఏ. శింగరాచార్యులు ఆ [గ్రంథము 
నకు అన్యూనాతిరిక్తముగా లఘువ్యాఖ్యను లలితమధురభాషలో వ్రాయుట, వెంటనే 
దానిని సహ్రాబ్దిసందర్భము నరసాపురంలో ప్రచురించుట జరిగినది. సహ(స్రాబ్దిపూర్తి 
అయి ఒక మొదటి సంవత్సరము గడచిన సందర్భమున వరంగల్‌ నగరవాసులైన 
నాలాయిర దిన్యప్రబంధ పారాయణ గోష్టినారికి, శాత్తాద శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణ 
సమితివారికి దీనిని పునర్ముద్రణ గావించి శ్రీవైష్ణభక్తులకు అందించవలెననే కోరిక 
కలుగుట, వారి ద్రవ్యసహాయంతోనే ఇపుడు మరల ఇది మాత్రమే విచారమునొందుట 
అత్యంత (ప్రహర్షణీయమైన విషయము. ఈ పవిదత్రకైంకర్యమునకు తలపెట్టిన 
దివ్యప్రబంధపారాయణ గోష్టి వారికి, పునర్ముద్రణ కొరకు దీనిని సిద్దపరచి ఇచ్చిన 
శ్రీమాన్‌ పండితరత్న ఇ.ఏ. శింగరాచార్య స్వామివారికిని శ్రీ వైస్లనలోకము కృతజ్ఞతాబద్దమై 
యుండవలెను. 


శ్రీవైకుంఠస్తవము, అతిమానుషస్తవము, సుందరబాహుస్తవము, వరదరాజస్తవము, 
శ్రీస్తవము - అను పేరు కలిగిన స్తోత్రముల సమాహారరూపమైన ఈ పంచస్తవి 
శ్రీమన్నారాయణుని పరత్వమును, సమస్తకల్యాణగుణగణములను సమగ్రముగా 
తెలుపుతూ, ఆ స్వామియే సర్వసంరక్షకుడని, ఆశ్రయించి తరింపుడని సప్రమాణముగా 
తెలుపు మహాగ్రంథము. సంస్కృతభాషలోనున్న ఇది అందరికీ సులభ(గ్రాహ్యము 
కానందున ఆంధ్రభాషలో సులభశైలిలో వివరించి శ్రీమాన్‌ శింగరాచార్యులుగారు 
లోకమునకు అందించుచున్నారు. బహుద్రవ్యసాధ్యము ముద్రణ కనుక, అందులకు 
తమ [ద్రవ్యమును సద్వినియోగమొనర్చి ధన్యులైనవారు శ్రీమాన్‌ పి.గోపాలకృష్ణమూర్తి 
గారు. పునర్ముద్రణావసరమును గుర్తించి జిజ్ఞాసువులకు అందరికిని అందించుటకు 
ముందుకు వచ్చినవారు వరంగల్‌ నగరంలోని శ్రీ వైప్లవసంప్రదాయనిష్టులు. నాలాయిర 
దివ్యప్రబంధపారాయణ గోష్టివారు, శాత్తాద శ్రీవైషసంప్రదాయ పరిరక్షణ సమితివారు. 
మాకు అమితానందమును కలిగించిన వీరికి అందరికినీ సిద్దాంతప్రచారమునందు 
ఇతోధిక భక్తిశ్రద్దలను పెంపొందించి శ్రీ శ్రియః పతులు, ఆళ్వారులు, అచార్యపరం 
పరయును సమస్తసన్మంగళములను ప్రసాదించెదరు గాక అని హృదయపూర్వకముగా 
ఆకాంక్షించుచున్నాను. 


తు 
శ్రీ న.చ. రఘునాథాచార్యులు 
మహామహోపాధ్యాయ 
అధ్యక్షులు, సత్సం ప్రదాయపరిరక్షణసభ 
వరంగల్‌ 


కృతజ్ఞతావిష్కరణ 


శ్రీవైప్లవసంప్రదాయంలో ఆచార్యస్థానం చాలా ఉన్నతమైనది. మాతాపితరులు 
భౌతికజన్మను ప్రసాదిస్తే, ఆచార్యులు జీవునికి జ్ఞానజన్మ నిచ్చి పాపపంకిలమైన ఈ 
శరీరాన్ని సంస్కరించి, పూజాయోగ్యమైన పుష్పంగా మార్చి, ఆ పరమాత్మ సన్నిధిని 
ఆత్మసమర్పణ చేసుకొనే అర్హతను అవకాశాన్ని కలిగిస్తాడు. ప్రణవము మూడక్షరాల 
కలయిక. అవి “అ+ ఉ+మ్‌”. ఈ మూడింటి సంగమమే ఓంకారము. “అక్షరాణా 
మకారో౭_స్మి” అని భగవానుడు శ్రీమద్భగవద్గీతలో తన ఉనికిని తెలియపరచాడు. 
'అ'కారవాచ్యుడు పరమాత్మైతే, 'మ్‌” కారవాచ్యుడైన జీవుడు శేషభూతుడని ప్రణవములోని 
మధ్య అక్షరమైన 'ఉ' కారం తెలుపుతుంది. ఆ 'ఉ'కారవాచ్యుడైన ఆచార్యుడే తన 
పురుషకారంతో జీవుడు పరమాత్మకే శేషభూతుడే సత్యాన్ని తెలిపి జీవుని ఉద్దరిస్తాడు. 


మనకెంతోమంది పూర్వాచార్యులున్నారు. అందు ఆచార్యస్థానానికి పరిపూర్ణ 
నిదర్శనం శ్రీకూరత్తాళ్వానులు మాత్రమే. ఒకవేళ ఆచార్యస్థానానికి ఒక రూపు కల్పిస్తే 
ఆ రూపానికి శ్రీకూరత్తాళ్యాన్‌ మాత్రమే సరితూగగలరు. సచ్చిశిష్యుడు కానివాడు 
సదాచార్యుడు కాలేడేమో అన్నసత్యానికికూడ పరిపూర్ణత శ్రీకూరనాథులవల్ల మాత్రమే 
సాధ్యమైనవి. 


ఈరోజు విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైన శ్రీభగవద్రామానుజులను స్మరిస్తున్నా 
మంటే, వారి ఉనికికి కారణభూతులు శ్రీకూరనాథులే. “గురుం ప్రకాశయేద్ధీమాన్‌' 
అన్నట్టు శ్రీరామానుజుల వైభవాన్ని (ప్రకాశింపజేయుటయేకాక, ఆచార్య ఆజ్ఞ 
నుల్లంఘించిన శ్రీరామానుజులను తమ సంబంధంతో ఆ అపచారంనుండి ముక్తులను 
చేసిన శిష్యరత్నం శ్రీకూరేశులు. మర్యాదాపురుషోత్తముడుగా (ప్రస్తుతించబడిన 
శ్రీరామచంద్ర స్వామిలోనైనా వెతికితే ఒకటో రెండో లోపాలు దొరకవచ్చునేమో కాని, 
శ్రీకూరనాథునిలో దివిటీ పట్టి వెతికినా ఎలాంటి దోషాలు కనిపించవు. కేవలం ఆచార్య, 
శిష్యస్థానాలకే కాదు, పరిపూర్ణ మానవతా విలువలకు కూడ శ్రీకూరనాథులే పరిపూర్ణ 
నిదర్శనమని మన పూర్వాచార్యులంతా ముక్తకంఠంతో లోకానికి చాటిన పరమ 
ప్రామాణికమైన సత్యం. శ్రీరామానుజుల అపరావ తారమైన శ్రీమణవాళమామునులు 
కూడ తమ 'యతిరాజనింశతి'లో శ్రీకూరనాథులవైభవాన్ని ఈ క్లోకంద్వారా ప్రకటించారు. 


వాచామగోచరమహాగుణదేశికాగ్య కూరాధినాథకధథితాఖిలనైచ్యపా త్రమ్‌ । 
ఏస్లోల_హమేవ న పున ర్హగతీదృశస్తత్‌ రామానుజార్య! కరుణైవ తు మద్దతి స్తే॥ 


ఓ రామానుజా! వాచామగోచరమై, వర్షింప శక్యం కాని కళ్యాణగుణాల కాస్పదమైన 
ఆచార్యులైన కూరత్తాళ్వాన్‌లు అనుగ్రహించిన సమస్తనైచ్యమునకు నేనే పాత్రుడను- 
అని కూరనాథుల వైభవాన్ని తమ యతిరాజవిశంతిలో ప్రస్తుతించారు. 


శ్రీకూరనాథులు మనపై అపారమైన అనుగ్రహంతో ఐదు స్తవాలను అను[గ్ర 
హించారు. అవి - (1) శ్రీవైకుంఠస్తనము, (2) అతిమానుషస్తవము, (3) సుందర 
బాహుస్తనము, (4) శ్రీనవరదరాజస్తనము, (5) శ్రీస్తవము. ఈ ఐదు స్తవాలు శ్రీవైష్ణవ 
సంప్రదాయంలో విశేషప్రాచుర్యం పొందడమేకాక, దయమంత్రవివరణగా పెద్దలచే 
ఆమోదింపబడినవి. శ్రీకూరనాథులు తమ పంచస్తవిని మాంగల్యంగా పరమాత్మచే 
వేదమాత గళసీమ నలంకరింపజేసిన ఆచార్యశిరోమణి. 


పండితరత్న, ఉభయవేదాంత వాచస్పతి, సాంప్రదాయశిరోనుణి, ఉ.వే. శ్రీమాన్‌ 
డా॥ ఇ.ఏ. శింగరాచార్య స్వామివారు శ్రీ కూరనాథ సహస్రాబ్ది సందర్భముగా పంచస్తవాలకు 
తాత్పర్య విశేషాలను (గ్రహించారు. ఒక భక్తుడు దానిని (గ్రంథరూపంలో ముద్రించి 
కూరనాథుల సహస్రాబ్ది ప్రారంభంలో నరసాపురంలో గత సంవత్సరం ఆవిష్కరణ జరిగి 
భాగవతోత్తములకు వితరణ చేయుట జరిగింది. ఈ సహస్రాబ్ది ముగింపుగా మరికొన్ని 
ముద్రించి భాగవతకైంకర్యాన్ని చేయాలనే మా ఆకాంక్షను మన్నించి, అనుమతి 
నివ్వడమేకాక ఆ గ్రంథములో సముచితమైన కొన్ని విశేషాలను మా కోరిక మేర చేర్చి 
ఆ గ్రంథము[ద్రణభారాన్నికూడ మా అభ్యర్థన మేర తమపై వేసుకున్న ఆచార్యులు, 
అపరకూరనాథులుగా అభివర్షించతగిన కృపామాత్రప్రసన్నాచార్యులు మా స్వామివారు. 
వారికి వాచికకైంకర్యంతో అంజలిబద్దులమై కృతజ్ఞతను ప్రకటించుకోవడమే తప్ప ఎలా 
తీర్చుకోగలం వారి బుణం? ఒక సదాచార్య సమాశ్రయణం ఒక అజ్ఞుణి ఎలా మార్చి 
వేయగలదో అందుకు ్రత్యక్షఉదాహరణం మేమే. మహామహోపాధ్యాయ కవిశాబ్దిక 
కేసరి, శాస్తరత్నాకర, ఉ.వే. డా॥ శ్రీమాన్‌ న.చ. రఘునాథ దేశికుల సమాశ్రయణం, 
అనేకమంది ఉ.వే. పండితగోస్టితో పరిచయం కలగడం మా పూర్వజన్మ సుకృతంగా 
భావిస్తాము. అందునా, ఉ.వే. శ్రీమాన్‌ డా॥ ఇ.ఏ. శింగరాచార్యస్వామి గారంటే ఏదో 
అనిర్వచనీయమైన పూజ్యతాభావం. సంప్రదాయనిష్టులుగా వారి ఆణిముత్యాల్లాంటి 
గ్రంథాలను సంపాదించుకుని శ్రీ వైస్లవసంప్రదాయవైభవాన్ని ఆస్వాదించాను. ఈ మధ్య 
వారను గ్రహించిన “కూరేశగాథామృ తల హరి” దాసునికి నిత్యానుసంధేయ (గ్రంథమైనది. 
అపరకూరనాథాంశసంభూతులైన మా శింగరాచార్య శ్రీచరణసన్నిధిని స్వరూపాను 
రూపంగా అవనతశిరస్కులమై అంజలి బంధంతో స్వామివారు పల్లాండు పల్లాండుగా 
శతాధికవసంతాలు ఈ లీలావిభూతిలో వేంచేసి యుండి, ఇంకా ఎన్నో సంప్రదాయ 


గ్రంథాలను అందించడానికి వలయు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ 
తిరుమలేశుని (ప్రార్థిస్తూ మా కృతజ్ఞతను (ప్రకటించుకొనుచున్నాము. ఇంతటి మహత్తర 
కార్యనిర్వహణకు మా అర్హత ఏమి? అని (ప్రశ్నించుకుంటే ఇచట శ్రీరామానుజులు 
హృదయనిర్వేదంలోనుండి జనించిన ఈ శ్లోకం అవశ్యం అనుసంధేయం. 


శో యత్సాదాంభోరుహధ్యాన విధ్వస్తాశేష కల్మషః । 
వస్తుతా ముపయాతో9_హం యామునేయం నమామి తమ్‌ ॥ 


ఈ తనియన్‌ భగవద్రామానుజులు తమ పరమాచార్యులైన యామునాచార్య 
స్వామి పాదపద్మములు సేవించుకుంటూ సర్వపాపములనుండి ముక్తుడనై ఒక వస్తువుగా 
మనగలిగితిని - అని తమ పరమాచార్యులై యామునమునులయెడ శ్రీమద్రామాను 
జులు కృతజ్ఞతను ప్రకటించుకున్నారు. అంతటి ఆచార్యులే తమ పరమాచార్యుల 
సన్నిధిని సేవించడంద్వారా ఒక వస్తువుగా మనగలిగినారంటే వారిముందు మా అర్హత 
ఎంత? అని (ప్రశ్నించుకుంటే, మా అర్హతకేమి కొజత? అపరరామానుజాంశ 
సంభూతులు, మహామహోపాధ్యాయులు, కవిశాబ్దికకేసరి, శా స్రరత్నాకర, గజారోహణ, 
బ్రహ్మరథాది గౌరవసమ్మానితులు అయిన ఉ.వే. శ్రీమాన్‌ డా॥ న.చ. రఘునాథాచార్య 
స్వామి శ్రీచరణ సన్నిధిని శిష్యులుగా వారిని సేవించుకుంటూ, వారి అనుగ్రహతరు 
చ్చాయలోనున్న మా అర్హతకేమీ కొత లేదు. 


మా ఆచార్యస్వామికి, శ్రీమాన్‌ శింగరాచార్యస్వామి శ్రీచరణసన్నిధిని మజొక 
మారు కృతజ్ఞతాంజలులను సమర్పించుకుంటున్నాము. 


ఇట్లు 
శ్రీరఘునాథదేశికశ్రీచరణరేణువు 
తిరునగరి వేంకటేశ్వర్లు 
నాలాయిర దివ్యప్రబంధ పారాయణ గోష్టి 
శాత్తాద శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణ సమితి 
4-7-85, కుమార్‌పల్లి, హన్మకొండ, వరంగల్‌-506 001 
ఫోన్‌ ల్యాండ్‌ : 0870-2550081 
సెల్‌ : 9296601726 


10 


అభినందనం 


గత ఏడు నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎమ్బెరుమానార్‌ స్వామివార్ల కోవెలలో 
ప్రపన్నాగ్రేసరులు, ఎంతో (శ్రమను, ద్రవ్య వ్యయాన్ని వెచ్చించి ధార్మిక (ప్రచారాన్ని 
పెద్దల, ఆత్మీయుల మంగళాశాసనాలతో అప్రతిహతంగా సాగిస్తున్న మిత్రమణులు 
శ్రీమాన్‌ పి. గోపాలకృష్ణమూర్తిగారి పవిత్ర (ద్రవ్యంతో శ్రీకూరనాథుల సహస్రాబ్ది 
మహోత్సవాలు ఫిబ్రవరి నెలలో ఐదురోజుల పాటు వైభవంగా నిర్వహింపబడ్డం 
సువిదితం. ఆ ఉత్సవాల స్మృత్యకంగా శ్రీమాన్‌ పి.గోపాలకృష్ణమూర్తిగారు ఈ పంచస్తవిని 
తాత్పర్య విశేషాలతో ముద్రించారు. ముద్రించిన కొద్దినెలలోనే ఈ [గ్రంథ ప్రతులు 
చెల్లిపోయినందున, మలిముద్రణకు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ విషయాన్ని 
గుర్తించిన భగవద్భాగవత కైంకర్యనిష్టులు, మహామహోపాధ్యాయ, శ్రీమాన్‌ రఘునాథా 
చార్య స్వామివారి (వరంగల్లు) శ్రీపాద సంబంధాన్ని కలవారు. అయిన శ్రీమాన్‌ టి. 
వెంకటేశ్వర్లు గారి ప్రయత్నంతో ఇప్పుడు ఈ పునర్ముద్రణ నాలాయిర దివ్య ప్రబంధ 
పారాయణగోష్టి, హనునుకొండ, వరంగల్లు, చాత్తాద శ్రీవైప్లన సంప్రదాయ పరిరక్షణ 
సమితి, హనుమకొండ వరంగల్లు వారు అందించిన ఆర్థిక సహాయంతో చేయబడు 
తున్నది. ఈ గ్రంథాన్ని ముద్రించడం ద్వారా పరమవైదికమైన శ్రీవైష్ణవసిద్దాంతానికి, 
శ్రీకూరేశులకు, భాగవతులకు స్వరూపానురూపమైన కైంకర్యాన్ని చేసుకొంటున్న ఈ 
రెండు సంస్థలకు, వీరిని ప్రోత్సహించిన శ్రీమాన్‌ వెంకటేశ్వర్హుగారికి అనేక మంగళా 
శాసనములు. శ్రీమాన్‌ వెంకటేశ్వర్జుగారికి మార్గనిర్దేశం చేసి, (ప్రోత్సహించిన 
నుహానుహోపాధ్యాయ, ఉనే. శ్రీమాన్‌ డా॥ రఘునాథాచార్యస్వామివారి సన్నిధిలో కృతజ్ఞతా 
పూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. భవిష్యత్తులో ఈవిధంగానే మరిన్ని సద్గంథాలు ఈ 
సంస్థల ద్యారా ముద్రింపబడాలని, ఆ విధంగా శ్రీనివాసుడు వారిని కటాక్షిస్తాడని 
ఆశిస్తున్నాను. ఈ (గ్రంథం గురువర్యులైన శ్రీమాన్‌ రఘునాథాచార్యస్వామివారి శ్రీ హస్తాల 
ద్వారా ఆవిష్కరింపబడడం కూడా అత్యంతం సముచితం. పూర్వం వలెనే ఈ ముద్రణ 
కూడా పలువురు ఆస్తికులైన సహృదయుల ఆదరాభిమానాలను చూరగొంటుందని 


భావిస్తున్నాను. 

ఇట్లు నివేదించే 
తిరుపతి బుధజననియోజ్యాడు 
20-1-2010 ఈర! శింగరాచార్యులు 


లాలన? 6 + శక 


11 


శ్రీనుతే రామానుజాయ నము; 
శ్రీమతే కూరనాథాయ ననుః 


అర్వాంచో యత్సదసరసిజద్వంద్వ మాశ్రిత్య పూర్వే 
మూర్హా యస్యాన్వయ ముపగతా దేశికా ముక్తి మాపుః | 
సోలి యం రామానుజముని రసి స్వీయముక్తిం కరస్థాం 
యత్సంబంధా దనునుత కథం వర్ష్యతే కూరనాథః ॥ 


అంతు లేని, సాటి లేని వైభవాన్ని కలవారు, అపారమైన కరుణకు సముద్రం 
వంటివారు, సమస్తకల్యాణగుణాలను కలవారు, శ్రీమన్నారాయణుడే పరతత్త్యం అనే 
సత్యాన్ని ప్రతిపాదించే పరమవైదికసిద్దాంతమైన విశిష్టాద్ద్వై తాన్ని రక్షించడంకోసం తమ 
నేత్రాలను రెండింటిని త్యాగం చేసినవారు, పరమపావనచరిత్రులు, పంచస్తవ 
ప్రణేతలుగా ప్రసిద్దులు అయిన శ్రీవత్సాంకనామధేయులు, శ్రీ వైప్లవసం ప్రదాయంలో 
కూరత్త్యాగ్యాన్‌, కూరేశులు, కూరనాథులు- ఇత్యాదినామాలతో కూడా ప్రసిద్దులు. వీరి 
మహిమను వర్గించడానికి వాచస్పతిగా కీర్తింపబడే బృహస్పతికూడా సమర్థుడు కాడన్నది 
పొగడ్త కాదు; వాస్తవం. (శ్రియఃపతివైభవాన్ని వర్ణించడం ఒకవేళ సాధ్యమైనా, 
శ్రీరామానుజుల మహిమను వర్లించడం వీలయే పనికాదని భగవద్రామానుజుల 
అంతరంగశిష్యులలో ఒకరైన ముదలియాణ్డాన్‌ (దాశరథి) అనేవారు. శ్రీరామానుజుల 
మహిమను వర్లించడం సాధ్యమైనా, శ్రీకూరేశుల మహిమను వర్ణించడం మాత్రం 
సాధ్యం కాదని మన పూర్వాచార్యులు ముక్తకంఠంగా నొక్కి వక్కాణించే అభిప్రాయం. 


మానవునకు ఉండవలసిన గుణాలో ముఖ్యమైనవి జీవకారుణ్యం, ఆచార్యభక్తి, 
భగవద్భక్తి లౌకికసుఖంలో వైరాగ్యం, వైదుష్యం, సత్కర్మానుష్టానం మొదలైనవి. ఇవి 
అన్నీ మూర్తీభవించిన రూపమే కూరేశులు. వీరి దివ్యచరితానుసంధానం శ్రీ వైప్లవు 
లందజికీ తప్పక కర్తవ్యం. ప్రత్యేకించి, కూరేశుల సహగస్రాబ్ద పూర్తి ఉత్సవాలు జరిగే 
ఈ సమయంలో ఈ మహనీయులను స్మరించడం అవశ్యకర్తవ్యమనే అభిప్రాయంతో 
వారి మహావైభవసము(ద్రంలోని చిన్ని కణాలను కొన్నిటినిమాత్రం ఆస్వాదించి 
ఆనందించడానికి ఈ చిన్న ప్రయత్నం చేయబడుతున్నది. 


12 


కూరేశుల అవతారం : ముక్తిప్రదాయకాలైన క్షేత్రాలుగా పౌరాణికప్రసిద్దిని పొందిన 
వానిలో ఒకటైన కాంచీనగరానికి వాయవ్యదిక్కులో “కూరమ్‌” అనే ఒక అ(గ్రహారం 
ఉన్నది. కూరేశుల తండ్రి పేరు కూరత్తాగ్ర్యార్‌ అని దివ్యప్రబంధ వ్యాఖ్యానాలలో 
తెలుపబడింది. కూరేశులు సౌమ్యవర్షంలో (కీ.శ.1008 సం) పుష్యమాసం హస్తనక్షత్రంలో 
కూరత్తాప్వార్‌కు కుమారులుగా అవతరించారు. తండ్రిగారు వీరికి శ్రీవత్సాంకులనే 
పేరు పెట్టారు. వీరి అవతారాన్ని గూర్చిన కారణాన్ని సంప్రదాయజ్ఞులైన ఆచార్యులు 
ఈ విధంగా వివరిస్తారు. భగవానుడు శ్రీమన్నారా యణుడు శ్రీరామచంద్రుడై భూమిపై 
అవతరించినపుడు, ఆ స్వామికి అంతరంగ కైంకర్యాన్ని చేయడంకోసం ఆదిశేషుడు 
లక్ష్మణుని రూపంలో అవతరించి “అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే” 
అని అంటూ ఆ శ్రీరామునకు సర్వదేశాసర్వకాల- సర్యావస్థలలోను కైంకర్యాన్ని చేశాడు. 
“రామస్య దక్షిణో బాహుః అనిఅన్నట్టు ఆ స్వామికి కుడిభుజమై నిలిచాడు. మళ్ళీ 
కొన్నాళ్ళకు భగవానుడు ధర్మసంస్థాపనం కోసం భూమిపై అవతరించదలచినపుడు 
పూర్వంవలెనే ఈ అవతారంలోకూడా తనకు సహాయంగా ఉండమని ఆదిశేషుని 
భగవానుడు అడిగాడు. అపుడు ఆదిశేషుడు వినోదంగా- “మీరు శ్రీరామునిగా 
అవతరించినపుడు నేను తమ్మునిగా పుట్టి పలు క్లేశాలను అనుభవించాను. అది 
చాలు లెండి” అన్నాడట. అపుడు శ్రియఃపతి “ఈ అవతారంలో ఆ (క్రమం వ్యత్యస్తం 
కానిద్దాం. నీవు అన్నగా అవతరించు, నేను తమ్మునిగా జన్మిస్తాను” అన్నాడట. ఆ 
రీతిలోనే ఆదిశేషుడు బలరాముడుగా, భగవానుడు శ్రీకృష్ణుడుగా అన్నదమ్ములుగా 
అవతరించారు. అయినా ఈ అవతారంలో కూడా భగవానునకు కొంత కొజత 
మిగిలి పోయింది. “అయ్యో! ఇంతవరకు నేను శేషిత్వాన్నె ప్రధానంగా చేసికొని 
వ్యవహరించాను. నిజానికి నాకు శేషిత్వాన్ని అనుభవించడం కంటే భక్తులపట్ల శేషత్యాన్ని 
కల్లి ఉండడమే చాలా అభిమతం. అందువల్ల ఆ శేషిత్యానుభవం కోసం ఇంకా వేజొక 
అవతారాన్ని పరిగ్రహించాలి” - అని మనస్సులో భావించిన భగవానుడు ముందుగా 
తాను శ్రీవత్సాంకుల రూపంలో శేషభూతుడుగా అవతరించి, ఆదిశేషులను 
శేషిస్థానంలో భగవద్రామానుజులుగా అవతరింపజేశాడు. ఇంతటితో ఆగకుండా, 
శ్రీయతివర పునరవతారభూతులుగా చెప్పబడే వరవరమునుల రూపంలో ఆదిశేషులను 
శేషిస్టానంలో అవతరింపజేసి, తాను ప్రతివాదిభయంకరమ్‌ అణ్మన్‌ అనే నామంతో 
శేషభూతునిగా అవతరించాడు- అని సంప్రదాయజ్ఞులైన పెద్దల సూక్తి. శ్రియఃపతి 
వక్షస్థలంలో వెలిగే శ్రీవత్సమనే పుట్టుమచ్చవంటి గుర్తును వీరు కల్లి ఉండడం వీరి 
పరమపురుషత్వాన్ని సూచిస్తుందని, అందువల్ల వీరు భగవానునివలె శ్రీవత్స 
లాంఛనులనే నామాన్ని పొందారనికూడా ప్రసిద్ధి. 


13 


కూరేశులు ఆగగ్వాన్‌ అయ్యారు : వీరికి శ్రీవైప్లవసంప్రదాయంలో “ఆకగ్రాన్‌” 
అని పేరు. భగవద్భక్తిరసంలో, భగవద్గుణాను భవరసంలో మునిగి ఉండేవారని ఈ 
నామంయొక్క తాత్సర్యం. ఈ పేరు వీరికి కల్లడానికి సంబంధించిన, ఒక ఆసక్తికరమైన 
దివ్యప్రబంధ వ్యాఖ్యానంలో కన్పించే ఐతిహ్యం (ప్రకృతంలో అనుసంధేయం. భగవద్భక్తి 
రసా(ర్టహృదయులైన శ్రీకూరేశులద్వారా తిరువాయ్‌మొ ఖ్రీలోని రస్యరహస్యార్థాలను 
ఆలకించాలని ఒక పర్యాయం భగవ(ద్రామానుజులు ఆశపడ్డారు. శేషత్వంలో 
చరమావధిని కల్గి ఉండే కూరేశులు జగదాచార్యులైన శ్రీరామానుజులకు తాము 
తిరువాయ్‌మొ [రీ అర్థాలను చెప్పడానికి ఇష్టపడలేదు. శ్రీరామానుజుల బలవంతంపై 
వారిద్దరిమధ్య ఒక ఒప్పందం కుదిరింది. అది ఏమంటే - కూరేశులు - దాశరథి 
మొదలైన శిష్యులకు తిరువాయ్‌ మొఖ్రిలోని అర్థాలను తెలియజేయాలి. ఆ శిష్యులు 
వానిని శ్రీరామానుజులకు తిరిగి చెప్పాలి- అన్నది ఆ ఒప్పందం. అదే మంచి తరుణం 
అని సంతోషపడిన శ్రీనైష్ణవుల పలువురి గోష్టి సమకూడింది. కూరేశులు 
తిరువాయ్‌మొ [నీలోని “ఉయర్వణ ఉయర్‌నలమ్‌” అని ప్రారంభం అయే పాశురాన్ని 
అనుసంధించడం ఆరంభించిన క్షణంలోనే ఆ పాశురార్థాన్ని స్మరించి తన్మయత్వంతో 
మోహాన్ని పొందారు. “మతాంతరులు సద్గుణనిధి అయిన పరమాత్మను నిర్లుణునిగా 
అన్నారు. కాని, ఆకగ్యార్డు మొదటి పాదంలోనె అతులితమహానందధామునిగా 
పరమాత్మను స్తుతించారు. ఆహా!” అని అంటూ మాటిమాటికీ పాశురాన్ని స్మరించి, 
మూర్చిల్లారు. అపుడు గోష్టిలో ఉండే దాశరథివంటి శ్రీవైప్లవులు పరుగెత్తి పోయి, 
శ్రీరామానుజులవద్ద ఈ సంగతిని చెప్పారు. శ్రీరామానుజులు వెంటనే కూరేశుల 
దగ్గరకు వచ్చి భగవానుని ఉలూఖలబంధ వృత్తాంతాన్ని “ఎత్తిణమ్‌ ఉరలినోడు 
ఇణైన్టిరున్దు ఏజ్లియ వెళివే” అని అంటూ స్మరించి ఆటు నెలలకాలం మోహదశను 
పొందిన నమ్మాకగ్యార్లను మనం ఇపుడు సేవించలేక పోయినా, అటువంటి 
గుణానుభవాన్నే పొంది, ముగ్దులైన ఈ భక్తవరేణ్యులను చూడగలిగాము కదా! ఆహా!” 
అని గద్గదస్వరంతో పల్కుతూ, చిరకాలం వేచి ఉన్నారు. కూరేశులు కొంత కాలానికి 
స్మృతిని పొందారు. అపుడు రామానుజులు వారిని “ఆగ్రాన్‌! ఆగ్ర్యాన్‌!” అని గట్టిగా 
సంబోధిస్తూ, వీపు తట్టి లేవదీశారు. కూరేశులు మళ్ళీ “ఉయర్వణ ఉయర్‌నల 
ముడైయవన్‌” అని అనుసంధిస్తూ దిగ్గున పైకి లేచారు. భగవద్గుణానుభవంవల్ల మనస్సు 
కజగిపోయే సుకుమారమైన స్వభావాన్ని కల్గి ఉండడంలో నమ్మాగ్ర్యార్లవంటివారు 
కూరేశులు అనే భావంతో శ్రీరామానుజులు వీరిని “ఆగ్రాన్‌!” అని సంబోధించారు. 
ఆ పేరు వీరికి ప్రసిద్దనామంగా స్థిరపడింది. 


14 


పూవు పూచిన వెంటనే పరిమళించింది : కూరేశుల చిన్నతనంలోనే వారి 
జ్ఞానభక్తులు పరిమళించాయి. “పిజ్ఞాయ్‌ పశ్రుత్తాలో” అంటూ గోదాదేవి విషయంలో 
శ్రీవరవరమునులు చిన్నతనంలోనే పరిణతిని పొందినట్టు పల్కిన సూక్తి వీరి 
విషయంలోకూడా పూర్తిగా అన్వయిస్తుంది. కూరేశుల చిన్నతనంలోనే తల్లిని 
కోల్పోయారు. కూరేశుల తండ్రి కూరత్తార్ట్యార్‌ ద్వితీయవివాహం చేసికోవాలని ఒక 
దశలో తలచారు. కాని, కుమారుని విలక్షణమైన యోగ్యతను, భగవద్భక్తిని చూచి, 
తాము మళ్ళీ వివాహమాడితే రాబోయే భార్య సవతి తల్లే అవుతుంది కనుక, ఆమె 
ఒకవేళ సవతితల్లి భావంతో కూరేశుల విషయంలో అపచారం చేస్తే, ఆ అపచారంలో 
తమకుకూడా అన్వయం ఉంటుందని భయపడి, సామాన్యమైన గృహస్థాశ్రమ 
ధర్మపాలనకంటే, భాగవతాపచారాన్ని చేయకపోవడం అనే విశేషధర్మాన్ని పరిపాలనే 
యుక్తతరం- అని భావించి రెండవమాణు వివాహం చేసికోవడం మానివేశారు. 


కూరేశుల లౌకికనిషయవైరాగ్యం: కూరేశులు తాము జన్మించిన కూరం అనే 
అ(గ్రహారానికి అధిపతులు. ఒకనాటి రాత్రి నగరసంచారాన్ని చేసే వీరికి ఇక ఇంటిలో 
జరిగే సంభాషణ యాదృచ్చికంగా చెవిలో పడింది. వెంటనే రహస్యంగా ఆ సంభాషణను 
పూర్తిగా విన్నారు. అపుడు వారికి తెలిసిన విషయం ఏమంటే - 'ఆ ఇంటియజమాని 
కుమార్తెను వివాహమాడిన వరుడు త్వరలో మరణిస్తాడు" అని జ్యోతిషపండితులు 
చెప్పారు. ఆమాట విన్నతరువాత ఎవరూ ఆమెను వివాహమాడడంకోసం ముందుకు 
రావడం లేదు. ఆమెకు వివాహ వయస్సు మీరి పోతున్నది. ఈమెను ఇంకా ఇంటిలో 
పెట్టుకొంటే అది లోకాపవాదానికి కారణం అవుతుంది. అందుచేత ఆమెను వధించడమే 
తప్ప వేణు దారి లేదు- అని బంధువులు నిర్ణయించుకున్నారు. 


ఈ సంగతిని రాత్రి జరిగిన సంభాషణద్యారా (గ్రహించిన కూరేశులు మణునాడు 
ఆ ఇంటిసభ్యులను రాజసభకు రమ్మని, రాత్రి మీ ఇంటిలో జరిగిన సంగతిని గూర్చి 
నివేదించమని అన్నారు. వారుకూడా యధథార్థాన్ని వెల్లడించారు. అపుడు శ్రీకూరేశులు 
“రాజ్యంలోని ప్రజలను ఆపదలనుండి కాపాడడమే కదా పాలకుని పరమకర్తవ్యం. 
అందువల్ల మీ కుమార్తెను నేను వివాహం చేసికొంటాను” అని మాట ఇచ్చారు. 
“అయ్యో! ఇదేమి న్యాయం! మీకు ఏదయినా సంభవిస్తే రాజ్యం గతి ఏమి కావాలి? 
మాకు దిక్కెవరు!” అని అంటున్న వారిని లెక్కజేయకుండా, “మీకు కల్గిన ఆపదకు 
ఇదే పరిష్కారం. వివాహానికి రెండు ప్రయోజనాలు- ధర్మానుష్టానం, పుత్రలాభం. 
ప్రజోత్పత్తికోసం భార్యతో శరీరసుఖం అపేక్షితం అవుతుంది. కాని, దానిని ఉపేక్షించి 
కేవలం గృహస్థాశ్రమ ధర్మానుష్టానంకోసం ఈమెను వివాహం చేసికొంటే నాకు ఏ 


15 


పతిని అనుసరిస్తూ, విషయసుఖాలపట్ల జుగుప్పును కల్షినదై, సద్భక్తిని, వైరాగ్యాన్ని 
కల్గినదై, “ఆణ్ఞాళ్‌' అనే వ్యవహారనామాన్ని సార్థకం చేస్తూ భర్తతో సుఖంగా కాలం 
గడిపింది. “కరణేషు మంత్రీ” అనే రీతిలో భర్తకు అపుడపుడు కల్గిన శాస్తసందేహాలను 
సైతం తీరుస్తూ “పత్నీ సుదక్షిణేత్యాసీత్‌' అన్నట్టు తగిన భార్యగా వెలుగొందింది. 


విపతు సంభవించదుకదా” అని ఆమెను వివాహం చేసికొన్నారు. ఆసాధ్వీమణి కూడా 
అ 


భాగనతారాధననిష్థాతిశయం : సకలవిధాలైన సంపదలను సమృద్ధిగాకల 
కూరనాథులు యతిరాజ శ్రీచరణ సమాశ్రయణం చేయడానికి ముందు, తమ 
నగరంలో నివసిస్తూ మహోత్సవసమయాలో కూడా వరదరాజస్వామిని సేవించడంకోసం 
కాంచీనగరానికి వెళ్ళకుండా అతిథి సమారాధనను శ్రద్దగా చేస్తూ తమ ఇంటిలోనే 
ఉండేవారు. వరదరాజస్వామికి జరిగే వైశాఖోత్సవాన్ని సేవించాలనే కుతూహలంతో 
ఉత్తరదేశంలో చాలా దూరాన ఉన్న ఇద్దరు భక్తులు మార్గమధ్యంలో కూరానికి వచ్చి, 
కూరేశుల ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి, కంచికి వెళ్ళారు. అక్కడ వరదరాజస్వామి 
ఉత్సవాన్ని సేవించారు. గరుడసేవనాడు కూడా కంచికి రాని కూరేశులను వారిద్దరు 
తక్కువచేసి మాటలాడారు. “పలు యోజనాలదూరంనుండి ఎంతో వ్యయాన్ని, 
ప్రయాసను ఓర్చి భక్తులు వచ్చి కంచి గరుడసేవను సేవిస్తూ ఉండగా, చాలా సమీపంలోనే 
ఉండే కూరేశులు తమ ఇంటిలోనే ఉంటూ, ఉత్సవాలను సేవించడంలేదే 1” అని 
కొంచెం అగౌరవంగా అన్నారు. తరువాత వారు భగవత్సేవకోసమై ఆలయానికి వెళ్ళారు. 
ఎంత ప్రయత్నించినా వారిద్దరికీ భగవద్దర్శనం లభించలేదు. మనస్సులో చాలా 
బాధపడిన వారిద్దరిని వరదరాజస్వామి అర్భకముఖంగా -“మీరు మహాభక్తులైన కూరేశుల 
విషయంలో మానసికంగా చాలా అపచారపడ్డారు. అందువల్ల వెంటనే వారిదగ్గరకు 
పోయి క్షమను అర్థించండి. లేకపోతే మీకు నా దర్శనాన్ని ఇవ్వను” అని హెచ్చరించాడు. 
అదేవిధంగా వారిద్దరు కూరేశుల పాదాలపై పడి జరిగినదానిని తెలిపి తమ తప్పును 
మన్నించమని వేడారు. అపుడు కూరేశులు చిణునవ్వుతో “మీరు వెళ్ళిరండి. భగవానుడు 
కరుణాపూర్లకటాక్షంతో మిమ్ములను అనుగ్రహిస్తాడు” అని ఓదార్చారు. వారిద్దరు 
తరువాత కంచిని సేవించి, ఆనందించారు. 

సంపత్సరిత్యాగం - ఆచార్యసమాశ్రయణం : కూరం అ(గ్రహారంలోని 
కూరేశుల భవనం మహేంద్రభవనాన్ని, కుబేరహర్య్యాన్ని మించి ఉండేది. వారి 
భవనంలోని ప్రధానద్యారకవాటాలకు పొదగబడ్డ మువ్వల గంటల ధ్వని యోజనదూరం 
వరకు విన్సించేది. అంతటి గొప్ప సంపదను కల కూరేశులు ప్రతిదినం భక్తులను, 
సాధువులను, దరిద్రజనులను ఇతరులను పలు రీతులలో అన్నపానాదులతో 
ఆనందింపజేస్తూ ధార్మికాగ్రేసరులుగా ప్రకాశించారు. 


16 


ప్రతిదినం కంచిలోని భగవదాలయంలో శ్రీహస్తిశైల శిఖరోజ్జ లపారిజాతం 
అయిన వరదరాజస్వామికి ఆరాధన అయిన తరువాత ప్రధానద్యారం తలుపులు 
మూసిన పిమ్మటనే కూరేశుల భవనకవాటాలు మూయబడేవి. ఒకనాడు కంచిలో 
ఉత్సవకారణంగా ఆలయం తలుపులు రాత్రి చాలా సేపు అయినా మూయబడలేదు. 
ఈ విషయాన్ని గుర్తించని కూరేశుల గృహరక్షకులు యథాపూర్వం కూరేశుల ఇంటి 
తలుపులను రాత్రి పొద్దుపోయిన తర్వాత మూసివేశారు. తలుపులను మూసేటపుడు 
వినబడిన తలుపుల గంటల చప్పుడు యోజన దూరంలో ఉన్న శ్రీవరదరాజస్వామి 
చెవులకు వినబడింది. అపుడు ఆ స్వామి ఆ ధ్వనిని ఆలయకవాట ధ్వనిగా భావించి 
తనకు ఆలవట్టం వీచే కైంకర్యాన్ని చేసే అంతరంగ సేవకులైన కాంచీపూర్చులను 
చూచి “ఈనాడు మన ఆలయంలో ఆరాధన పూర్తి కాకుండానే తలుపులను 
ఎందుకోసం మూశారు?” అని (ప్రశ్నించాడు. కాంచీపూర్ణులు “స్వామీ! ఈ ధ్వని 
తమ ఆలయంలోనిది కాదు. కూరేశుల భవనకవాటలను మూసినపుడు వచ్చిన ధ్వని 
ఇది” అని అన్నారు. వరదస్వామి చియునవ్వు నవ్వి “కూరేశుల సంపద్దైభవం అంతటిదా! 
మాకు కూడా ఈ రీతిగా భ్రమను కల్లించిందే!” అని అన్నారు. 


తరువాత ఈ ఇరువురి సంభాషణ వివరాన్ని విన్న కూరేశులు మనస్సులో 
చాలా నొచ్చుకొని సిగ్గుపడి పరమవైరాగ్యాన్ని పొంది, తమ సమస్తసంపదను పరిత్యజించి, 
సత్సా(త్రదానాన్ని చేశారు. శరీరపోషణకు అవసరం అయినంత ధనాన్నిమాత్రం 
పెట్టుకొన్నారు. సదాచార్యసమాశ్రయణాన్ని చేసి ఆత్మోజ్జీవనంకోసం ప్రయత్నించాలని 
నిశ్చయించుకున్నారు. అప్పటికే భగవద్రామానుజులు వరదరాజస్వామి సన్నిధిలో 
సన్న్రాసా శ్రమాన్ని స్వీకరించారనే విషయాన్ని విని, కంచికి వచ్చి, వారి శ్రీపాదాలను 
ఆశ్రయించి, వారిని (ప్రార్థించి, వారివల్ల పంచసంస్కారాలను పొంది, వారి శ్రీచరణసన్ని 
ధానంలోనే సామాన్యశాస్ర్రాలను, అధ్యాత్మశాస్రాలను, సంప్రదాయార్థాలను అధికరించి, 
ఇతరులకు బోధిస్తూ కాలం గడిపారు. 


కూరేశుల శ్రీరంగ ప్రయాణం ; కొంతకాలం తరువాత ఒకనాడు శ్రీరంగనాథుని 
ఆజ్ఞానుసారం తిరువరబ్ష ప్పెరుమాళ్‌ అరైయర్‌ అనే దివ్యప్రబంధగాయకులు 
శ్రీరంగంనుండి కంచికి వచ్చి తమ దివ్యగానంతో వరదరాజస్వామిని సంతోషపెట్టారు. 
అపుడు వరదుడు ఎంతో ప్రీతితో- “మీకేమి వరం కావాలో అడగండి, ఇస్తాను” అని 
అన్నాడు. అరైయర్‌- “స్వామీ! శ్రీరంగనాథుని సన్నిధి సమృద్దికోసం భగవద్రామానుజు 
లను మీరు మాకు అను[గ్రహంచాలి” అని ప్రార్థించారు. “అయ్యో! వీరు ఈ విధంగా 
శ్రీరామానుజులను పంపమని అడుగుతున్నారు. రామానుజులను ఏవిధంగా విడచి 


17 


ఉండగలను!” అని మనస్సులో వరదరాజస్వామి కొణతపడినా, తాను ఇచ్చిన మాటను 
కాదనలేక శ్రీరామానుజులను అరైయర్‌కు ఇచ్చి, శ్రీరంగానికి పంపాడు. ఈవిధంగా 
శ్రీరంగానికి ప్రయాణమైన శ్రీరామానుజులను విడచి ఉండలేని కూరేశులు తాముకూడా 
వారి వెంట శ్రీరంగాన్ని చేరారు. 


చరనుశ్లోకార్థలాభం : భగవద్రామానుజులు గోష్టీపూర్ణుల శ్రీపాదసన్నిధిలో ఉండి 
చాలా (శ్రమపడి శ్రీగీతాచరమక్టోకరస్య రహస్యార్థాలను (శ్రవణం చేసి, తమ మఠానికి 
తిరిగివచ్చారు. ఆచార్యుల రాకను విన్న కూరేశులు వారి వద్దకు వెళ్ళి నమస్కరించి 
మౌనంగా నిలిచారు. అపుడు రామానుజులు “నాయనా! కూరేశా! గోష్టీపూర్ణులు నాకు 
చరమక్టోక రహస్యార్థాలను ఉపదేశించి, వీనిని ఎవరికీ చెప్పవద్దని, గోప్యంగా ఉంచి 
రక్షించమని అన్నారు. అపుడు నేను పరమభాగవత శిఖామణి అయిన నా శిష్యులు 
కూరేశులకు మాత్రం చెప్పకుండా ఉండలేను- అని అన్నాను. కాంచీపూర్ణులు, 
కూరేశులు వినే యోగ్యతను కలవారైనా, వారి అధ్యవసాయాన్ని పరీక్షించి, ఒక 
సంవత్సరకాలం వారినుండి శుశ్రూషను పొంది, ఆ పిమ్మటనే ఉపదేశించండి- అని 
నాకు అనుమతిని ఇచ్చారు.” అని అన్నారు. ఆర్తులైన కూరేశులు “స్వామీ! “మిన్నిన్‌ 
నిలైయిల నున్నుయిరాక్కైకళ్‌” అన్నట్టు ఈశరీరం క్షణభంగురం, మెజపు 
మెజసినంతకాలం కూడా ఉంటుందో ఉండదో చెప్పలేమే! ఒక సంవత్సర కాలంపాటు 
నేను నిలచి ఉంటానని ఏమి నమ్మకం! అంత కాలం ఈ రహస్యార్థాలను వినకుండా 
ఉండలేను” అని పల్కి, “ఆచార్యభవన ప్రాంగణంలో ఒక మాసం ఉపవాసం చేస్తే 
అది ఒక సంవత్సరకాలం శుశ్రూష చేయడంతో సమానం” అనే శాస్తమర్యాదనుబట్టి 
ఆ రీతిగా ఒక నెలపాటు ఉపవాసాన్ని చేసి, చరమక్టోకార్డాలను శ్రీరామానుజులద్వారా 
విన్నారు. 

బంగారుపాత్రను విసరివేశారు : భగవద్రామానుజుల శ్రీపాదపద్మాలను 
నిరంతరం అనుసంధించే పరమై కాంతులు, ఆచార్యులనే పరదేవతగా భావించేవారు 
అయిన కూరేశులు దైనందిన జీవనానికి ఆవశ్యకం అయినంత తక్కువ 
సంపదనుమాత్రం తమవద్ద ఉంచుకొని కొంతకాలం గడిపారు. తావన్మాత్రమైన 
సంపదను సైతం తమవద్ద పెట్టుకొని కాపాడుకోవడం కూడా స్వరూపవిరుద్దమని 
భావించి, ఆ సంపదను కూడా భాగవతులకు దానం చేసివేశారు. అన్ని విధాల 
త్రికరణశుద్దితో తనను అనుసరించే ధర్మపత్ని ఆణ్బ్ఞాళ్‌తోపాటు శ్రీరంగానికి 
బయలుదేరారు. దారి నడుమ మధురాంతక క్షేత్రసమీపంలో వారు ప్రయాణం చేసే 
సమయంలో ఆజణ్టాళ్‌ కూరేశులతో “స్వామీ! నాకు చాలా భయంగా ఉన్నది” అని 


18 


అన్నారు. కూరేశులు “మన దగ్గర విలువైన వస్తువు ఏదైనా ఉంటే కదా భయపడాలి. 
నీవు దేనికైనా తీసికొనివస్తున్నావా! ఏమి!” అని ఆమెను ప్రశ్నించారు. ఆజ్ఞాళ్‌- “స్వామీ 
సమస్తం దానం చేసినా, మీరు ప్రతిదినం సాపాటు చేసే సువర్లభాజన పత్రాన్ని (ఆకును) 
మాత్రం మనవెంట తెస్తున్నాను” అని మెల్లగా అన్నారు. వెంటనే కూరేశులు ఆ 
పాత్రను ఆమెదగ్గరనుండి తీసికొని, దగ్గరలో ఉండే ముళ్ళపొదలలోకి వేసరివేసి “ఇక 
నిర్భయంగా ప్రయాణం చేయవచ్చు, పద” అని ధర్మపత్నితో అన్నారు. ఆ క్షేత్రంలో 
తమ ఆచార్యులైన భగవ(ద్రామానుజులకు అభయాన్ని (ప్రసాదించిన భగవానుడు 
“ఏరికాత్త రామన్‌”ను సేవించి, దారిలో ఉండే దివ్యదేశాలను మంగళా శాసనం చేస్తూ 
శ్రీరంగాన్ని చేరి, ఆచార్యుల సన్నిధిలో కైంకర్యం చేసికొంటూ ఆ పుణ్యదంపతులు 
ఆనందంగా కాలం గడువసాగారు. 


తిరునరజ్ఞత్తముదనార్‌ కూరేశులను ఆశ్రయించడం : అపుడు ఆ 
సమయంలో శ్రీరంగాలయపరిజన పాలనాధికారాన్ని నిర్వహించే తిరువరజ్ఞత్రముదనార్‌ 
భగవద్రామానుజులు సన్నిధికి వచ్చి “నేను పలు పాపాలను చేశాను. భగవచ్చేషభూతుల్ణి 
అయేటట్టుగా నన్ను సంస్కరించే ఒక మహానుభావుణ్ణి నాకు ఆచార్యులుగా 
నిశ్చయించండి” అని వారిని ప్రార్థించారు. అపుడు శ్రీరామానుజులు కూరనాథులను 
పిలిచి - “వీరు మన శ్రీరంగనాథుని ఆలయనిర్వహణ ధురంధరులు. వీరిలో ఉండే 
దోషాలను వేనినీ లెక్కించకుండా, వీరిని అనువర్తిస్తూ అనుకూలంగా ప్రవర్తించి నావద్దకు 
తీసికొని రండి అని ఆదేశించారు. శ్రీవత్సాంకులు ఆచార్యాదేశాను సారం తిరువరబ్లత్త 
ముదనార్‌ను సంస్కరించి రామానుజుల సన్నిధికి తీసుకొనివచ్చారు. శ్రీరామానుజుల 
నియమనంతో అముదనార్‌ కూరేశులవద్ద పంచసంస్కారాలను పొందారు. అముదనార్‌ 
శ్రీరామానుజులను కీర్తిస్తూ రచించిన ఇరామానుశనూశ్ర్‌[ న్లాది ప్రబంధంలో- 
“మొీయె క్కడక్కుమ్‌ సెరుమ్‌ పుకభ్రూన్‌ నళ్ణు ముక్కుణున్సూమ్‌ కుశ్రలీయె క్కడక్కుమ్‌ 
నమ్‌ కూరత్తాల్రగ్యాన్‌” (మాటకు అందని గొప్ప కల్యాణగుణాలను కలవారు, మానవుని 
వంచించే ధన- విద్యా-అభిజనమదాలనే మూడు పాడు గోతులలో పడకుండా దాటిన 
మన కూరేశులు) అని ఆచార్యసద్దుణ సంకీర్తనాన్ని చేసి ధన్యులయ్యారు. 


కూరేశుల అంతరంగభక్తులైన అముదనార్‌ ఆచార్యసన్నిధిలో దర్శనగ్రంథాలను 
అధ్యయనం చేస్తూ ఉండగా అముదనార్‌ తల్లి పరమపదాన్ని చేరారు. దశాహకైంకర్యం 
పూర్తి అయిన తరువాత ఏకాహ(శ్రాద్దనిర్వహణంకోసం అముదనార్‌ భోక్తగా ఎవరిని 
అయినా యోగ్యులను పంపవలసినదిగా శ్రీరామానుజులను అర్థించారు. వారు 
కూరేశులను అందుకోసం వెళ్ళమని ఆదేశించారు. కూరేశులు మనస్ఫూర్తిగా ఆ 
ఆదేశాన్ని స్వీకరించడాన్ని చూచి అముదనార్‌ తమ భాగ్యానికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. 


19 


ఏకాహ॥[శ్రాద్దంనాడు తమ సమస్తసంపదను ఆ ఆచార్యులకు సమర్పించారు. కూరేశులు 
ఆ సంపదను అంతటినీ తీసికొని దారిలో నాల్లు వైపుల విసరి వేసి కావేరీనదిలో 
స్నానం చేసి, ఊర్జ్యపుం(డ్రధారులై యతిరాజపాదసన్నిధిని చేరి నమస్కరించారు. మీకు 
సమర్పించిన ధనం ఏమయిందని శ్రీరామానుజులు ప్రశ్నించగా, అనర్థహేతువు అయిన 
ఆ అర్థం నష్టమైనది- అని అంటూ జరిగిన వృత్తాంతాన్ని కూరేశులు నివేదించారు. 
కూరేశుల విరక్తివెలక్షణ్యాన్ని చూచి శ్రీరామానుజులు ఆశ్చర్యపడి చాలా ఆనందించారు. 


శ్రాద్దసమయంలో భోక్తగావచ్చిన వారిని యజమాని “కిం సకలం సంపూర్ణమ్‌” 
(అంతా పూర్ణమే కదా!) అని ప్రశ్నించినపుడు భోక్త “సకలం సంపూర్ణమ్‌” అని తృప్తిగా 
బదులివ్వడం శా(స్తపరిపాటి. అపుడే ఆ (శ్రాద్దం పూర్తి అయినట్టు లెక్క. రామానుజులు 
కూరేశులను భోక్తగా పంపినపుడు అముదనార్‌ శ్రీరంగాలయం కుంచికను (తాళం 
చెవులు) మేము సమర్పిస్తే తప్ప “తృప్తోస్మి” అని అనవద్దని నియమించారు. కూరేశులు 
శ్రీరామానుజుల మాటప్రకారం అముదనార్‌వల్ల శ్రీరంగ ఆలయపరిపాలనాధికారాన్ని, 
కుంచికను వారివల్ల భోక్తదక్షిణగా పొంది, వానిని ఆచార్యసమర్పణం చేశారు. 
శ్రీరామానుజులు శ్రీరంగదేవాలయపరిపాలన తమ అధీనమైనందులకు సంతోషించి, 
ఆలయకైంకర్య నిర్వహణలో చేయదగిన సంస్కరణలను చేసి, ఆలయ అభివృద్దిని, 
కలుగజేశారు. అందువల్లనే ఈనాటికీ “శ్రీమన్‌! శ్రీరంగశ్రియ మనుపద్రవా మనుదినం 
సంవర్ణయ” అని, “రామానుజార్యదివ్యాజ్ఞా వర్ణతా మభివర్ణతామ్‌” అని (ప్రతిదినం 
పెద్దలు మంగళాశాసనసమయంలో అనుసంధిస్తున్నారు. 


కూరేశుల అసాధారణ మేధావిలాసం : భగవద్రామానుజులు బాదరాయణుల 
(బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించి శ్రీయామునాచార్యులవారి మనసులో 
మిగిలిపోయిన కొజతను తీర్చదలచి, బ్రహ్మసూత్రాలపై భగవద్బోధాయన ప్రణీతమైన 
వృత్తిని ముందుగా చూడదలచారు. ఆ గ్రంథం కాశ్మీరదేశంలోని శారదాపీఠంలో 
రక్షింపబడుతున్నదని తెలిసి, కూరేశులతో కలసి అక్కడకు బయలుదేరి శారదాపీఠాన్ని 
చేరారు. రామానుజుల కీర్తిప్రతిష్టలను గూర్చి అంతకు ముందే విన్న సరస్వతీభాండా 
గారాధికారివల్ల ఆ (గ్రంథాన్ని పొంది ప్రథమాధ్యాయంవరకు కటాక్షించారు. కూరనాథులు 
రాత్రివేళకూడా ఆ (గ్రంథాన్ని చదివే కూరేశులు ద్వితీయాధ్యాయంనుండి చివరివరకు 
పఠించి, అందలి విశేషాలను తమ మేధలో నిక్షిప్తం చేశారు. అసూయాళువులైన కొందజి 
మాటలను విన్న భాండాగారాధికారి తిరిగి ఆ (గ్రంథాన్ని రామానుజులను చూడనివ్వలేదు. 
“మొదటి అధ్యాయం తరువాత గల [గ్రంథభాగాన్ని చూడలేక పోయామే!' అనే అతృప్తిని 
రామానుజులు వ్యక్తం చేసినపుడు కూరేశులు తాము ఆ వృత్తిగ్రంథాన్ని పూర్తిగా 


20 


చదివినట్టు తెలిసి వారు ఆజ్ఞాపిస్తే ఆ (గ్రంథాన్ని ఒక్కపంక్తికూడా విడువకుండా 
అప్పగించగలనని అన్నారు. కూరేశులు అసాధారణమేధావిలాసాన్ని చూచిన 
రామానుజులు చాలా ఆశ్చర్యపడ్డారు. 


శ్రీభాష్యరచనలో శ్రీరానూనుజులకు తోడ్పాటు : “భవాం స్తు సహ వైదేహ్యా 
గిరిసానుషు రంస్యతే, అహం కరిష్యామి జాగ్రత స్వ్వపతశ్ళ తే” (నీవు సీతాదేవితోపాటు 
పర్వతసానువులలో విహరించేటపుడు మెలకువగా ఉన్న సమయంలో, నిద్రించే 
సమయంలోను అన్ని కైంకర్యాలను చేస్తాను) అని ప్రార్థించి లక్ష్మణుడు సీతారాములకు 
ఇద్దటికీ సకలవిధకైంకర్యాలను చేశాడు. లక్ష్మణుని సేవలకు శ్రీరాముడు ఆనందించి- 
“భావజ్జేన కృతజ్జేన ధర్మజ్జేన చ లక్ష్మణ, త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః 
పితా మమ”అని (ప్రశంసిస్తూ, లక్ష్మణునివల్ల తనకు తండ్రి జీవించలేడనే కొటత 
తీరిందని అన్నాడు. ఆ రీతిలోనే బోధాయనుల వృత్తి గ్రంథాన్ని బుద్ధిస్టం చేసికొని, 
నాకు ఆనందం కల్గించిన మీ వల్ల ఆ (గ్రంథాన్ని నేను చూడలేక పోయాననే బాధ 
తీరింది. అది మన చేతులకు అందినట్లే ఆనందిస్తున్నాను” అని శ్రీరామానుజులు 
కూరేశులను (ప్రశంసించారు. తరువాత రామానుజులు, కూరేశులు శ్రీరంగానికి చేరారు. 


శ్రీభాష్యరచనకు ఉపక్రమించిన రామానుజులు కూరేశులతో “నేను బోధాయన 
వృత్తిని పూర్ణంగా చూడలేదు. అందువల్ల నా భాష్యరచనలో ఎక్కడైనా వృత్తిగంథ 
విరోధం ఏర్పడవచ్చు. అపుడు నాకు ఆ విరోధాన్ని మీరు తప్పక సూచించాలి” అని 
అన్నారు. కూరేశులు రామానుజులతో “సర్వజ్ఞులైన మీరు ఈ విధంగా అనదగునా? 
నేను ఆ విధంగా చేయలేను?” అని అన్నారు. రామానుజులు అపుడు- “పోనీ, ఒకపని 
చేయండి. మీకు వృత్తి గ్రంథానికి విరోధంగా నా భాష్యం తోచినపుడు మీరు నేను 
చెప్పే భాష్యాన్ని వ్రాయడం మానివేయండి. ఊరికే ఉండండి” అని ఒక నియమాన్ని 
ఏర్పరచారు. కూరేశులు దానికి ఒప్పుకొన్నారు. కూరేశుల సహాయంతో రామానుజులు 
శ్రీభాష్యరచనను పూర్తిచేశారు. “భావజ్జేన” అనే శ్టోకార్డాన్ని స్మరిస్తూ రామానుజులు 
కూరేశుల సాహచర్యంవల్ల, సహకారంవల్ల తమకు భగవద్యామునులు లేరనే కొజత 
లేకుండా పోయిందని భావించారు. కూరేశులు కూడా అభినందించారు. 


గోష్టీపూర్ణులకు శుశ్రూష : భగవద్రామానుజులు అనుగ్రహించే ఉభయవేదాంత 
కాలక్షేపగోస్టి నడుస్తున్న ఒకానొక సమయంలో ఆత్మకు అంతరంగనిరూపకం 
జ్ఞాతృత్వమా? లేక, శేషత్వమా? అనే విషయం చర్చకు వచ్చింది. భగవద్రామానుజులు 
సర్వజ్ఞులైనా, యథార్థం ఆచార్య ముఖంగా లోకానికి తెలియజేయాలని తలచి, “కూరేశా! 
మీరు గోష్టీపురానికి (తిరుక్కోట్టియూర్‌కు) పోయి గోష్టీపూర్ణుల సన్నిధిలో ఈ 


21 


సందేహాన్ని విన్నపించి, వారు పలికే సమాధానాన్ని తెలిసికొనిరండి”- అని ఆదేశించారు. 
కూరేశులు తిరుక్కోట్టియూర్‌ నంబి వద్దకుపోయి సందేహాన్ని విన్నపించి, వారికి శుశ్రూష 
చేస్తూ ఆజు నెలలకాలం వేచి ఉన్నారు. అయినా నమ్బి ఏమీ సమాధానం చెప్ప లేదు. 
కూరేశులు “ఇక నేను ఆచార్యులను సేవించి వస్తాను” అని నమ్బివద్ద అనుమతిని 
ప్రార్థించగా అపుడు నమ్బి- “కూరేశా! ఆక్రార్థు '“అడియేనుళ్ళాన్‌” అని 
అనుగ్రహించారు. చూచారా” అని పల్కి సందేహనివృత్తిని చేశారు. కూరేశులుకూడా 
“కృతార్శణ్లి అయ్యాను” అని అంటూ వారినుండి అనుమతిని తీసికొని 
శ్రీరామానుజులవద్దకు చేరి, తిరుక్కోట్టియూర్‌ నంబి పల్కిన సూక్తిని విన్నపించారు. 


ఇక్కడ తిరుక్కోట్టియూర్‌ నంబి ఇచ్చిన సమాధానంలోని తాత్సర్యం కొంచెం 
గమనిద్దాం. నమ్మాథార్డు తిరువాయ్‌మొ్రిలోని ఎనిమిదవ శతకం- ఎనిమిదవ 
దశకంలో గల “కణ్‌గళ్‌ శినన్దు” అనే మొదటి పాశురం, “అడియేనుళ్ళాన్‌” అనే 
రెండవ పాశురం శ్రియఃపతి స్వరూపాన్ని నిరూపిస్తున్నవి. వాటిలో, “అడియేనుళ్ళాన్‌” 
అనే రెండవ గాథలో ఉండే మొదటి విశేషణంతో పరమాత్మ జీవాత్మలో అను ప్రవేశించి 
ఉన్నాడనే విషయాన్ని (ప్రతిపాదించే ఆకగ్యార్డు “భగవానుని శేషభూతుడనైన నాలో 
ఉన్నాడు” అని అన్నారు. అందువల్ల- శేషభూతుడనే అర్థాన్ని ఇచ్చే “అడియేన్‌” శబ్దంతో 
ఆత్మను నిర్దేశించినందువల్ల ఆత్మకు దాసత్వాపరపర్యాయం అయిన శేషత్వమే 
అంతరంగ నిరూపకం- అని తెలుస్తున్నది. 
శ్రీరంగాలయ పౌరోహిత్యకైంకర్య లాభం : ఒకనాడు మిట్ట మధ్యాహ్నంవేళ 
తీవ్రమైన ఎండ కాసే సమయంలో శ్రీరామానుజులు అముదనార్‌ గృహానికి వచ్చారు. 
“ఇంతటి తీవ్రమైన ఎండలో ఈ విధంగా దేవరవారు రావడానికి ఏమి కారణం?” 
అని అముదనార్‌ ప్రార్థించగా -“మీరు ఇంతవరకు నిర్వహిస్తున్న శ్రీరంగాలయ 
పారోహిత్య కైంకర్యాన్ని మాకు ఇవ్వండి” అని అడిగారు. “మహాప్రసాదం” అని అంటూ 
అముదనార్‌ పారోహిత్య కైంకర్యాన్ని రామానుజులకు సహిరణ్యదానజలపూర్వకంగా 
దానం చేశారు. పౌరోహిత్యం అంటే- శ్రీరంగనాథుని ఆలయంలో పురాణపఠన కైంకర్యం, 
వేదవిజ్ఞప్పం, పంచాంగ (శ్రవణం, తిరుమజ్ఞ్యన కట్టియ పారాయణం- మొదలైనవి. 
అపుడు యతీశ్చరులు ఆ పౌరోహిత్యకైంకర్యాన్ని కూరేశుల చేతులకు అప్పగించి, దానిని 
వారే నిర్వహించ వలసినదిగా ఆజ్ఞాపించారు. ఆనాటినుండి ఈనాటివరకు కూరేశుల 
వంశీయులు ఈ పౌరోహిత్యకైంకర్యాన్ని అవిచ్చిన్నంగా నిర్వహిస్తూ ఉండడం అందరికీ 
తెలిసినదే. 


మూగవాని అదృష్టం : భగవద్రామానుజులు ఒకనాడు ఒక మూగవానిని తమ 
మఠానికి పిలచి, తలుపులను మూసి, అతనికి తమ శ్రీచరణాలను చూపిస్తూ అవే 


22 


అతనికి గతి అని సైగ చేశారు. వివేకి అయిన అతడు యథార్జాన్ని గుర్తించి, 
శ్రీరామానుజుల చరణాలను శిరసా వహించాడు. కూరేశులు ఈ సందర్భాన్ని 
కవాటరం(ధ్రంద్వారా గమనించి, “ఆహా! ఈ మూగవాడు ఎంత అదృష్టశాలి! నేను ఎన్ని 
శాస్త్రాలు అభ్యసిస్తే ఏమి లాభం! నాకు ఈ భాగ్యం కలుగలేదే! మూగవాడై నేను పుట్టి 
ఉంటే ఎంత బాగుండేది!” అని తలబాదుకొని ఏడ్పారట. 


కూరేశుల జీనకారుణ్యం : సహజంగా అత్యంతసుకుమారమైన మనస్సును 
కల కూరేశులు మూర్తీభవించిన దయగా కీర్తింపబడేవారు. ఇతరుల దుఃఖాన్ని 
కొంచెంకూడా చూచి సహించలేక పోయేవారు “వ్యసనేషు మనుష్యాణాం భృశం భనతి 
దుఃఖితః” అని కీర్తింపబడ్డ శ్రీరామచంద్రుని హృదయంవంటిది వారి హృదయం. 
ఒకనాడు ప్రయాణం చేస్తున్న కూరేశుల కంటికి పామునోటిలో చిక్కుకొని 
ప్రాణభయంతో ఆక్రోశించే కప్ప కన్పించింది. ఆ కప్ప అరుపులను విని కూరేశులు 
“ఎవరో వచ్చి తనను కాపాడబోతారు అనే ఆశతో ఈ కప్ప ఈ రీతిగా ఆ[క్రందిస్తున్నది! 
అయ్యో! దీని అరుపులను ఎవరు వింటారు?” అని అంటూ మూర్చిల్లారట. ఇంకొకసారి 
ఏదో పనిమీద ఒక తోటలోకి వెళ్ళారు. అక్కడ అంతకుముందే ఎవరో వచ్చి అరటిచెట్టు 
ఆకును కోసితీసికొని వెళ్ళారు. ఆచెట్టునుండి కన్నీళ్ళవలె కారే నీళ్ళను చూచి కూరేశులు 
బాధతో మూర్భను పొందారు. అదేవిధంగా, ఇంకొక పర్యాయం ఒకానొక అబల 
కావేరీనది నుండి బిందెతో నీటిని మోసికొని రాలేక అవస్థపడుతూ ఉండగా చూచి 
ఆమెపై జాలిపడి, ఆ బిందెను మోసి సహాయం చేశారు. కూరేశుల కరుణా 
పూర్ణహృదయాన్ని వ్యక్తం చేసే ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. 


ఆత్మగుణపూర్ణత : శ్రీరంగాలయం నెలకొని ఉండే ప్రాంతాన్ని ఆ కాలంలో 
ఒకానొక చోళప్రభువు పరిపాలించేవాడు. అతడు శ్రీవైప్లవమతద్వేషి. అతడు 
విష్ణుప్రతిమలను ధ్వంసం చేసి, విష్టాలయాలను కూలగొట్టి వైష్ణవులను, వైప్లవమతానికి 
ఉపద్రవం కల్గించాడు. అపుడు అతని శ్రేయస్సునుగూర్చి భయపడిన (శ్రేయోభిలాషులు 
కొందు “మంత్రపూర్వకంగా ప్రతిష్టించిన దేవతామూర్తులను పాడుచేయడంవల్ల 
అనర్థం తప్పదు” అని అతనితో అన్నారు. “అట్లయితే, దైవీశక్తిని ఉద్వాసనను చేసి 
విగ్రహాలను ధ్వంసం చేస్తాను” అని సంకల్పించిన ఆ రాజు ఒకానొక బ్రాహ్మణునకు 
చాలా ధనాన్ని ఇచ్చి, ప్రలోభపెట్టి, “అంజనం ధరించడంద్వారా అదృశ్యుడవై, 
విష్టాలయాలలోని విగ్రహాలకు ఉపద్రవాన్ని కల్గించు”- అని ఆజ్ఞాపించాడు. పాపిస్టివాడు, 
లుబ్బుడైన ఆ విప్రుడు అదృశ్యాంజనాన్ని ధరించి ఇతరులకు కంటబడకుండా 
దేవతాశక్తిని ఉద్వాసనం చేసి, వాటిని తీసికొనిపోయి సముద్రంలో పారవేయడం 


23 


ప్రారంభించాడు. ఈ వార్తను విని శ్రీరామానుజా చార్యులవారు- “చాలా కాలం 
నుండి శ్రీరంగాలయాన్ని రక్షిస్తున్నాము. ఆసురవర్గం ఇపుడు విజృంభించింది. నోటితో 
చెప్పడానికి కూడా వీలుకాని అనర్థం ఈ కోవెలకు సంభవిస్తే ఏమి చేయగలం? 
ఏవిధంగా అడ్డుకోగలం?- అనే వ్యాకులంలో తమ ఆచార్యులైన మహాపూర్గులతో 
పాటు ఆలోచించడం ప్రారంభించారు. అపుడు మహాపూర్ణులు- “శ్రీరంగనాథుని 
దేవాలయ పరిసరాలలో ఒకసారి ప్రదక్షిణాన్ని చేస్తాను. ఆ ప్రయత్నంలో నా వెంట 
సహాయంగా మీ శిష్యులలో ఎవరినైనా పంపండి కాని, నాతో వచ్చే వక్తి నేను ఇంకొకరికి 
వెనుకగా వెడుతున్నాను- అనే భావనను పొందకుండా ఉండేవారై, నన్ను నా నీడవలె 
అనుసరించేవారై ఉండాలి. అటువంటివారిని ఎవరినైనా పంపించండి” అని అన్నారు. 
ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం కలవారు కూరేశులే అని పూర్తిగా తెలిసినవారైనా, 
శ్రీరామానుజులు ఆ విషయాన్ని మహాపూర్ణుల నోట వినాలని తలచి, “ఇక్కడ 
ఉండేవారిలో ఎవరు అటువంటివారు?” అని అడిగారు. “కూరేశులను మీరు పంపవచ్చు 
కదా!” అని మహాపూర్ణులు బదులిచ్చారు. ఆ మాటను విన్న కూరేశులు “మహాపూర్ణ్ణుల 
వంటివారిచే ఇంతమంది సమక్షంలో ఈ విధంగా అనుగ్రహింపబడ్డ నేనెంత 
అదృష్టవంతుడను” అని తలచి మహానందాన్ని పొందారు. మహాపూర్ణ్ణులవెంట వెళ్ళారు. 


పుతోదయం : తమ సంపదను అంతటినీ దానం చేసి, ఆచార్యసేవే ప్రధానంగా 
భావించి, అత్యంతసాధారణమైన జీవనాన్ని గడిపే కూరేశులు తమ నిత్యజీవనాన్ని 
ఉంఛవృత్తి ద్వారా (భిక్షావృత్తిద్వారా) గడిపేవారు. వర్షాకాలంలో ఒకనాడు వర్షంవల్ల 
బయటకు నీటిని తాగి తృప్తిపడి కూరేశులు- “అన్నం తినకపోయినా నన్ను ఆకలి 
బాధించడంలేదు. నిజానికి ఏనాడు నేను అష్టాక్షరీమహామంతత్రాన్ని జపించలేనో, 
నిగమపుష్పాలతో భగవానుని ఆరాధించలేనో, ఆనాడే నాకు ఉపవాసం” అని 
భావించారు. “ఉణ్జుమ్‌ శోరు పరుకుమ్‌ నీర్‌ తిణ్లుమ్‌ చెగ్‌భీలైయుమ్‌ ఎల్లామ్‌ కణ్ణన్‌” 
(తినే తిండి, తాగే నీరు, అనుభవించే తాంబూలాది భోగ్యపదార్థాలు అన్నీ స్వామి 
అయిన కృష్ణుడే) అని ఆకగ్యార్డు పల్కిన రీతిలో మనస్సులో దృఢనిశ్చయాన్ని కూరేశులు 
కల్గి ఉన్నారు. ఆనాటి రాత్రి శ్రీరంగాలయంలో భగవన్నివేదనసమయంలో మోగిన 
తిరుచిన్నాల ధ్వనిని విని కూరేశుల ధర్మపత్ని భర్త ఏమీ భుజించకుండా ఆకలితో 
ఉన్న స్థితిని తలచి, బాధతో “స్వామీ! శ్రీరంగనాథా! నీ భక్తుడు ఇక్కడ ఉపవాసం 
చేస్తూ ఉండగా, నీవు మాత్రం ఆనందంగా పలు విధాలైన భక్ష్యభోజ్యాలను ఆరగించి 
ఆనందిస్తున్నావా? ఇదేమయ్యా!” అని అనుకొన్నది. ఆమో మనోవేదనను గుర్తించిన 
శ్రీరంగనాథుడు వెంటనే అర్భకముఖంగా దేవాలయకార్యనిర్వాహకులైన ఉత్తమనంబిని 
ఆదేశించి, వారిద్వారా దేవాలయ మర్యాదలతో తాను ఆరగించిన పాయసాన్నాన్ని 


24 


కూరేశుల ఇంటికి పంపించాడు. కూరేశులు ఆ పాయసంలో కొంత భాగాన్ని తాము 
భుజించి, మిగిలిన భాగాన్ని తమ పత్నికి ఇచ్చారు. ఆమె దానిని స్వీకరించింది. పూర్వం 
త్రేతాయుగంలో దశరథుడు చేసిన పుత్రకామేష్టియాగసందర్భంలో అగ్నిపురుషుడిచ్చిన 
పాయసం కారణంగా నల్లురు పుత్రులు ఉదయించినట్లే, శ్రీరంగనాథుడను గ్రహించిన 
పాయసాన్నప్రభావంచేత పరాశరభట్టర్‌, వ్యాసభట్టర్‌ అనే ఇద్దరు పుత్రులు కూరేశులకు 
కలిగారు. 


తండ్రే ఆచార్యులయ్యారు : కూరేశులకు కల్లిన పుత్రులిద్దరిని చూచి చాలా 
ఆనందించిన శ్రీరామానుజులు పదకొండవనాడు తమ శిష్యులతో కలసి కూరేశుల 
ఇంటికి వెళ్ళారు. గోవిందభట్టర్‌ (ఎమ్పార్‌ీను పిలచి ఇద్దరు పిల్లలను తమ వద్దకు 
తీసికొని రమ్మని ఆజ్ఞాపించారు. ఎమ్ఫార్‌ పురిటి ఇంటిలోనికి పోయి బాలకులను 
ఇద్దణినీ తీసికొని వస్తూ దృష్టి దోషం వారికి సోకకుండా ఉండాలని దయమంత్రాన్ని 
ఉచ్చరిస్తూ వచ్చారు. రామానుజులు ఆ బాలకులిద్దరితేజస్సును చూచి ఆశ్చర్యపడి, 
కరుణాపూర్లనేత్రాలతో వారిని కటాక్షించి, ఎమ్బార్‌ను చూచి “గోవిందభట్టారకా! వీరివద్ద 
ద్వయం పరిమళిస్తున్నదే! ఏమి!” అని అడిగారు. ఎమ్ఫార్‌ అపుడు “స్వామీ! పిల్లలిద్దరి 
రక్షణకోసం ద్వయాన్ని ఉచ్చరించాను” అని అన్నారు. యతిరాజులు “వీరి 
ఉజ్జీవనంకోసం మీరు ముందుగా ప్రయత్నించి నందువల్ల భవిష్యత్తులో మీరే వీరికి 
ఆచార్యులు” అని నిర్ణయించారు. ఆ రీతిలోనే ఎమ్ఫార్‌ కూరేశపుత్రులిద్దరికీ 
పంచసంస్కారాలను చేసిన ఆచార్యులయ్యారు. అందువల్లనే గురుపరంపరలో 
భగవద్రామానుజులు, ఎమ్ఫార్‌, భట్టర్‌- అనే క్రమం అనుసంధింప బడుతున్నది. 
కూరేశులుకూడా తమ పు(త్రులిద్దరికీ ఇంకొక రీతిలో ఆచార్యులయ్యారు. కూరేశులు 
తిరువాయ్‌మొ గి ప్రబంధంలోని అర్థాలను తమ పుత్రులిద్దరికీ ఉపదేశించేటపుడు 
ప్రథమదశకం - ద్వితీయదశకంలోని “ఎణ్‌పెరుక్కన్నలత్తూ” అనే పాశురం (ప్రస్తావనకు 
వచ్చింది. ఆ పాశురం అష్టాక్షరీ మం(త్రార్థప్రకాశకం అయినందున, మం(త్రార్థం 
ఆచార్యసన్నిధిలో వినవలసి ఉన్నందున, ఆ పాశురార్జాన్ని ఎమ్బార్‌ సన్నిధిలో 
తెలిసికొనిరమ్మని అన్నారు. తండ్రి ఆజ్ఞానుసారం పరాశరభట్టర్‌, వ్యాసభట్టర్‌ ఎమ్సార్‌ 
వద్దకు వెళ్ళబోతూ ఉండగా, కూరేశులు వారిద్దరినీ వెనుకకు పిలచి, “శరీరం 
క్షణభంగురం. ఎవరు ఎంతసేపు జీవించి ఉంటారో తెలియదు. రండి. నేనే మీకు ఆ 
అర్థాన్ని ఉపదేశిస్తాను” అని పల్కి, వారిద్దరికీ రహస్యంగా పాశురార్థాన్ని తెలిపి ఆ 
పాశురం ఏ రీతిలో అష్టాక్షరీ మంత్రార్జాన్ని ప్రతిపాదిస్తున్నదో వివరించారు. అందువల్ల 
ఆచార్యపరంపరలో కూరేశులకుకూడా సముచితస్థానం ఉన్నది. ఈ కారణంచేతనే 


25 


పరాశరభట్టర్‌ తమ సహ(స్రనామభాష్యారంభంలోని మొదటి (ప్రార్థనాశ్టోకంలో “వందే 
గోవిందతాతౌ” అని ఎమ్ఫార్‌ను, కూరేశులను ఇద్దరిని స్తుతించారు. 


శ్రీరంగనాథుడే సెళ్ళిసెద్ద : కూరేశుల కుమారులిద్దరు ఉభయవేదాంతాలలోను, 
సకలసామాన్య శాస్త్రాలలోను నిష్టాతులయ్యారు. వారిద్దరూ క్రమంగా వివాహానికి తగిన 
వయస్సును పొందారు. ఆజ్జాళ్‌ అపుడు “స్వామీ! పిల్లలిద్దరికి వివాహోచితవయస్సు 
వచ్చింది. వివాహ ప్రయత్నం చేయవద్దా!” అని కూరేశులను ప్రోత్సహించింది. 
అహంకార- మమకారాలు ఈషణ్మాత్రం లేని తమ రక్షణభారం శ్రీరంగనాథునిదేనని 
పూర్తిగా విశ్వసించే ఆచార్యపరతం(త్రులైన కూరేశులు భగవద్రామానుజుల సన్నిధిలో 
పుత్రుల వివాహాలను జరిపించవలసినదిగా విజ్ఞాపనచేశారు. శ్రీరామానుజులు తమ 
ఆచార్యులైన మహాపూర్ణుల ఇంటి కన్యను వివాహం చేసికోవడం మంచిదని 
నిర్ణయించారు. ఆచార్యాజ్ఞను అనుసరిస్తూ కూరేశులు మహాపూర్ణుల బంధువుల 
వద్దకు వెళ్ళి కన్యాదానాన్ని చేయవలసినదిగా అర్థించారు. వారు మొదట అంగీకరించినా, 
మళ్ళీ కొత్తసంబంధం అనే దృష్టిలో కన్యాదానానికి అనుమతించలేదు. 


కొంతకాలం గడచిన తర్వాత మళ్ళీ ఆజ్ఞాళ్‌ కూరేశులతో పుత్రుల వివాహ 
ప్రస్తావనను చేశారు. పరమైకాంతులైన కూరేశులు “భగవానుని కుటుంబం 
యోగక్షేమాలను నిర్వహించే భారం ఆ భగవానుడే. ఎందుకు దానినిగూర్చి మనకు 
చింత! భగవత్సన్నిధికి కుమారులను ఇద్దరినీ పంపించు” అని ఆమెతో అన్నారు. 
మరునాడు తండ్రి- కుమారులు శ్రీరంగనాథుని సన్నిధికి సేవకోసం వెళ్ళారు. అపుడు 
శ్రీరంగనాథుడు -“కూరేశా! నాతో ఏదో చెప్పాలని మీరు అనుకుంటున్నట్టున్నదే! నీ 
మనస్సులో ఉన్నమాటను చెప్పండి” అని అర్భకముఖంగా అడిగాడు. కూరేశులు 
“శ్రీరంగనాథా! పిల్లలిద్దరికీ వివాహవయస్సు వచ్చిందని అందరూ అంటున్నారు” అని 
విన్నపించారు. శ్రీరంగనాథుడు “అయితే ఎందుకు విచారం? ఆ పనిని నేను 
నిర్వహిస్తాను లెండి” అని బదులు పలికాడు. తదనుగుణంగానే రంగనాథుడు 
మహాపూర్ణుల బంధువులకు స్వప్నంలో కన్పించి కూరేశుల పుత్రులిద్దరికీ మీ 
ఇంటికన్యలను ఇచ్చి వివాహం జరిపించమని ఆజ్ఞాపించాడు. వారు చాలా ఆశ్చర్యపడి, 
మరునాడే కూరేశుల ఇంటికి వచ్చి కన్యాదానం చేస్తామని మాట ఇచ్చారు. ఎంతో 
వైభవంగా పరాశర- వ్యాసభట్టర్‌ల వివాహాలు జరిగాయి. ఈ విధంగా శ్రీరంగనాథుడే 
కూరేశుల ఇంటి పెళ్ళిపెద్ద అయ్యాడు. 
శిష్యనాత్సల్యం : కూరేశుల ఆత్మగుణ సంపదను చూచి ఆకర్షితులైన పలువురు 
వారిని ఆశ్రయించి ఉజ్జీవించారు. వారిలో పిళ్ళెప్పిళ్ళై ఆక్రాన్‌ ఒకరు. వీరు కొంతకాలం 


26 


ఐశ్చర్య- ఆభిజాత్యాదులవల్ల కల్గిన గర్వంచేత భాగవతులపట్ల పలు అపచారాలను 
చేశారు. కూరేశులు ఇది గుర్తించి, వీరిని సంస్కరించి బాగుచేయాలని తలచారు. 
ఒకానొక పుణ్యతిథి నాడు అందణు అన్నసువర్ల వ(స్రాదిదానాలను చేస్తున్నారు. 
కూరనాథులు స్నానం చేసి శుచిగా ఉండే పిళ్ళై ప్పిళ్ళెఆ ర్యాన్‌ దగ్గరకు వచ్చి దానం 
ఇమ్మని అడిగారు. “నేను మీ చరమావధిదాసుడను. నా సర్వస్వంమీదే కదా!” అని 
బదులిచ్చే పిళ్ళైప్పిళ్లై ఆ్యర్యాన్‌తో “నాకు మామూలు దానం వద్దు. విలక్షణమైన దానం 
కావాలి. త్రికరణాలతో మీరు ఇకపై ఏ భాగవతులవిషయంలోను అపచారపడననే 
మాటను నాకు దానం చేయండి” అని అన్నారు. ఆగ్ర్యాన్‌ కూడా “సరే” అని మాట 
ఇచ్చారు. అయినా, కొంతకాలం తరువాత పూర్వసంస్కారబలంచేత పిళ్ఫైప్పిఖై ఆ ట్యాన్‌ 
భాగవతాపచారాన్ని చేయడం తటస్థించింది. తాను చేసిన అపచారాన్ని తలచుకొని 
ఎంతో పశ్చాత్తాప పడిన ఆగ్ర్యాన్‌ బయటకు పోయి తన ముఖాన్ని కూరేశులకు 
చూపించలేక, ఇంటిలోపలే ఉండిపోయారు. కూరేశులు ఈ విషయాన్ని గుర్తించి, 
శిష్యవాత్సల్యంతో తామే స్వయంగా వారి ఇంటికి వెళ్ళారు. పిళ్సైప్పిళ్సై ఆగ్ర్యాన్‌ ఎంతో 
సిగ్గుపడుతూ జరిగిన వృత్తాంతాన్ని చెప్పి, కూరేశుల పాదాలపై పడి ఏడుస్తూ- 
త్రికరణాలతో ఎటువంటి భాగవతాపచారాన్ని చేయనని మీకు ఇచ్చిన మాటను 
నిలబెట్టుకోలేక పోయాను. నిర్భాగ్యుడను. ఇక ఈ పాడు శరీరం ఎందుకు? పాపాలను 
చేయడంకోసమేకదా ఇది పనికి వస్తున్నది! నా పాపాలకు నిష్కృతిలేదు” అని దుః 
ఖపడ్డారు. కూరేశులు ఆగ్యాన్‌ను ఓదారుస్తూ- “మీకు నిజమైన పశ్చాత్తాపం కల్గింది. 
చాలు. మీ మానసికమైన అపచారాలను యతీంద్రులు మన్నిస్తారు. రాజదండనవల్ల 
శారీరకంగా అపచారపడరు. ఇక, వాక్కుతో అపచారపడకుండా జా(గ్రత్తపడండి” అని 
ఉపదేశించి వెళ్ళిపోయారు. ఇటువంటి కూరేశుల శిష్యవాత్సల్యాన్ని నిరూపించే 
వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. 


కూరేశుల చోళరాజసభా ప్రవేశం : కూరేశులు (అన్ని విధాల కుడిభుజమై 
“రామస్య దక్షిణో బాహుః” అన్నట్లు) భగవద్రామానుజులకు దర్శననిర్వాహంలో 
తోడ్చాటుగా ఉండే వారు. ఆ కాలంలో కులోత్తుంగచోళుడనే రాజు రాజేంద్రచోళపురాన్ని 
రాజధానిగా చేసికొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు అతి(క్రూరుడైన 
శెవుడు. వేదబాహ్యాలైన శాస్త్రాలను ప్రమాణాలుగా తలచే అతడు విద్వాంసులను 
అందజినీ తన సభకు పిలిపించి “శివాత్‌ పరతరం నాస్తి” అనే వాక్యాన్ని వ్రాసి సంతకం 
పెట్టమని నిర్బంధించేవాడు. రాజదండనకు భయపడి కొందణు, ధనలోభానికి లోబడి 
కొందు అతని మాట(ప్రకారం చేశారు. ఈ విధంగా కొంతకాలం అయిన తర్వాత, 


27 


నాలూరాన్‌ అనే రాజవల్లభుడైన వైష్ణవుడు “ప్రభూ! వీరి అందజిచేత సంతకం 
పెట్టించడం ఎందుకు? శ్రీరామానుజులు అంగీకరిస్తే తప్ప ఈ మాటకు విలువలేదు. 
వారిని నీ సభకు పిలిపించి వారిని అంగీకరింపజేయి' అని రాజుకు పలుమార్జు చెప్పాడు. 
ప్రభువు అతని మాటలవల్ల శ్రీరామానుజులను రాజసభకు తీసికొని రమ్మని 
తనభటులను ఆజ్ఞాపించి పంపాడు. వారు శ్రీరంగాన్ని చేరారు. ఈ సంగతి కూరేశుల 
చెవిలో పడింది. రాజసభకు శ్రీరామానుజుల వెళ్ళడం జరిగితే సంభవింపబోయే 
మహాపదను గూర్చి భయపడి, స్వయంగా తామే శ్రీరామానుజుల వేషంలో రాజసభకు 
వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నారు. రాజభటులు రామానుజుల వారి మఠాన్ని చేరే 
సమయానికి వారు స్నానం కోసం కావేరీనదికి వెళ్ళారు. అపుడు కూరేశులు 
శ్రీరామానుజుల (త్రిదండకాషాయాలను ధరించి అక్కడకు వచ్చిన రాజభటులతో 
తామే శ్రీరామానుజులమని చెప్పి, మహాపూర్ణ్ణులు వెంటరాగా రాజసభకు వెళ్ళారు. 
ఇంతలో శ్రీరామానుజులు మఠానికి తిరిగి వచ్చారు. గోవిందభట్టర్‌ జరిగిన సంగతిని 
వారికి తెలియజేశారు. కూరేశుల ధవళవ(స్తాలను శ్రీరామానుజులు ధరించారు. 
రాజసభలో మహాపూర్ణ్ణులకు, కూరేశులకు ఏమి ఆపదరానున్నదో! ఏమో- అని వారు 
భయపడుతూ, చేయగల్లినది వేటే ఏమీ లేనందున శిష్యులు కొంతమంది ప్రార్థననపై 
వారు వెంటరాగా తిరునారాయణపురం దిశలో ప్రయాణం చేశారు. 


ఇక, తన సభను (ప్రవేశించిన కూరేశులను, మహాపూర్ణ్ణులను చూచి చోళరాజు 
పూర్వంవలెనే “శివాత్‌ పరతరం నాస్తి” అనే వ్రాసి సంతకం పెట్టమని ఆదేశించాడు. 
కూరనాథులు అపుడు (శ్రుతిస్మృతీతిహాసాగమపురాణాదులనుండి పరశ్ళతంగా 
ప్రమాణాలను ఉదాహరిస్తూ శ్రీమన్నారాయణుడే పరతత్తం అనే సత్యాన్ని నిరూపించారు. 
“శేషం కోపేన పూరయేత్‌” అనే సామెత రీతిలో బదులు చెప్పలేని చోళప్రభువు 
“నాకు తెలుసు. మీరు విదగ్దులు. మీప్రతిభతో అన్నిటికీ సమాధానం చెప్పగలరు. 
కాని, నా ఆజ్ఞను మీరు పాటిస్తూ నేను చెప్పినట్టు వ్రాసి సంతకం పెట్టండి” అని 
నిర్బంధిస్తూ తాళప(త్రాన్ని ఇచ్చాడు. కూరేశులు తమ నిర్ణయానికి కట్టుబడి 
తాళషత్రంలో “ద్రోణ మస్తి తతః పరమ్‌” అని ప్రభువు మాటను పరిహసిస్తూ సమాధానం 
వ్రాశారు. “శివాత్‌ సరతరమ్‌ నాస్తి” అనే చోళరాజు మాటకు శివునికంటే పరతత్త్యం 
ఇంకొకటి లేదని తాత్పర్యం. కూరేశులు వ(క్రోక్తిని అనుసరిస్తూ, శ్రేషద్వారా 
చమత్కారావహంగా సమాధానం వ్రాశారు. వారి సమాధానం (ప్రకారం- శివశబ్దానికి 
అల్పపరిమాణం కల, ధాన్యాదులను కొలిచే కొలత అని అర్థం. ద్రోాణమంటే అంతకంటే 
ఎక్కువ పరిమితిని కల కొలపా(త్ర. అందువల్ల ఎక్కువ పరిమాణాన్ని కల [ద్రోణమనే 
కొలత ఉండగా, అంతకంటే తక్కువ పరిమాణాన్ని కల శివమనే కొలత కంటే పెద్దది 


28 


లేదని అనడం లోకానుభవవిరుద్దం కనుక, ఆమాట అసంగతమనే భావంతో కూరేశులు 
తమ సమాధానవాక్యాన్ని (వ్రాశారు. 


కూరేశులు చేసిన పరిహాసానికి పట్టలేనంత కోపాన్ని పొందిన చోళరాజు 
మహాపూర్ణులను చూచి మీరైనా నేను చెప్పినట్లు వ్రాసి సంతకం చేయండి - అని 
అన్నాడు. కాని, వారు అందులకు ఒప్పుకోకుండా, కూరేశులవలెనే పలు ప్రమాణాలను 
చూపుతూ శ్రీమన్నారాయణ పారమ్యాన్ని నిరూపించారు. (క్రోధావిష్టుడైన రాజు, 
కూరేశుల, మహాపూర్ణ్ణులనేత్రాలను పెరికి వేయవలసినదిగా భటులను ఆజ్ఞాపించాడు. 
“భీ! ఛీ! ఇంతటి పాపిస్టివాడవైన నిన్ను చూచిన కళ్ళు నాకు ఇక వద్దు” అని అంటూ 
కూరేశులు తమ గోళ్ళతో తామే తమ కళ్ళను పెకలించుకొన్నారు. రాజభటులు 
మహాపూర్ణుల నేత్రాలను బలవంతంగా తీసివేసి, రాజసభనుండి వారిద్దరిని బయటకు 
నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు. దర్శనరక్షణకోసం నా దర్శనాలను సమర్పించుకో 
గలిగానుకదా- అని కూరేశులు సంతోషించారు. చాలా వృద్దులైన మహాపూర్చులు 
నేత్రోత్సాటనంవల్ల కల్గిన బాధను తట్టుకోలేక దారిలో ఒకచోట క్షేత్రంలో కూరేశుల 
ఒడిలో శిరస్సును, తమ కుమార్తె అత్తుళ్ళాయమ్మ ఒడిలో శ్రీపాదాలను పెట్టుకొని 
తమ ఆచార్యులైన శ్రీయామునుల శ్రీచరణాలను స్మరిస్తూ పరమపదానికి 
చేరుకున్నారు. 


అపుడు పరాంతకపురం నుండి వచ్చిన శ్రీవైస్లవులు మహాపూర్ణులకు చరమ 
సంస్కారాలను జరిపి, అంధులైన కూరేశులను పల్లకిలో ఎక్కించుకొని, తమ 
అగ్రహారంలో కొంతకాలం ఆదరించి, వారి నేత్రబాధను ఉపశమింపజేశారు. తరువాత 
వారిని శ్రీరంగానికి చేర్చారు. కూరేశులు శ్రీరంగనాథుని ఆలయంలోని మహాబలి 
పీఠాన్ని చేరి నమస్కరించి- గొప్ప ఆర్తితో “శ్రీరంగనాథా! మహాపూర్చులకు మోక్షాన్ని 
ప్రసాదించినట్లే నాకుకూడా ఎందుకు మోక్షాన్ని అను గ్రహించలేదు!” అని విజ్ఞాపనను 
చేసి, ఆలయం లోపలకు పోవాలని ప్రయత్నించారు. కాని రాజభటులు తమ ప్రభువు 
ఆజ్ఞను అనుసరించి, “భగవద్రామానుజులకు సంబంధించినవారెవ్వరూ ఆలయంలోకి 
ప్రవేశించరాదు” అని అడ్డుపెట్టారు. కూరేశుల మహిమను తెలిసిన అక్కడ ఉన్న 
కొందణు “కూరేశులు అసాధారణాత్మగుణపరిపూర్ణులు. వీరిని ఆలయంలోనికి 
వెళ్ళనివ్వండి” అని అన్నారు కూరేశులు అపుడు- “అయ్యో! ఆచార్యసంబంధం నా 
ఆలయపప్రవేశార్హతకు అడ్డు అవుతున్నదా! ఆత్మగుణాలు దానిని సాధిస్తున్నవా! 
అటువంటి ఆలయ'ప్రవేశ యోగ్యతనాకు వద్దు. ఆత్మగుణాలు వద్దు. ఆచార్య 
సంబంధమే పరమోపాదేయం” అని తలచి దేవాలయంలోకి వెళ్ళకుండానే తిరిగి 


29 


వెళ్ళిపోయారు. తరువాత శ్రీరామానుజులేని శ్రీరంగక్షేత్రాన్నికూడా విడచిపెట్టి 
తిరుమాలిరుమ్‌శోలై దివ్యక్షేత్రాన్ని చేరారు. 


భాగవతా(గ్రగణ్యులు, వైష్ణవదర్శనపారీణులు, మహాకవులైన కూరేశులు 
తిరుమాలిరుమ్‌శోలైకు పయనిస్తూ, శ్రియఃపతియొక్క స్వరూపరూపగుణవిభూతులను 
అనుసంధిస్తూ శ్రీవైకుంఠస్తవం, అతిమానుషస్తనాలను అనుగ్రహించారు. కూరేశులు 
రచించిన పంచస్తవిలో శ్రీవైకుంఠస్తవం మొదటిది. ఇందులో పరవాసుదేవుని 
స్వరూపరూపగుణవిభూతులు చక్కగా ప్రతిపాదింపబడ్డాయి. అతిమానుషస్తవం 
రెండవది. ఇది విభవవాతారవైభవాన్ని అనుభవింపజేస్తుంది. ముఖ్యంగా 
రామకృష్ణావతారాలలోని పలు అద్భుతవిషయాలనుగూర్చిన కీర్తనం ఇందులో 
కన్పిస్తుంది. శబ్దార్థసాందర్యం భావగాంభీర్యం, సంఘటనాసామర్థ్యం ఈ స్తుతిలో 
నిరూపమానం- అని వాజ్మయరసికుల, పరిశోధకుల నిర్ణయం. 

ఈ విధంగా రెండు స్తవాలను అనుగ్రహించిన తరువాత తిరుమాలిరుమ్‌ 
శోలైను చేరిన కూరేశులు ఆ క్షేత్రంలో నెలకొని ఉండే సుందరబాహుస్వామి 
దివ్యమంగళవిగ్రహ సౌందర్యాన్ని మానసికంగా దర్శించి, ఆనందించి, తమ 
అనుభవపరీవాహాన్ని సుదీర్ధమైన సుందరబాహుస్తవంగా ప్రబంధీకరించారు. ఆ స్తవం 
చివర “హే వనగిరీశ్వర! మమ విజ్ఞాపనా మంగీకురుప్వ రామానుజార్యవశగః 
పరివర్తిీషీయ” (ఓ కరుణాసాగరా! యోగ్యత లేనివారిని తటిమివేసి, శ్రీరంగంలోని 
అసురవర్గాన్ని నశింపజేయాలి. నేను భగవద్రామానుజుల శ్రీపాదచ్చాయలో మళ్ళీ 
వర్తించేటట్టు చేయాలి-) అని ప్రార్థించారు. కూరేశుల ప్రార్థనాఫలంగా చోళరాజు 
కంఠంలో తీరని వ్యాధితో బాధపడి మరణించాడు. ఈ వార్తను వినిన కూరేశులు 
సుందరబాహుస్వామి అనుమతిని పొంది శ్రీరంగాన్ని తిరిగి చేరారు. 


శ్రీరంగానికి శ్రీరామానుజుల ప్రత్యాగనునం : కులోత్తుంగచోళునివల్ల 
ఏర్పడిన ఉపద్రవం కారణంగా తిరునారాయణ పురంలో సుమారు పన్నెండేళ్ళ కాలం 
వేంచేసి ఉన్న శ్రీరామానుజులు కూరేశులకు, మహాపూర్ణులకు కల్గిన ఆపదను విని 
ఉద్విగ్నులై, “చివరకు కూరేశులైనా జీవించి ఉన్నారు కదా ! అని కొంతవరకు ఊరడిల్లారు. 
తరువాత కొంతకాలానికి రామానుజుల పంపిన కింకరుడు శ్రీరంగానికి పోయి, 
చోళరాజు మరణవృత్తాంతాన్ని తెలిసికొని, తిరునారాయణపురానికి తిరిగి వచ్చి 
శ్రీరామానుజులకు చెప్పాడు. ఆ వార్తను విన్న శ్రీరామానుజులు సంతోషించి, వెంటనే 
శ్రీరంగాన్ని చేరారు. తమ శిష్యులతోపాటు కూరేశుల ఇంటికి వెళ్ళారు. కూరేశులు 
ఆచార్యుల ఆగమనాన్ని విని, ఎదురేగి స్వాగతాన్ని పల్కి, వారి చరణాలపై వాలారు. 


30 


రామానుజులు వారిని ఆప్యాయంగా కౌగలించుకొని, గడ్గదకంఠంతో “కూరేశా! మన 
దర్శనానికి నేత్రభూతులైన మీరు నేత్రాలు కోల్పోయారు. మహాపూర్చులు 
పరమపదించారు. ఇదంతా నా పాపఫలం” అని చాలా దుఃఖించి, కూరేశులను ఓదార్చి 
వారిని తమ మఠానికి తీసికొని పోయారు. 


నరదరాజస్తనావిర్భానం : మణునాడు శ్రీరామానుజులు కూరేశులు రచించిన 
మూడు స్తవాలను చెవులార ఆనందంగా ఆలకించి, కూరేశులతో- “మీ సూక్తి 
ప్రభావంచేతనే శ్రీరంగక్షేత్రానికి ఏర్పడిన ఉపద్రవం తీరింది. మేము సుఖంగా ఉన్నాము. 
అభిమతాధిక దానరసికుడైన వరదరాజస్వామి కాంచీపురంలో భక్తజనులకోసం వేంచేసి 
ఉన్నాడు. “దాసుణ్ణి అయిన నాకు నేత్రాలను ప్రసాదించండి” అని ప్రార్థిస్తూ మీరు 
ఆస్వామి విషయంలో ఒక స్తుతిని విజ్ఞాపన చేయండి” అని ఆదేశించారు. కాని, 
నిరీహులలో అగగ్రేసరులైన కూరేశులు “నాకు నేత్రాలు అక్కరలేదు” అని బదులిచ్చారు. 
కాని, శిష్యవత్సలులైన రామానుజులు “మీరు వరదరాజస్వామి విషయంలో ఒక స్తుతిని 
తప్పక రచించాలి” అని నిర్బంధించారు. ఆచార్యాజ్ఞను పరిపాలిస్తూ కూరేశులు 
వరదరాజస్తవాన్ని విజ్ఞాపన చేశారు. అందులో “నీలమేఘునిభ మంజనపుంజశ్యాను 
కుంతల నునంతశయం త్వామ్‌, అబ్బపాణిపద మంబుజనేత్రం నేత్రసాత్కురు కరీశ! 
సదా మే” అనే శ్లోకపర్యంతం రచించి, నిన్ను సదా సేవించి, ఆనందించడంకోసం 
తగిన అప్రాకృతనేత్రాలను నాకు అనుగ్రహించు” అని విజ్ఞాపన చేశారు. ఆనాటి 
రాత్రి న్వవ్నంలో వరదరాజస్వామి సాక్షాత్కరించి, “మీరు ప్రార్థించినట్టే 
అను(గ్రహించాను” అని అన్నాడు. కూరేశులు ఆనందించి, ఉదయమే లేచి, ప్రాతః 
కాలిక కృత్యాలను అనుష్టించి, స్తవాన్ని ముగించి, యతిరాజుల సన్నిధిని చేరి 
స్వప్నాదంతాన్ని నివేదించారు. “నీలమేఘనిభ” మిత్యాది శ్లోకాన్ని విన్న రామానుజులు 
“మీకు నేత్రాలను అనుగ్రహించకుండా ఉండి ఉండడు. ఏదీ మీ ముఖాన్ని 
చూడనివ్వండి” అని కూరేశులతో అన్నారు. “అప్రాకృతనేత్రదానాన్నే నేను 
భగవానునివద్ద యాచించాను” అని అనిన కూరేశులను చూచి, “ఇంత మాత్రమే 
చాలదు, వరదరాజస్వామి సన్నిధిని చేరి ప్రార్ధించి, తిరిగివద్దాం రండి” అని కూరేశులతో 
పాటు కాంచీనగరానికి బయలు దేరారు. 


ఉద్వేలమైన దయ : వరదరాజస్వామి సన్నిధిలో కూరేశులు వరదరాజస్తవాన్ని 
విన్నపిస్తూ ఉండగా శ్రీరామానుజులు ఆలయ ప్రదక్షిణను చేసే సమయంలో, 
అద్భుతమైన వరదరాజస్తవాన్ని అకర్షించిన వరదరాజస్వామి ప్రత్యక్షమై “కూరేశా! మీ 
అభిమతాన్ని కోరుకోండి” అని అన్నాడు. కూరేశులు శ్రీరామానుజుల మాట (ప్రకారంగా 


31 


నేత్రాలను ప్రసాదించమని కోరకుండా, నేను పొందే ఫలం నాలూరాన్‌కూడా పొందాలి- 
అని ప్రార్థించారు. చోళరాజుకు తగని ఆలోచనను చెప్పి, కూరేశులకు, మహాపూర్ణ్ణులకు 
ఆపద కల్లడానికి హేతుభూతుడై, భగవద్రామానుజుల దేశాంతరప్రవాసానికి కారణమైన 
నాలూరాన్‌ అసహ్యాపచారాన్ని చేసినవాడైనాడు. అతనికి నరకపాతం తప్పదు. అయినా, 
శ్రీవైష్లవకులానికి చెందిన ఇతడు నరకానికి పోవడం తగదు. ఇతనిని ఏవిధంగా అయినా 
కాపాడాలి- అనే పరమదయతో కారుణికులైన కూరేశులు వరదరాజస్వామిని ఆ 
విధంగా ప్రార్థించారు. తనను వధించేవానిపట్టకూడా జాదార్యంతో అతని ఉజ్జీవనాన్ని 
కోరే కూరేశుల దయాళుత ఎల్లలు లేనిది, వాచామగోచరం. 


వరదరాజస్వామి కూరేశుల ప్రార్థనను విని “ఆ విధంగానే కానివ్వండి” అని 
అనుగ్రహించాడు. రామానుజులు ప్రదక్షిణం చేసి వచ్చి ఈ విషయాన్ని దుఃఖితులై- 
“స్వామీ! నా కోరిక తీరలేదే” అని వరదరాజస్వామితో పల్కి, కూరేశులతో “మీరు 
స్వతంత్రులై, నా సంకల్పానుసారం ప్రవర్తించలేదు” అని ఖిన్నమనస్కంగా పలికారు. 
అపుడు వరదరాజస్వామి “రామానుజా! దుఃఖించకండి. కూరేశులు మిమ్ములను, 
నన్ను తప్పక నేత్రాలతో దర్శించగలరు” అని వరం ఇచ్చాడు. అపుడు కూరేశులు 
తమ చర్మచక్షువులతో వరదుని సేవించి, ఆస్వామి దివ్యరూపాన్ని, దివ్యాభరణాలను, 
దివ్యవసనాలను గుర్తించి వర్లించారు. శ్రీరామానుజుల ప్రత్యవయవాన్ని భక్తితో దర్శించి 
ఆనందించారు. శ్రీరామానుజులు సంతుష్టులై శిష్యులతో కలసి శ్రీరంగానికి తిరిగి 
వచ్చారు. 


కొన్నాళ్ల తరువాత కొంతమంది శ్రీవైస్లవులు కూరేశుల దగ్గరకు వచ్చి- “మీ 
విషయంలోనేకాక, మన దర్శనానికే ఘోరమైన అపరాధాన్ని చేసిన పాపిస్టివాడు 
నాలూరాన్‌. అతనిని నిరయగా దండించవలసి ఉండగా, మీరు నాలూరాన్‌కుకూడా 
మోక్షం సిద్దించాలని వరదరాజస్వామిని ప్రార్థించారు. ఇది తగినదేనా!” అని 
(ప్రశ్నించారు. అపుడు కూరేశులు “పాపం చేసిన వారి విషయంలోనే కదా క్షమను 
చూపించాలి” అని సమాధానం చెప్పారు. “తనను చంపగోరినవారిని కూడా రక్షించాలనే 
కృతసంకల్ఫాన్ని కల ఈ కూరేశులు వారి ఆచార్యులకంటే మిన్న” అని ఆ శ్రీవైష్ణవులు 
శ్లాఘించారు. 


కూరేశుల రచనలు : తిరువాయ్‌మొ్రి (3-5-8) పాశురం ఈడువ్యాఖ్యాన 
అరుంబదంలో ఈక్రింది ముక్తకళ్టోకం కూరేశకృతంగా ఉట్టంకింపబడింది. చోళరాజువల్ల 
కల్గిన ఉపద్రవం కారణంగా కూరేశులు, శ్రీరామానుజులు ఒకరికొకరు దూరమై 
బాధపడేటపుడు శ్రీరామానుజులు కూరేశుల క్షేమవార్తను తెలిసికోవడం కోసం మారుతి 


32 


యాణ్ఞాన్‌ అనే తమ శిష్యులను కూరేశుల దగ్గణకు పంపించారు. అపుడు కూరేశులు 
తమకు చోళరాజువల్ల కల్గిన ఆపదనుగూర్చి నర్మగర్భంగా సూచిస్తూ రచించిన ఈక్టోకం 
కూరేశుల అసాధారణరచనాపటిమకు మచ్చు తునక, 


త్రిస్రోతి ష్టకాః అయానాఖ్యా ధీవిశేషవతాం నృణామ్‌ | 
తత్ర పశ్చిమ! పూర్వం మాం నహ్యత్యంతాయ మధ్యమః ॥ 


అష్టకాః = అష్టాక్షరిని అధ్యయనం చేసేవారు, ధీవిశేషవతాం నృణాం = స్వరూప- 
ఉపాయ- పురుషార్థజ్ఞానాన్ని కలవారైన మానవులకు, తిస్రః ఆఖ్యాః= స్వరూపనిస్ట 
ఉపాయనిష్ట, పురుషార్థనిష్ట అనే మూడు పేర్లను, అయాన్‌= పొందారు. (అంగీకరించారు), 
తత్ర = వాటిలో, మధ్యమః = అష్టాక్షరిలోని మధ్యమపదం నమశ్ళబ్దంలోని ఏకదేశం 
అయిన, పష్టీవిభక్తిని కల మకారంచేత చెప్పబడ్డ ఉపాయవిరోధి, పూర్వం మాం = 
అష్టాక్షరిలోని పూర్వపదమైన ప్రణవంచేత చెప్పబడే స్వరూపంలో నిష్టను కల నన్ను 
(ఈ పదం కూరేశులు అపుడు మేల్‌కోటకు తూర్పుదిక్కులోని దేశంలో ఉండే స్థితిని 
సూచిస్తుంది), అంతాయ = (స్వరూపం) నాశంకోసం (నన్ను వధించాలని), నహ్యతి= 
ప్రయత్నిస్తున్నాడు, పశ్చిమ = అష్టాక్షరి మంత్రంలో పళ్చిమపదంచేత చెప్పబడే 
భగవత్‌కైంకర్యంలో నిష్టను కల స్వామీ! (ఈ పదం శ్రీరామానుజులు కూరేశులుండే 
చోటికి పడమటి దిక్కులోగల మేల్‌కోటలో ఉన్న స్థితిని సూచిస్తుంది) (పశ్చిమపూర్వమ్‌- 
అని ఒకే పదంగా గ్రహిస్తే) మధ్యమః = తృతీయపదంలోని మకారంయొక్క అర్థమైన 
పురుషార్థవిరోధి, (భగవద్భాగవతాచార్య సేవకు అడ్డుగా ఉండే చోళరాజు), మాం న 
హ్యతి = నన్ను బాధిస్తున్నాడు. స్వరూపజ్ఞానం కలిగినా, భాగవత - ఆచార్య సేవ 
చేయలేకపోతున్నందున ఆ జ్ఞానం అకించిత్కరం- నిరుపయోగం. అందువల్ల 
మిమ్ములను సేవించే ఉజ్జీవనం నాకెపుడు కల్లుతుందో కదా! అని తాత్తికమైన అర్థం- 
ఇక, ఈ శ్లోకానికి వ్యాకరణరీతిలో అర్ధం ఏమంటే- అష్టకాః = అష్టాధ్యాయిని అధ్యయనం 
చేసిన వైయాకరణులు, ధీవిశేషవతాం నృణాం = దైవం ఉన్నాడనే లేడనే బుద్ది విశేషాన్ని 
కల మానవులకు, తిస్రః ఆఖ్యాః = మూడు నామాలు- ఆస్తిక- నాస్తిక- దైష్టికులనే 
మూడు పేర్లను, అయాన్‌ = తెలిసికొన్నారు. (“అస్తి నాస్తి దిష్టం మతిః” అనే సూత్రంవల్ల 
తెలిసికొన్నారు), తత్ర = ఆ ఆస్తిక, నాస్తిక, దైష్టికులనేవారి నడుమలో, పళ్చిమ = 
దైష్టికుడా (యతివరా!), పూర్వం = మొదటివాణ్డో- ఆస్తికుడను అయిన, మాం = 
నన్ను, మధ్యమః = నాస్తికుడైన చోళరాజు, అంతాయ = (నా) నాశంకోసం, నహ్యతి = 
ఆజ్ఞాపించాడు. నేను ఏమి చేయను? మీ సేవ ఎపుడు లభిస్తుంది ? అని తాత్సర్యం. 


33 


కూరేశప్రణీతాలైన కృతులలో పంచస్తవి అనే పేరుతో వ్యవహరింపబడే రత్నాల 
వంటి అయిదు స్తుతుల సమాహారం సంస్కృత స్తోత్రసాహిత్యనందనోద్యానవనంలో 
ఒక అద్వితీయ కల్పవృక్షం. శ్రీవైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, 
వరదరాజస్తవం, శ్రీస్తవం- అనేవి ఆ అయిదు స్తవాలు. వీటిలో 102 శ్లోకాలను కల 
శ్రీవైకుంఠస్తవం పరమపదనాథుని గూర్చినది కాగా, 61 శ్లోకాలను కల అతిమానుషస్తవం 
భగవానుని పలు విభవావతారలీలలను- ప్రత్యేకించి, శ్రీరామావతార శ్రీకృష్ణావతారా 
లోని లీలలను కీర్తిస్తున్నది. 132 శ్లోకాలలో కూడిన సుందరబాహుస్తవం తిరుమాలిరుమ్‌ 
శోలై వనాద్రి, వనగిరి అనే పేర్లతో పిలువబడేది, 108 శ్రీవైప్లవదివ్యక్షేత్రాలలో ఒకటి 
అయిన దివ్యతిరుపతిని, అక్కడ అధివసించి ఉండే, “సుందరబాహుస్వామి,అ కంకర” 
అనే నామాలతో పిలువబడే అర్సామూర్తివైభవాన్ని స్తుతిస్తున్నది. వరదరాజస్తవం కంచి 
వరదరాజ స్వామిని సంస్తుతిస్తున్నది. చివరిది అయిన శ్రీస్తవం 12 శ్లోకాలతో 
లక్ష్మీ వైభవాన్ని ప్రపంచిస్తున్నది. 


కూరేశుల ఇతరకృతులు : శ్రీదేశికులు పాంచరాత్రరక్షలో కూరేశులు వడుగనంబి 
కోసం “అభిగమన సారమ్‌” అనే గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. రహస్య(త్రయసారం 
లోని చరమక్టోకాధికారంలో “ఆగ్యానుడైయ చరమశ్లోకవ్యాఖ్యానత్తిలుమ్‌ ఇవ్వళవే 
వివక్షితమ్‌” అనే దేశికసూక్తినిబట్టి కూరేశులు చరమక్టోకవ్యాఖ్యను కూడా రచించి 
ఉంటారని తెలుస్తున్నది. రహస్య(త్రయవ్యాఖ్యసారప్రకాశికాకారులు ఈ చరమశ్లోకవ్యాఖ్య 
నుండి మూడు శ్లోకపాదాల (ప్రమాణాన్ని ఉదాహరించారుకూడా. రహస్యత్రయసారంలోని 
చరమక్టోకాధికారంలో దేశికులు “పరాశరభట్టార్యులు, శ్రీవత్సచిహ్నులు రచించిన 
నిత్యగ్రంథాలలో” అని అన్నందున కూరేశులు కూడా ఒక నిత్యగ్రంథాన్ని రచించారని 
తోస్తుంది. శ్రీవిష్ణుపురాణ వ్యాఖ్యానం విష్ణుచిత్తీయంలో (1-12-56) ఎజ్లళ్‌ ఆకగ్రాన్‌ 
అనే ఆచార్యులు ఉట్టంకించిన ప్రమాణాన్నిబట్టి చూస్తే కూరేశులు పురుషసూక్త భాష్యాన్ని 
రచించి ఉంటారని భావించవచ్చు అని, తిరుమ్రీశై అణ్ఞావప్పజ్ఞార్‌ కృతమైన 
తత్త్వసారవ్యాఖ్యానం రత్నసారణినిబట్టి కూరేశులు శారీరకసారమనే (గ్రంథం రచించినట్లు 
తోస్తుందని శ్రీవత్సాంకాచార్యస్వామి అభిప్రాయం. ఈ కృతులు ఇపుడు అలభ్యం. 
“సర్వజ్ఞతా మేవ ముపాలభామహే త్వం హ్యజ్ఞ ఏవాశితదోషజూషణవో అనే శ్థోకార్థాన్ని 
కూరేశకృతంగా భట్టర్‌ సహ(స్రనామభాష్యంలో ఉదాహరించారు. ఇది ఏ (గ్రంథంలోనిదో 
తెలియదు. దీనిని బట్టి కూరేశులు పంచస్తవే కాక మటికొన్ని స్తుతులను కూడా రచించి 
ఉంటారని భావించే అవకాశం ఉన్నది. ఆగ్ర్యాన్‌ తమిళంలో రచించిన కొన్ని లాలిపాటలు, 
ఊంజల్‌పాటలు మొదలైనవానిని కల్గిన తాళష(త్రగ్రంథం ఒకటి తమవద్ద ఉన్నదని 


34 


పాండిచ్చేరి నివాసి అయిన [గ్రంథసమీక్షాకారులు 1968 సం॥లో హిందూదినపత్రికలో 
తెలిపారని శ్రీవత్సాంకా చార్యులవారు తమ పంచస్తవి [ద్రావిడవ్యాఖ్యానం ఉపోద్దాతంలో 
తెలియజేశారు. ఈ ఆగ్ర్యాన్‌ ఎవరో నిర్ణయించవలసి ఉన్నది. “నెజ్టుక్కు ఇరుళ్‌ కడి 
దీపమ్‌” అనే పెరియతిరుమొ గీతనియన్‌ కూరేశకృతమే. యమకరత్నాకరం, 
కూరేశవిజయమనే గ్రంథాలు కూరేశప్రణీతాలనే అభిప్రాయం కొంత వివాద(గస్తం. 
పలువురు యమకరత్నాకరం కూరేశకృతమేనని నమ్ముతున్నారు. “లక్ష్మీనాథ 
సమారంభామ్‌” అనే శ్లోక గురుపరంలోని శ్లోకం, “యో నిత్యమ్‌” అనే భగవద్రామానుజుల 
నిత్యతనియన్‌క్టోకం కూరేశకృతాలే. ఇవేకాక (భగవద్విషయారుం బదంలో ఉట్టంకింపబడ్డ) 
“త్రిస్రోతి ష్టకాకి ఇత్యాది కొన్ని ముక్తకశ్టోకాలు కూడా కూరేశులు రచించినవిగా 
సంప్రదాయంలో ప్రసిద్ది ఉన్నది. కూరేశుల దివ్యప్రబంధనిర్వాహాలు, వారు అనుగ్రహించిన 
వార్తలుకూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు “సకృదేవ ప్రపన్నాయ” అనే శ్రీరామచరమ 
శ్లోకంలోని “సకృత్‌” శబ్దానికి “సహసా” అని అర్థం చెప్పుకోవాలని ఆగ్రాన్‌ నిర్వహించి 
నట్టు తనిచరమమనే గ్రంథంలో శ్రీపిళ్ళైలోకాచార్యుల వారు తెలిపారు. పెరియతిరుమొ 
ప్రబంధానికి గల “నెజ్బుక్కు” అనే తనియన్‌ పాశురాన్ని నిత్యానుసంధేయాలైన 
“లక్ష్మీనాథ”, “యో నిత్యమ్‌” అనే సంస్కృత తనియన్‌ శ్లోకాలను కూరేశులు 
అనుగ్రహించారు. పెరియ తిరుముడి అడైవు ప్రకారం కూరేశులు గద్యత్రయానికి ఒక 
వ్యాఖ్యను రచించినట్లు తెలుస్తున్నది. ఇంకా చరిత్రకు అందకుండా వీరి అమూల్యకృతి 
రత్నాలు ఎన్ని లుప్తమయ్యాయో తెలియదు. 


కూరేశుల పరమపదయాకత్ర : ఈ విధంగా కూరేశులు లోకోజ్జీవనాలైన 
శ్రీసూక్తులను అనుగ్రహిస్తూ; తమ జ్ఞానానుష్టానాలతో నిస్సమాభ్యధికం అయిన రీతిలో 
ప్రకాశిస్తూ చిరకాలం ఈ విభూతిలో వేంచేసి ఉన్నారు. ఒక పర్యాయం శ్రీరామానుజుల 
సన్నిధిలో తిరువాయ్‌మొగి కాలక్షేపం జరిగే సందర్భంలో ముక్తుని అర్చిరాదిగతిని 
తెలిపే “శ్యూగ్‌నిశుమ్సు” అనే (10-9) దశకం ప్రస్తం కాగానే అందులోని “ముడిముడై 
వానవర్‌ ముతె ముతై ఎదిర్‌కొళ్ళ” అనే పాశురంలో “పరమపదానికి ముందుగా చేరినవారు 
తరువాత చేరేవారికి స్వాగతాన్ని పల్కుతూ, ఉపచారాలను చేస్తారు” అని విసృతంగా 
వ్యాఖ్యానింపబడింది. దీనిని వినిన కూరేశులు “నేను పరమపదానికి పోవడంలో ఆలస్యం 
చేస్తే అక్కడకు శ్రీరామానుజులే ముందుగా వేంచేయవచ్చు. అపుడు నాకు వారు 
స్వాగతాన్ని పల్కి, ఉపచరించేటట్టు ఏర్పడుతుంది. ఇది మహాపచారం. “అత్ర పరత్ర 
చాపి నిత్యం యదీయచరణా శరణం నుదీయమ్‌” అని అన్నట్టు ఈ విభూతిలో, 
నిత్యవిభూతిలో రెండుచోట్ల నాకు శ్రీరామానుజుల శ్రీపాదాలేకదా పరమ(ప్రాప్యం. కనుక 


35 


నేనే ముందుగా పరమపదానికి పోవడం యుక్తం” అని నిశ్చయించుకొని, ఈ సంగతిని 
ఎమ్బెరుమానార్‌ సన్నిధిలో విన్నపించకుండానే శ్రీరంగనాథుని సన్నిధిలోకి పోయి మౌనంగా 
నిలచారు. భగవానుడపుడు అర్భకముఖంగా- “కూరేశా! ఏమి మీ మనస్సులో 
అభిప్రాయం? ఏదో చెప్పాలని వచ్చినట్టున్నారు!” అని అన్నాడు. కూరేశు లపుడు ఒక 
శ్లోకాన్ని విన్నపించి, చాలా ఆ్రంగా శ్రీరంగనాథుని మనస్సు కజగే రీతిలో ఉపన్యసించగా, 
శ్రీరంగనాథుడు చాలా ఆనందపడి “మీకు అవశ్యకమైనదానిని అంతటినీ ఇస్తాను. 
ఏం కావాలో అడగండి” అని అన్నాడు. “దాసునకు ఇంతకు ముందే అన్నీ 
అను గ్రహించావుకదా స్వామీ!” అని కూరేశులు అనగా, శ్రీరంగనాథుడు- “ఆవిధంగా 
కాదు, ఇపుడుకూడా అడగండి, నా దేవేరులపై ఆన. మన శ్రీరామానుజులపై ఆన. 
ఏదయినా సరే ఇస్తాను” అని నిర్బంధించాడు. కూరేశులు- ఈ శరీరంతో ఇక ఈ 
లోకంలో జీవించి ఉండలేను. ముక్తిని ప్రసాదించి, పరమపదానికి తీసికొనిపొమ్మని 
విజ్ఞాపన చేశారు. 


శ్రీరంగనాథుడు వారి వేడికోలును విని- “అయ్యో! కూరేశులను ఇక ప్లోషించవలసి 
వస్తున్నదే!” అని చాలా బాధపడి, “ఈ వరాన్ని తప్ప ఇంకొక వరాన్ని దేనిని అయినా 
అడగండి” అని అన్నాడు. “రామో ద్విర్నాభిభాషతే” అని అన్న నీవు ఆ మాటను 
అసత్యం చేయవచ్చునా? రెండు మాటలను పలికేవాడవు కావు కదా నీవు! అడిగినదానిని 
దేనినైనా ఇస్తానని అని ఇపుడీరీతిలో అనవచ్చునా ! దాసుడు ప్రార్థించిన దానిని 
ప్రసాదించు” అని కూరేశులు మళ్ళీ అన్నారు. “ఇక చేయగల్లినది ఏదీ లేదు” అని 
నిశ్చయించుకొని శ్రీరంగనాథుడు “మీకు, మీ సంబంధాన్ని కల వారికి, మీ తిరునామాన్ని 
అనుసంధించేవారికి పరమపదాన్ని అను(గ్రహిస్తున్నాను” అని పలికి తిరుప్పరివట్టం, 
నిర్మాల్యం, ప్రసాదం, తులసీమాల మొదలైనవానిని అనుగ్రహించి కూరేశులను 
పంపించాడు. 


శ్రీరామానుజుల ఆనందం, విచారం : ఈ విధంగా కూరేశులు శ్రీరంగనాథుని 
వల్ల పరమపద ప్రాప్తినిగూర్చి, వరాన్ని పొందిన సంగతిని గూర్చి విని శ్రీరామానుజులు 
“పూర్వం నేను తిరుక్కోట్టియూర్‌నమ్బి సన్నిధిలో రహస్యార్ణోపదే శాన్నిపొందినపుడు 
“ఈ అర్థాలను పరమగుహ్యాలుగా మీరు సంరక్షించాలి” అని వారు చేసిన నియమాన్ని 
ఉల్లంఘించి, ఆ తిరుక్కోట్టియూర్‌లోనే తెజ్కా కగ్వార్‌ సన్నిధిలో ఆస్వామి సమక్షంలో 
ఇంకా పలువురి సమక్షంలో ఆ రహస్యార్థాలను వెల్లడి చేశాను. ఆ ఆచార్యాజ్ఞోల్లంఘనా 
నికి ఫలంగా నరకమే నాకు ప్రాప్తిస్తుంది; పరమపదానికి పోయే అవకాశం లేదు- అనే 
భయం ఇంతవరకు ఉన్నది. కాని, ఇపుడు కూరేశుల సంబంధాన్ని కలవారికికూడా 


36 


పరమపద ప్రాప్తి కల్గిస్తానని శ్రీరంగనాథుడు వరం ఇచ్చినందువల్ల ఇక నాకు ఆ భయం 
తీరింది. నాకు కూరేశులతో సంబంధం ఉన్నది కదా!” అని ఆనందంగా పల్కి, తమ 
కాషాయాన్ని ఆకాశంలోకి విసరి ఎగురవేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
దీనినిబట్టే- “అర్వాంచో యత్సదనరసిజద్వంద్వమ్‌” అనే ఈ చరిత్ర(గంథం 
ప్రారంభంలో అనుసంధింపబడ్డ శ్లోకాన్ని పరాశరభట్టర్‌ అనుగ్రహించారు. ఈ 
సందర్భంవల్ల సదాచార్యసంబంధం వలెనే, సచి ష్యసంబంధంకూడా సద్గతికి హేతువు- 
అని తెలుస్తున్నది. 


శ్రీరామానుజులు తమకు ఒక విధంగా కల్గిన ఆనందాన్ని వ్యక్తం చేసినా, ఇక 
కూరేశులు తమను విడచి పరమపదాన్ని చేరబోతారు- అని (గ్రహించి మనస్సులో 
చాలా కొణతపడి దుఃఖించారు. తమ శిష్యులను తీసికొని వెంటబెట్టుకొని, కూరేశులు 
ఉన్న చోటికి వచ్చి 'కూరేశా! ఎంతపనిని చేశారు! మమ్ములను ఈవిధంగా చిత్రవధ 
చేయవచ్చునా!” అని అడిగారు. కూరేశులు అపుడు తాము ముందుగా పరమపదాన్ని 
చేరాలని ప్రార్థించడంలో గల ఉద్దేశ్యాన్ని తెలిపారు, శ్రీరామానుజులు “న శాస్త్రం నైవ 
చ క్రమ” అనే రీతిలో ఏ [క్రమం లేని నిత్యవిభూతిలో మీరు క్రమాన్ని అన్వేషిస్తున్నారా! 
ఈ రీతిలోకూడా ఒక విలక్షణమైన శేషత్వం ఉంటుందా! ఆహా!” అని ఎంతో 
ఆశ్చర్యపడి, వ్యాకులంతో కన్నీరు మున్నీరుగా దుఃఖించి, కూరేశులను కౌగలించుకొని, 
దుఃఖాన్ని పట్టలేక “అయ్యో! కూరేశా! మాకు ప్రాణసములైన మిమ్ములను కోల్పోయి 
నేను నిలువగలనా! నన్నుకూడా మీతో తీసికొని పోవాలని మీకెందుకు తోచలేదు ? 
నన్ను విడచి వెళ్ళాలని మీకు ఏవిధంగా అనిపించింది? ఏవిధంగా రుచించింది? 
పరమపద నాథుడు, నిత్యసూరులు, ముక్తులు ఏం నోము నోచారో కదా! “ఎన్న నోన్సు 
నో థ్‌గార్‌కొలో” ఇక్కడ మేము, శ్రీరంగనాథుడు మిమ్ములను కోల్పోవడానికి ఎంత 
పాపం చేశామో! “ఇచ్చువై తనిర యాన్‌ పోయ్‌ ఇన్టిరలోక నూళుమ్‌ అచ్చువై పెజీనుమ్‌ 
వేణ్చేన్‌ అరబ్గమూనకరుళానే!” (ఈలోకంలో కైంకర్యాన్ని చేసి పొందే అనుభవాన్నికాక, 
నాకు పరమపదాన్ని ఏలే ఆ ఆనందరసం లభించినా నేను దానిని ఓ శ్రీరంగనాథా! 
ఇష్టపడను) అనే ఆప్వార్ల శ్రీసూక్తిని మజచిపోయారా! ఇక నేను ఏం చేయను? 
చేయగలను! మీ మనస్సు గాయపడేటట్టుగా పలు మాటలు పల్కి ఏం ఫలం? మీ 
ప్రాప్యానికి నేను అడ్డుపెట్టవచ్చునా! సుఖంగా నిత్యవిభూతికి వేంచేయండి” అని 
పలు పలు విధాలుగా పల్కి, వారి చెవిలో ద్వయాన్ని అనుగ్రహించారు. అక్కడ ఉండే 
శిష్యులంతా “ఇపుడు ఇదేమి” అని అడిగారు. శ్రీరామానుజులు- “మీకు తెలియదా! 
రాజకుమారునకు కర్ఫూరనికరం లేకపోతే నాలుక పిడుచకట్టుకుపోయేటట్టు వీరికి 


37 


ద్వయం వినలేకపోతే మనస్సు తల్లడిల్లుతుంది” అని అన్నారు. తరువాత కూరేశుల 
వీపును తడిమి, అంజలిని ఘటించి, అనుమతిని తీసికొని బయలుదేరబోయారు. 
ఈ విధంగా తమ పరమపద గమానానికి శ్రీరామానుజుల అనుమతిని పొందిన 
కూరేశులు తమ పుత్రులైన పరాశరభట్టర్‌, వ్యాసభట్టర్‌లను ఊరడించి వారికి తగిన 
సందేశాన్ని ఇచ్చి, తమ ధర్మపత్ని ఆండాళ్‌కు సమాస్వాశ వచనాలను పలికి తమ 
శిష్యులు పిళ్సైపిళ్సై ఆ$్ర్యాన్‌ ఒడిలో శిరస్సును, ఆణ్ఞాళ్‌ ఒడిలో శ్రీచరణాలను పెట్టుకొని 
ఆగ్ర్యార్లు శ్రీయామునుల, శ్రీరామానుజుల శ్రీపాదాలను ధ్యానిస్తూ పరమపదాన్ని 
చేరుకున్నారు. తరువాత శ్రీరామానుజులు దగ్గర ఉండి కూరేశుల చరమకైంకర్యాలను 
యథావిధి వారి కుమారులద్యారా నిర్వర్తింపజేశారు. 


కూరేశులు పరమపదించిన తరువాత శ్రీరామానుజాలు తమ దుఃఖాన్ని 
“ఉలకమ్‌ నితైస్ట పుకక్రగాల్‌ తిరునుకళ్‌పోల్‌ వళర్‌త్తేన్‌ శెజ్లణ్‌నూల్‌తాన్‌ కొణ్డుపోనాన్‌” 
అనే పెరియా(గ్యార్ల పాశురాన్ని అనుసంధిస్తూ వ్యక్తం చేశారని ఐతిహ్యం. కులశేఖరుల 
పెరుమాళ్‌ తిరుమొ గీకి “ఇన్నముదమ్‌ ఊట్టుకేన్‌” అనే తనియన్‌ను అను[గ్రహించే 
రామానుజులు ఆ పాశురాన్ని “ఇజ్లీ వా పైజ్కిళియే” అని తమ పెంపుడు చిలుకను 
పిలిచి అంటున్నట్టుగా పలికారు. ఈ పాశురంలో నిర్దేశింపబడ్డ పెంపుడు చిలుక 
వేటెవ్వరోకాదని, వారు శ్రీరామానుజులకు అత్యంత ప్రియశిష్యులైన కూరేశులేనని 
శ్రీపిళ్ళైలోకం జీయర్‌ సూక్తి. “పవిత్రీకృతకూరేశః” అనే శ్రీరామానుజాష్టోత్తర 
శతనామస్తోత్రంలోని నామం కూరేశులు శ్రీరామానుజులకు పవిత్రంవలె నిత్యం 
సన్నిహితులై పరిచర్యచేశారనే విషయాన్ని తెలుపుతున్నది. కూరేశులను ఆశ్రయించి 
తరించిన శిష్యులు పలువురు ఉన్నారు. వారిలో పిళ్సైపిళ్చైయాగ్ర్యాన్‌, తిరువరబ్గత్తముద 
నార్‌, నాలూరాన్‌- మొదలైనవారు. సుదర్శనశతకర్త అయిన కూరనారాయణజీయర్‌ 
కూడా వీరి శిష్యులేనని కొందటి అభిప్రాయం. కూరేశులు 108 సం.లు జీవించి 
ఉన్నట్టు పెరియతిరుముడి అడైవు అనే తమిళగ్రంథంలో తెలుపబడింది. 


కూరేశులు ఇపుడు ఈ లోకంలో భౌతికంగా వేంచేసి ఉండకపోయినా, వాచామ 
గోచరం అయిన తమ కీర్తి శరీరంతోను, అర్భావతారతిరుమేనులతోను ఈ విభూతిలో 
అంతటా వేంచేసి ఉండి, తమ విలక్షణమైన అనుష్టానంతో మనకు ఆదర్శంగా నిలచి 
ఉన్నారు. వారు అనుష్టించిన మార్గం సదా అనుసరణీయం. పల్కిన శ్రీసూక్తులు 
మనకు సదా స్మరణీయాలు. “జయంతి తే సుకృతినో రససిద్దాః కనీశ్వరాః నాస్తి తేషాం 
యశఃకాయే జరానురణజం భయమ్‌” అని అన్నట్టు కూరేశులవంటి మహనీయుల 
క్రీర్తిమూర్తి సదా అజరామరమై ఆచంద్రార్భం ఈ లోకంలో (ప్రకాశిస్తుంది. 


రన 3 + + ఉ్రకతకాలాాాా. 


38 


పంచస్తని వైభవం 


కూరేశుల పంచస్తవి వైభవానికి సంబంధించిన కొన్ని అంశాలు సంగ్రహంగా 
'ప్రస్తావింపబడుతున్నాయి. 


సంచస్తవి అనతరణ[క్రనుం : పంచమిస్తవిలోగల అయిదు స్తోత్రాల అవతరణ 
క్రమాన్నిగూర్చి విద్యాంసులలో భిన్నాభిప్రాయాలున్నాయి. శ్రీవైష్లవ సంప్రదాయానుసారం 
లక్ష్మీపురుషకార ప్రార్థనాపురస్సరంగా భగవదాశ్రయణం చేసే క్రమంలో, ఆ రీతిలోనే 
శ్రీవత్సాంకులు ప్రారంభంలో లక్ష్మీస్తుతి అయిన శ్రీస్తవాన్ని ఆ తరువాత శ్రీ వైకుంఠస్తవం 
నుండి నాల్లు స్తోత్రాలను రచించారని కొందణు అభిప్రాయపడ్డారు. కాని, శ్రీవత్సాంకుల 
పంచస్తవిలో మొదటిది శ్రీ వైకుంఠస్తవమనే విషయం చరిత్రప్రసిద్దం. మహావిద్వాన్‌, కాంచీ 
ప్ర.భ. అజ్ఞబ్ఞరాచార్యస్వామివారు తమ చతుఃశ్లోకీ వ్యాఖ్యానారంభంలో- “వీరు 
(యామునులు) స్తోత్రరత్నాన్ని ముగించిన తరువాత ఈ స్తోత్రాన్ని అను[గ్రహించారని 
పెద్దల సూక్తి. కూరత్తాగ్యాన్‌ కూడా శ్రీవైకుంఠస్తవాదులను నాల్గింటిని అనుగ్రహించిన 
తరువాతనే శ్రీస్తవాన్ని రచించారు. భట్టర్‌కూడా శ్రీరంగరాజస్తవాన్ని రచించిన తరువాతనే 
శ్రీగుణరత్నకోశాన్ని రచించారు. ఆశ్రయణవేళలో లక్ష్మీదేవిని ముందుగా ఆశ్రయించి, 
తరువాత భగవానుని ఆశ్రయించినా, స్తోత్రప్రక్రియలో ఈ క్రమవివక్ష ఆచార్యులకు 
లేదు.” అని పల్కడంవల్ల శ్రీస్తుతి చివరిదే కాని మొదటిది కాదని తెలుస్తున్నది. కనుక, 
శ్రీవైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం, శ్రీస్తవ-మనే 
క్రమాన్ని పంచస్తవిలో చెప్పడం యుక్తమని తోస్తుంది. సంస్కృతవ్యాఖ్యాత 
శ్రీనివాసాచార్యులవారుకూడా శ్రీస్తవవ్యాఖ్యానారంభంలో “ప్రథమతో యో నిత్య 
మచ్యుతపదాంబుజేత్యారభ్య,.... ప్రబంధచతుష్టయం సృష్ట్వా, రామానుజాంఘై శరణోలి_ 
స్మీతి... వరదా౭_స్మి తవేక్షణీయః- ఇతి పరిసమాప్య .... పురుషకారతయా ప్రథమతః 
సమాశ్రయణీయాం శ్రియ మేకాదశభిః శ్లోకైః...” అని పల్కడం ఈ సంగతిని 
బుజువుచేస్తున్నది. 


పంచస్తనిలో కూరేశుల కనితావైభనం : కూరేశుల పంచస్తవిలోని కవితాగుణవైభవం 
అనితరసాధారణం. ఎంతటి సాహిత్యవిమర్శకులకైనా అవాజ్మానసగోచరం. ఈ 
వాజ్మయం కూరేశుల అనన్య సామాన్యమైన భగవద్భక్తికి అమలినదర్పణం. 
శ్రీవైష్ణవపూర్వాచార్యకృతాలైన స్తోత్రాలన్నీ కేవలం స్తుతులు కావు; విశిష్టాద్వైత 
తత్తార్థప్రతిపాదకాలు అనే విషయం (ప్రకృతంలో పూర్ణంగా అన్వయిస్తుంది. ఈ 
అయిదు స్తుతులలోని ఎన్నో శ్లోకాలు ఈ విషయానికి చక్కని నిదర్శనాలు. ఇంతేకాక, 


39 


పలు శ్లోకాలలో దివ్యసూరుల ద్రావిడప్రబంధాలలోని మధురభావాలు మజింత 
అందంగా పఠితలకు సాక్షాత్కరిస్తాయి. కూరేశుల పంచస్తవి భక్తుల జిహ్యలకు, చిత్తాలకు 
తేనెల సోనలు, సుధాకలశాలు అనడం అతిశయోక్తికాదు. ఈ స్తుతులలో కన్పించే 
కొన్ని విశేషాలు చాలా సంగ్రహంగా ప్రస్తుతింపబడుతున్నాయి. 


కూరేశుల మధురోదారశైలిని నిరూపించే శ్లోకాలు పంచస్తవిలో మనకు 
అడుగడుగునా దర్శనమిస్తాయి. వరదరాజస్తవంలోని “నీలమేఘనిభమ్‌” అనేశ్టోకం 
శ్రీవైకుంఠస్తవంలోని “పీతాంబరం వరదశీతల దృష్టిపాతవ్‌” ఇత్యాది శ్లోకం, 
అతిమానుషస్తవంలోని “అంభోదనీల మరవింద దళాయతాక్షమ్‌” అనే శ్లోకం, 
సుందరబాహుస్తవంలోని “అబ్బపాణి మరవిందలోచనమ్‌” ఇత్యాది శ్లోకం మచ్చుకు 
ఉదాహరణలు. విద్యానాథాది ఆలంకారికులు నిర్వచించిన పలు శబ్దార్థగుణాలకు ఈ 
పంచస్తవి చక్కని లక్ష్యం (గ్రంథం. ప్రసిద్దార్థ పదప్రయోగ రూపమైన ప్రసాదగుణం 
“సుందరాయతభుజమ్‌” ఇత్యాది శ్లోకాలలో, చిన్న చిన్న పదాలతో విడివిడిగా కన్పించే 
రచనావైఖరిగా నిర్వచింపబడ్డ మాధుర్యగుణం “జ్ఞానం బలం విపుల మీశనమ్‌” ఇత్యాది 
శ్లోకంలో, దీర్హదీర్హ సమాసప్రయోగరూపమైన ఓజస్సు “ప్రళయజనీరపూరాొ, 
“నఖక్రకచకప్రధి” ఇత్యాదులలో, శ్రవణసుభగాలైన పదాలను ప్రయోగించడమనే 
('ప్రేయస్సు “యన్మంగళాయ మహతే” ఇత్యాది శ్లోకాలలో- ఈవిధంగా పలు గుణాలను 
ఈ పంచస్తవిలో గమనించవచ్చు. ఇందులో ప్రధానంగా “రతి ర్లేవాది విషయా” అని 
నిర్వచింపబడ్డ భగవద్విషయక రతిపర్యవసాయి అయిన భక్తిరసం ప్రధానమైనా, పలు 
ఇతరరసాల నిర్వహణకూడా హృదయంగమంగా చేయబడింది. “యన్నామ నాథ 
నవనీతమ్‌” అనే శ్లోకంలో శ్రీకృష్ణుని నవనీతచౌర్య వృత్తాంతప్రస్తావన ద్వారా హాస్యరసం 
ఎంత సుకుమారంగా పోషింపబడిందో చూడవచ్చు. “సంజీనయన్నపి సుతమ్‌” 
ఇత్యాదులలో అద్భుతం, “అరాళం పాతాళమ్‌”, “న వాయుః పస్పందే” మొదలైన 
వానిలో భయానకరసం, “ప్రశాంతానంతాత్మానుభవజ” ఇత్యాదులలో శాంతం- ఈ 
విధంగా పలు రసాల నిర్వహణ సహృదయహృదయావర్దకం. ఇక ఇందులోని అలంకారాల 
ప్రయోగానికి కొదువే లేదు. స్తోత్రాలు ఉపమ, ఉత్రేక్ష అతిశయోక్తి శ్రేషాది అలంకారాల 
ప్రయోగ ప్రాచుర్యాన్ని కల్లి ఉంటాయనే విషయాన్ని పంచస్తవిలో స్పష్టంగా దర్శించవచ్చు. 
“అంభోరుహాక్షమ్‌”, “న్యాయస్కృతి ప్రభృతిభిః” ఇత్యాది శ్టోకాలలోని ఉపమాలంకార 
ప్రయోగం, “శ్రీవత్సకౌస్తుభొ, “ఆనందమందిరి, “ఆ క్రీడభూమిషు” ఇత్యాదులో ఉదాత్తం, 
“శ్రీమత్సరాంశమునీంద్ర” ఇత్యాదులలో ఉత్రేక్ష “యత్తుంగశ్చంగవినిషంగి”, 
“శశధరరింఖణాఢ్య” మొదలైన శ్లోకాలలో అతిశయోక్తి, “భక్తానాం యద్వపుషి, “ఆశ్రేష 


40 


వరద!”, “కాంతాలకాంతమ్‌” ఇత్యాదులలో నిశ్చయగర్భమైన సందేహం, “యో 
జాత క్రశిమా”ఇత్యాదులలో శ్లేష “సౌందర్యసారామృ తవీచిసింధు” మొదలైన వానిలో 
రూపకం- “సుఖస్సరై¥”, “వకుళ ధరసరస్వతీ” ఇత్యాదులలో నిరుక్తి, “అనన్యాధీనత్వం 
తవ” అనే శ్లోకంలో వ్యాజస్తుతి, “కరుణారస వాహి” అనే శ్లోకంలో రూపకం, “వరద! 
య దిహ వస్తూ అనే శ్లోకంలో పరికరం - ఈ విధంగా ఎన్నో అలంకారాలు కూరేశుల 
సూక్తులలో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయి. 


కూరేశుల వివిధశాస్త్రవైదుష్యం : కూరేశుల వివిధశాస్తపాండిత్యంకూడా పంచస్తవిలో 
వ్యక్తం అవుతున్నది. “వ్యోమాంభోజ మిదంతయా కిల విదన్‌ (భాంతోతి య 
మిత్యుచ్యతే” అనే సూక్తి వీరి తర్కశా(స్తవైదుష్యాన్ని, “నే త్రసాత్కురు”, “పిశునయన్‌”, 
“కౌతస్కుతాః, “తేరిధ, జిగ్యిథ”, “పారణీయతి” ఇత్యాది విశిష్టప్రయోగాలు వ్యాకరణశాస్త్ర 
పాండిత్యాన్ని, “పిత్తస్ను మంజన మనాప్పుషి జాతు నేత్రే నైన ప్రభాభి రపి శంఖసితత్వ బుద్ది” 
ఇత్యాదులు వైద్యశా(స్రపరిచయాన్ని, “వ్యాఖ్యాతో గతిసామ్యలబ్ద విషయానన్యత్వ 


64 


బోధోజ్ఞ్వలైఃి ఇత్యాది సూక్తులు వేదాంతశాస్తపాటవాన్ని బుజువు చేస్తున్నాయి. సతిం 
విశ్వస్యాత్మేశ్వరమ్‌”, “జ్యోతిః సరమ్‌ పరమతత్వమ్‌”, “ప్ప థివ్యాద్యాతా శంతమ్‌” ఇత్యాది 
శ్లోకాలను వీరు ఉపనిషత్చూక్తులను యథాతధంగా అనువదిస్తూ రచించిన సొబగు 
సహృదయైకవేద్యం. వీరి విశిష్టమైన లోకానుభవాన్ని, రుటితిస్సూర్తిని “యుక్తో 
విధేయవిషయేషు హి కామచారః”, “సర్వో హి వశ్యవిషయే వివృణోతి వీర్యమ్‌”, “న 
హి చకోర్యేకాఖిలాం చంద్రికాం నాలం పాతు మితి ప్రగృహ్య రసనా మాసీత సత్యాం 
తృషి”, “సర్వం గుణాయ గుణినా మితి సత్య మేతత్‌” ఇత్యాది ప్రయోగాలు 
తెలుపుతున్నవి. 

పంచస్తనిలో దిన్యసూరి సూక్ష్యనుభనాలు : పంచస్తవిలోని ఎన్నో శ్లోకాలలో 
దివ్యసూరిసూక్తుల మధురభావాలు అందంగా (ప్రతిబింబిస్తున్నవని పూర్వాచార్యులు 
సోపపత్తికంగా నిరూపించారు. ఉదాహరణకు రెండు మూడు ఉదాహరణలు మాత్రం 
విన్నవింపబడుతున్నాయి. “మ్మక్రయిజ్ఞాద వైనుతియ శక్కర నల్‌నలత్రెయాయ్‌” అనే 
తిరువాయ్‌మొ [గీపాశురభావాన్ని పురస్కరించుకొని కూరేశులు శ్రీవైకుంఠస్తవంలోని 
“విశ్వం ధియైవ విరచయ్య” అనే శ్లోకాన్ని అనుగ్రహించారు. విశేషమేమంటే ఈ 
పాశురంలో ఆ్రార్టు వ్యక్తం చేసిన భావాన్ని కూరేశులు కావ్యశెలిలో గంభీరంగా “కా 
మనీషా” అని అంటూ ప్రశ్నను సంధిస్తూ సూచించారు. దీనికి ప్రతిగా ఆకగ్యార్డు 
గంభీరంగా ప్రశ్ళమా(త్రంతో సూచించిన భావాన్ని కూరేశులు వ్యక్తంచేసిన సందర్భాలు 
కూడా ఉన్నాయి. ఉదాహరణకు -పొయ్‌కై ఆకగ్యార్లు “వరత్తాల్‌ వలి నినైన్టు” అని 


41 


హిరణ్యకశిపుడు నృసింహమూర్తి వధించిన వృత్తాంతాన్ని అనుసంధిస్తూ అడిగిన ప్రశ్నకు 
తగిన సమాధానాన్ని కూరేశులు వరదరాజస్తవంలోని- “యదపరాధసహస్ర మజస్రమ్‌” 
అనే శ్లోకంలో తెలిపారు. అదే విధంగా, పెరియతిరువన్హాది లోని “శీరాల్‌ సిణన్లు 
శిఅప్పాల్‌ వళరాదు ....శొల్లు నీ యా మజీయ చ్చూ కగిన్దు” అనే పాశురంలో నమ్మాట్ర్యార్లు 
వామనావతారాన్ని స్మరిస్తూ అడిగిన ప్రశ్నను అతిమానుషస్తవం లోని “త్వన్నిర్మితా 
జఠరగా చ” అనే శ్లోకంలో అనువదించి, దానిని “మధ్యే తథా తు న విచక్రమిషే 
జగచ్చేత్‌ త్వద్విక్రమైః కథ మివ శ్రుతి రంచితా స్యాతోఅని అంటూ సమాధానించారు. 
పెరియాట్ర్యార్లు తిరుమాలిరుమ్‌శోలై క్షేత్రవైభవాన్ని కీర్తిస్తూ, “కరువారణమ్‌ తన్‌ పిడి 
తుజన్దు” అని అంటూ అందించిన సుందరదృశ్యాన్ని కూరేశులు సుందరబాహుస్తవంలో 
“సుందరదోర్దివ్యాజ్ఞాలంభన” ఇత్యాది శ్లోకంతో అనుసంధించారు. మత్స్యావతారాన్ని 
కీర్తిస్తూ తిరుమజ్లెయా్యగ్యార్డు పెరియతిరుమొ [లో “నిలయిడ మెబ్లు మిని” అనే 
పాశురాన్ని రచించారు. ఈ పాశురంలో (ప్రతిపాదంలోను 23 అక్షరాలు ఉన్నాయి. 
సుందరబాహుస్తవంలో ఈ పాశురభావాన్ని [గ్రహించి కూరేశులు మత్య్యావతారాన్ని 
వర్షించే ఘట్టంలో “ప్రళయజనీరపూర” అనే శ్లోకాన్ని రచించడం, ఈ శ్లోకంలోకూడా 
ప్రతిపాదంలో 23 అక్షరాలుండేటట్టుగా కూర్చడం కూరేశులకు దివ్యప్రబంధసూక్తులలో 
గల అభినివేశాతిశయాన్ని నిరూపిస్తున్నది. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నా 
విసృతిభీతిచేత విరమిస్తున్నాను. 


పంచస్తనిలో నృతౌచిత్యం : కూరేశులు వృత్తౌచిత్యాన్ని పాటించిన సందర్భాలుకూడా 
ఎన్నో ఉన్నాయి. మకుటమాల, వనమాల, ఆయుధ మాలలను వల్లిస్తూ కూరేశులు 
సుందరబాహుస్తవంలో మాలినీవృత్తాన్ని (38) ప్రయోగించడం, గరుడుని 
రథోద్దతావృత్తంలో వర్గించడం, “మధురాభాషి” అయిన శ్రీరాముని మంజుభాషిణీ 
వృత్తంలో వర్లించడం ఇందుకు కొన్ని నిదర్శనాలు. ఇటువంటివి చాలా ఉన్నాయి. 


పంచస్తనిలో సనుకాలీన సంఘటనల ప్రస్తానన : ఏ కవి అయినా దేశకాలాలకు 
అతీతుడు కాడన్నది వాస్తవం. ఈ విషయం కూరేశుల పంచస్తవిలోకూడా నిరూపితమైనది. 
చోళరాజు దురాగతం వల్ల శ్రీరామానుజులకు, శ్రీరంగానికి దూరమై, కన్నులను 
పోగొట్టుకొన్న కూరేశులు తిరిగి తాము పూర్వంవలె శ్రీరంగం చేరి, శ్రీరామానుజుల 
సన్నిధిలో కాలం గడపాలనే వాంఛను “శ్రీరంగధామని యథా పుర మేష సో౭ హం 
రామానుజార్యవశగః పరివర్తిషియ” అని, “శ్రీరంగ శ్రియ మన్వహం ప్రగుణయన్‌ 
త్వద్భక్తభోగ్యాం కురు” అని, “యోగ్యతావిరహితా నుత్సార్య సద్వత్సల” అని 
సుందరబాహుస్తవంలో, “నేత్రసాత్కురు కరీశ సదా మే” అని వరదరాజస్తవంలో, “తాం 


42 


మాతరం చ పితరం చ భవంత మస్య వ్యుచ్చంతు రాత్రయ ఇమా వరివస్యతో మే” 
అని శ్రీవైకుంఠస్తవంలోను వ్యక్తం చేశారు. పంచస్తవిలో కొన్ని చారిత్రక ఘట్టాలుకూడా 
చోటు చేసికోవడం విశేషం. తిరుక్కచ్చినమ్బికి పితామహులుగా చెప్పబడే 
హరితవారణభృత్యునకు (పచ్చైవారణదాసుడు) వరదరాజ స్వామి దృష్టిని ప్రసాదించాడనే 
ఐతిహ్యం “హరితవారణభృ త్యసమాహ్వయమ్‌” (126) అనే క్లోకంలోను, మలయధ్వజుడనే 
పాండ్యదేశప్రభువు కాశీయా(త్రై ప్రయాణిస్తూ దారిలో వనగిరిలోని సుందరబాహుస్వామి, 
నూపురగంగల వైభవాన్ని స్వామి ద్వారానే విని, వారిని దర్శించి, గంగాస్నానమనోరథాన్ని 
విడచిన ఐతిహ్యం. “ఇద మిమే శ్రుణుమో మలయధ్వజమ్‌” (128) అనే శ్టోకంలోను 
(ప్రస్తావింపబడ్డాయి. 

కూరేశుల సూక్తులలో పలు చోట్ల పరస్పర శబ్దార్థసామ్యాలు గోచరిస్తాయి. “సర్వస్య 
చైవ గుణతో హీ విలక్షణత్వమ్‌” అనే శ్రీవైకుంఠస్తవప్రయోగంలో, “గుణాయత్తం లోకే 
గుణిషు హి మతం మంగళపదమ్‌” అనే వరదరాజస్తవసూక్తి, “గుణజం గుణినో హి 
మంగళత్వం ప్రమితమ్‌” అనే సుందరబాహుస్తవ ప్రయోగంతో గల సామ్యం సుస్పష్టం. 
నఖాలను వర్షించే “శంభోరంభోరుహముఖ” అనే వరదరాజస్తవశ్టోకం, “యో జాతక్రశిమా 
మలీ చ శిరసా” అనే సుందరబాహుస్తవక్లోకం అర్థతః సామ్యాన్ని కల్గిఉన్నాయి. ఇటువంటి 
విశేషాలను ఇంకా చాలా గమనించవచ్చు. కొన్ని ఆయా శ్లోకాల భావాలలో 
సూచింపబడ్డాయి. 
పూర్వాచార్యులపై కూరేశుల పంచస్తని ప్రభానం : ఇక కూరేశులపై పూర్వుల 
ప్రభావంగూర్చి ప్రస్తావిస్తే కూరేశులపై దివ్యసూరుల ప్రభావంగూర్చి ఇంతకుముందే 
నిరూపింపబడింది. శ్రీయామునులు స్తోత్రరత్నంలోని, చతుః్లోకిలోని పలు సూక్తుల 
భావాలు పంచస్తవిలో చాలాచోట్ల స్పష్టంగా కన్పిస్తాయి. తదనంతర పూర్వాచార్యులపై 
కూరేశుల ప్రభావం ఎటువంటిది? అని విచారించినపుడు నమ్చిళ్సై, శ్రీవరవరమునుల 
వంటి పలువురు పూర్వాచార్యుల వ్యాఖ్యానాలలో పంచస్తవిలోని పలు శ్లోకాలు 
ప్రమాణాలుగా [గ్రహింపబడడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. “యస్యా వీక్ష్య ముఖమ్‌” 
అనే శ్రీస్తవక్టోకం తిరువాయ్‌మొ భ్రిలోని “నమ్బనై” (3-7-8), “అల్లలిలొ (3-10-8) 
అనే పాశురాల ఈ డువ్యాఖ్యలో, “యస్యాః కటాక్షణమ్‌” అనే శ్రీవైకుంఠస్తవ శోకం 
(27) తిరువాయ్‌మొశీలోని “మాయమ్‌ శెయ్యేలెన్నై” (10-10-2) అనే పాశుర 
ఈడువ్యాఖ్యలో, “హై సుందరైకతరజన్మని అనే సుందరబాహుస్తవశ్లోకం (107) 
తిరువాయ్‌మొ నీలోని “వళనేకగులకిన్‌” (1-5-1) అనేపాశురవ్యాఖ్యలో, “అజ్ఞునపుంజ 
శ్యామకుంతలమ్‌” అనే వరదరాజస్తవశ్లోకం (23) “తత్తుక్కొణ్లాళ్‌కొలో” అనే 
పెరియతిరుమొ కలీ (2-17) పాశురవ్యాఖ్యలో, “పాపీయసోలి_పి' అనే అతిమానుషస్తవ 


43 


శ్లోకం (61) తిరుప్పావైలోని “కజువైకళ్‌' (28) అనే పాశురవ్యాఖ్యలో ప్రమాణాలుగా 
స్వీకరింపబడడం కూరేశుల పంచస్తవిలోని అన్ని స్తోత్రాలు పరమ(ప్రమాణాలుగా 
పూర్యాచార్యులచే అంగీకరింపబడ్డాయనే విషయాన్ని సూచిస్తున్నాయి. పరాశరభట్టర్‌ 
సహ(స్రనామభాష్యం ఉపోద్దాతంలో వైకుంఠస్తవంలోని “రూపశ్రియా”, “తత్వార్థపర” 
అనే రెండు శ్లోకాలను ఉట్టంకించారు. కూరేశులు వరదరాజస్తవంలో ఒక్కొక్క వృత్తాన్ని 
ఒక్కొక్క దశకంలో ప్రయోగించిన రీతిని దేశికులు దయాశతకంలో అనుసరించడంకూడా 
ప్రకృతంలో భావ్యం. “హస్తీశ ! సంశమయ న స్తమిమం వివాదమ్‌” అనే సూక్ష్యర్ణాన్ని 
దృష్టిలో పెట్టుకొని, పరాశరభట్టర్‌ “త్వం మే£_హం మే” అనే (ప్రసిద్దమైన, అత్యంత 
సుందరమైన ముక్తకశ్టోకాన్ని అనుగ్రహించారు. ఈ అంశాలు రెండు (కూరేశులపై 
పూర్వుల (ప్రభావం, తదనంతరాచార్యులపై కూరేశుల ప్రభావం) విసృతంగా 
నిరూపించవలసినవి కనుక ఇక్కడ వాటినిగూర్చి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. 


పంచస్తనిలో శరణాగతితత్త్వం : పంచస్తవిలోని స్తోత్రాలన్నీ శరణాగతితత్త్య 
ప్రతిపాదకాలు. ఈ అంశాన్ని వ్యాఖ్యాతలందణూ ఆయా క్లోకవ్యాఖ్యలలో వివరించారు 
కూడా. ఉదాహరణకు వరదరాజస్తవాన్ని గమనించవచ్చు. ఇందులో “శ్రీనిధిమ్‌” అనే 
21వ శ్లోకంతో ద్వయంలోని శ్రీమత్సదార్థాన్ని, కరిగిరివర్షనద్వారా నారాయణపదంలోని 
ఏకదేశం అయిన నారపదంయొక్క అర్థాన్ని, నారాయణనామం భగవానుని 
కల్యాణగుణ( ప్రాచుర్యాన్ని తెలుపుతున్నది కనుక, ఆ కల్యాణగుణాలను 
ద్వితీయదశకంలోను, నారాయణ నామంచేత చెప్పబడే, చరణశబ్దోపలక్షితమైన 
దివ్యమంగళవి[గ్రహాన్ని 33శ్టోకాలతోను, తదంగంగా పలు అవతారాలను మజథికొన్ని 
శ్లోకాలలోను వర్షించి, ఈవిధంగా నారాయణశబ్దార్థంగా వరదరాజస్వామిని ప్రతిపాదించి, 
శరణాగతి చేసే వానికి ఉండతగిన ఆకించన్య, అనన్యగతిత్వాదులను 18ళ్లోకాలతో 
వ్యక్తీకరించి, చివరగా “వరద శరణ మిత్యహం త్వాం వృణే” అని 82వ క్లోకంలోను, 
“వరద మురుదయం గతిం త్వాం వృణే” అని 83వ క్లోకంలోను గోప్పత్సవరణ రూపమైన 
శరణాగతిని చేయడంద్వారా పూర్వఖండార్భాన్ని పూర్తిచేశారు. ఈ విధంగా 
శరణాగతితత్తాన్ని కూరేశులు వరదరాజస్తవంలో ఆవిష్కరించారు. ఇది కేవలం 
సంగ్రహం. ఈ [క్రమవివరణం ఆచార్యోపదేశగమ్యం. ఇటువంటి (క్రమం మిగిలిన 
స్తుతులలోను అన్వయించుకోవచ్చు. 

సంచస్తని - విశిష్టాద్వైతసిద్దాంతం * శ్రీ వైషూచార్యస్తోత్రాలన్నీ విశిష్టాద్వై తసిద్దాంత 
ప్రతిపాదకాలు అనే విషయానికి పంచస్తవి ఒక చక్కని ఉదాహరణం. “అన్యం యదు 
ద్యదుపచాయ్యపచాయి చైనమ్‌” ఇత్యాదులలో అచేతనతత్త్యం, “త్వద్దాస్య మస్య హి 


44 


మమ స్వరస ప్రయుక్తమ్‌” ఇత్యాదులలో చిత్తత్షం, “జనిజీవనాప్యయవిముక్త యో యతః” 
ఇత్యాదులలో ఈశ్వరతత్త్యం (ప్రస్తావింపబడ్డాయి. చరమోపాయం అయిన 
శరణాగతియొక్కతత్త్యం “అద్యాపి నాస్తుపరతిఃొ ఇత్యాదిశ్లోకాలలోను వ్యక్తం. పరతత్త్యం 
శ్రీమన్నారాయణుడేననే విషయాన్ని “యస్యాః కటాక్షమ్‌” ఇత్యాదిసూక్తులు, అతడు 
సమస్తకల్యాణగుణాకరుడనే అంశాన్ని “సౌశీల్యాశితవత్సలత్వ” ఇత్యాది సూక్తులు, 
లక్ష్మీదే విపురుషకారాన్ని “స్వస్తి శ్రీ ర్లిశతాత్‌” ఇత్యాదిసూక్తులు నిరూపిస్తున్నాయి. 
భగవదాశ్రయణం ఆచార్యసమాశ్రయణపూర్వకంగా చేయాలని, ఆచార్యుని విషయంలో 
కృతజ్ఞుడై, వారికి వశుడై వర్తించాలనే సంప్రదాయారాన్ని “శ్రీమంత హరిచరణా”, 
“రామానుజాంఘి శరణోల సి”, “శ్రీరంగధామని యథా పుర మేష సోతి హం 
రామానుజార్యవశగః పరివర్తిషయ” ఇత్యాది ప్రయోగాలు బోధిస్తున్నాయి. విశిష్టాద్వైత 
సిద్ధాంతంలో ప్రధాన ప్రతితం(త్రార్థంగా కీర్తింపబడే చిదచిత్తులకు పరమాత్మకు మధ్య 
గల శరీరశరీరిభావం “పృధథివ్యాద్యా త్మాంతమ్‌”, 'పతిం విశ్వస్యాత్మేశ్వరమ్‌” ఇత్యాది 
సూక్తులలో తెలుపబడింది. ఈ విధంగా కూరేశుల పంచస్తవి విశిష్టాద్వైతసిద్దాంత సర్వస్వం 
అని కీర్తించదగినది. 


పంచస్తని వ్యాఖ్యలు : కూరేశుల పంచస్తవికి సంస్కృతంలో మూడు వ్యాఖ్యలున్నాయి. 
అవి శ్రీనివాసాచార్యవ్యాఖ్య, గార్యరామానుజాచార్యవ్యాఖ్య, వేంకటనివాసవ్యాఖ్య, వీటిలో 
మూడవది ఇంకా అముద్రితం. రెండవది ఒకసారి ముద్రితం, ఇపుడు అలభ్యం. 
మొదటిది పలుమార్లు ముద్రితం. ([ద్రావిడంలో మహావిద్యాన్‌ శ్రీ ప్రభ. అణ్ఞాస్వామివారి 
వ్యాఖ్య సుప్రసిద్ధం. ఇటీవలికాలంలో చెన్నైనగరంలోని విశిష్టాద్వైత ప్రచారిణీ సభవారు 
డా. ఉవే. శ్రీమాన్‌ శ్రీవత్సాంకాచార్యస్వామివారి ద్రావిడవ్యాఖ్యను (ప్రచురించారు. 
వాచస్పతి, డా. ఉ.వే. శ్రీమాన్‌ ఎన్‌.సి.వి. నరసింహాచార్యస్వామివారు, శ్రీవైప్లవసింహ, 
ఉనే. శ్రీమాన్‌ టి.ఏ. కృష్ణమాచార్యస్వామివారు (తిరుపతి) సంస్కరించిన శ్రీశైల 
శ్రీనివాసాచార్యకృతసంస్కృతవ్యాఖ్యను ఇటీవలే టి.టి.డివారు ముద్రించారు. ఇవే కాక 
తెలుగులో శ్రీ పళ్ళెపూర్లప్రజ్ఞాచార్యులవారి వ్యాఖ్య, శ్రీ పరవస్తు గోవిందాచార్యస్వామి 
సం(గ్రహవ్యాఖ్యవంటివి చాలా ఉన్నాయి. ఇటీవలే శ్రీస్తవ, అతిమానుషస్తవ, సుందర 
బాహుస్తవాలకు దాసుని విపులవ్యాఖ్యలు ముద్రింపబడ్డాయి. త్వరలో మిగిలిన రెండింటి 
వ్యాఖ్యలు ముద్రింపబడనున్నాయి. “విశిష్టాద్వైత వేదాంత నేపథ్యంలో పంచస్తవి” అనే 
విషయాన్ని పురస్కరించుకొని, పరిశోధనచేసి, శ్రీమాన్‌ డా॥ రాజగోపాలన్‌ తమ సిద్దాంత 
గ్రంథాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సమర్పించి, పిహెచ్‌.డి. పట్టాను పొందడం 
కూడా ప్రకృతంలో స్మరించదగిన విషయం. 


rr ——™ 


45 


శ్రీమతే రామానుజాయ నమః 


కూరేశుల నిత్యతనియన్‌ - సవ్యాఖ్యానము 


శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తి మధీమహే | 
యదుక్తయ స్తయీకంఠే యాంతి మంగళసూత్రతామ్‌ ॥ 


యత్‌ ఉక్తయః = ఏ కూరేశుల సూక్తులు, త్రయీకంరే = వేదమనే వధువుయొక్క 
కంఠంలో, మంగళసూత్రతామ్‌ = మంగళసూ[త్రంగా (తాళిగా) ఉండే స్థితిని, యాంతి= 
పొందుతున్నాయో, అటువంటి, శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యః = పూజ్యులైన శ్రీవత్స చిహ్నులకు, 
నమ జిక్తిం = నమస్కారవచనాన్ని, అధీమహే = అధ్యయనం చేస్తున్నాము. 


ఈ తనియన్‌ శ్లోకాన్ని భట్టరు తమ శ్రీరంగరాజస్తవ మనే స్తోత్ర ప్రారంభంలో 
రచించారు. సత్సం(ప్రదాయాన్ని అనుసరిస్తూ భట్టరు తమకు “పిత్రే బ్రహ్మోపదేస్పే 
చ” అనే రీతిలో పితృపాదులు, బ్రహ్మోపదేష్టలు అయిన కూరేశులను కీర్తిస్తూ 
గురుపరంపరా వందన(క్రమాన్ని దీనితో ఆరంభిస్తున్నారు. 


“వేదమ్‌ వల్లార్‌కళై క్కొణ్డు విణ్ఞోర్‌ పెరుమాన్‌ తిరుప్పాదమ్‌ పణిన్దు” (వేదార్జాన్ని 
నిర్ణయించడంలో సమర్ధులైన ఆచార్యులను పురస్కరించుకొని పరమపదవాసుల నాథుని 
శ్రీచరణాలను ఆశ్రయించి) అనే రీతిలో, “భగవద్వందనం స్వాద్యం గురువందన 
పూర్వకమ్‌, క్షీరం శర్కరయా యుక్తం స్వదతే హి విశేషతః” (గురువందన పూర్వకమైన 
భగవద్వందనం శర్కరతోకూడుకొన్న పాలవలె విశేషంగా స్వాద్యం కదా) అనే రీతిలోను 
ఆచార్యముఖంగా భగవదాశ్రయణాన్ని చేయడం సత్సంప్రదాయం, నిరపాయోపాయం. 
ఈ రీతిలో భట్టర్‌ మొట్టమొదటగా ఆచార్యవందనాన్ని ఈ తనియన్‌ద్వారా 
ఆచరిస్తున్నారు. భట్టర్‌ సామాన్యశా[స్త్రాధ్యయనాన్నే కాక, తిరువాయ్‌మొ గై వంటి 
దివ్యప్రబంధరహస్యార్థాలను కూడా కూరేశుల సన్నిధిలో గ్రహించిన విషయం 
“మిన్నిన్‌నిలైయిల” అనే తిరువాయ్‌మొ [లీ పాశురానికి (1-2-2) గల ఈడువ్యాఖ్యను 
బట్టి తెలుస్తున్నది. భట్టర్‌ తమ శ్రీ విష్ణుసహ(ప్రనామ భాష్య రచనారంభంలోకూడా “వందే 
గోవిందతాతౌ” అని అంటూ తమ ఆచార్యులైన ఎంబార్‌ను స్మరించిన వెంటనే 
శ్రీవత్సాంకులకు నమస్కరించారు. వేదమనబడే సతి కంఠానికి తాళివంటి శ్రీసూక్తు 


46 


లను అనుగ్రహించిన, పూజ్యులైన శ్రీవత్సాంకులను నమస్కరిస్తున్నామని శ్లోకసారం. 
సమాసోక్తి ప్రక్రియలో రచింపబడ్డ ఈ శ్లోకంలోని భావసౌందర్యం, సాంప్రదాయికార్థ 
ప్రతిపాదనగాంభీర్యం సహృదయహృదయావర్దకం, పండితమనోరంజకం. 


లోకంలో సత్కులప్రసూత అయిన వధువుకు తాళి లేని దశలు రెండు 
ఉంటాయి. అందులో మొదటిది ఆమె వివాహమాడడానికి ముందు దశ. అది కన్యకాదశ: 
రెండవది- భర్త మరణించిన పిదప కలిగే దశ. అది విధవాదశ. కన్యగా ఉండే దశలో 
తాళి లేని అందమైన వధువును చూచి పలువురు యువకులు ఆమె తనకు భార్య 
అయితే బాగుండునని ఆశపడతారు. లోకంలోని గృహస్థులు, విరక్తులుకూడా ఆమెను 
చూచి ఆమె ఇంకా ఎవరికీ స్వంతం (భార్య) కాలేదని భావిస్తారు. ఆమెకు వివాహమై, 
తాళిని మెడలో ధరించిన తరువాత ఆ మంగళసూత్రాన్ని చూచినవారంతా ఆమె 
తమకు భార్య కావాలని కోరుకోరు. “ఈమెకు వివాహమైనది. ఈమెకొక భర్త ఉన్నాడు. 
ఈమె అతని సొత్తు”- అని తాళినిబట్టి (గ్రహిస్తారు. దైవవశాత్తు వైధవ్యాన్ని పొంది 
తాళి తొలగింపబడ్డ (స్త్రీని చూచినవారు ఈమెకు గతంలో భర్త ఒకడు ఉండేవాడు. 
దురదృష్టవశంచేత ఆమె ఇతనిని కోల్పోయినది. ఇక ఈమెకు భర్తగా ఉండే అవకాశం 
ఎవరికీ లేదు- అని తెలిసికొంటారు. ఈ విధంగా కులకాంతకు మంగళసూత్రం లేని 
రెండు దశలలోని మొదటిదశలో పలువురు ఆమెకు భర్తకావలెనని ఆశపడే అవకాశం, 
రెండవ దశలో ఇకపై ఎవ్వరూ ఆమెకు భర్తగా ఉండడం వీలు కాదని భావించే అవకాశం 
ఏర్పడుతున్నది. ఈ వివరణం అంతా దృష్టాంతవిషయం. ఇక దార్‌ష్టాంతికస్వ రూపాన్ని 
ఈవిధంగా వివరించవచ్చు. శ్రీవత్సాంకుల (గ్రంథాలు అవతరించడానికిముందు 
వేదవాజ శయం తాళి లేని వధువుకు సంభవించదగిన పై రెండు దశలను పొందింది. 
ఏవిధంగా అంటే - వేదంలో (ప్రతిపాదింపబడ్డ పరతత్త్యం బ్రహ్మ అని కొందణు, 
రుద్రుడని కొందు, ఇంద్రుడని కొందణు వాదించారు. ఇది మొదటి దశ. 
శ్రీవత్సాంకుల (గ్రంథాలు అవతరించిన తరువాత- “వేదకాంతకు భర్తలు పలువురు 
ఉన్నారని అనడం కాని, భర్తయే లేడని అనడం కాని సరి కాదు. వేదమాతకు భర్త 
అనే వాడొకడున్నాడు. అతడు “వేదై శ్చ సర్వై రహ మేన వేద్యః” అని అన్నట్టు 
శ్రీమన్నారాయణుడే - అనే విషయం నిష్కర్షింపబడింది. వారి సూక్తులద్యారా 
నిశ్చయింపబడింది. అందువల్ల శ్రీవత్సాంకుల సూక్తులు వేదకాంతమెడలో తాళివంటివి. 
ఈ సూక్తిలోని తాత్సర్యం ఏమంటే- శ్రీవత్సాంకులు వేదవిరుద్దాలైన వాదాలను 
చేసేవారి మతాలను నిరసించి, పరతత్త్య నిర్ణయాన్ని చేయగల వాక్సటిమను కల్గిన 
వారని. చోళరాజు సభలో కూరేశులు విష్ణుపారమ్యాన్ని నిరూపిస్తూ పల్కిన “ఏకో హ 


47 


వై నారాయణ ఆసీత్‌”, కన బ్రహ్మా నేశానవొ “నారాయణః పరం బ్రహ్మ తత్త్వం 
నారాయణః పరఃిఇత్యాది సూక్తులు పురుషోత్తమునిచే పరిణీత అయిన వేదకాంత 
మెడలో మంగళసూత్రాలయ్యాయి- అని కాని, పూర్వం తెలిపిన రీతిలో కూరేశుల 
కృతులలోని సూక్తులు వేదకాంతమెడలో మంగళసూత్రాలయ్యాయి - అని కాని 
చెప్పవచ్చు. 

శ్రీశుద్దసత్త్యం దొడ్డయాచార్యస్వామివారు రచించిన “కూరేశపంచాశతొ అనే 
స్తోత్రంలో కూరేశులకు “నిగమాంతాకల్ప'* అనే విశేషణం పప్రయోగింపబడింది. దీనిని 
వ్యాఖ్యానిస్తూ “శీవైష్లవసింహ” ఉవే. టి.ఏ కృష్ణమాచార్యస్వామివారు (తిరుపతి)- ఈ 
విధంగా తెలిపారు. “నిగమాంతానా మాకల్పః ఆభరణం యేన సఃి అని 
బహు ప్రీహిసమాసా(శ్రయణం వల్ల వేదకాంతకు అలంకారాన్ని నిర్మించినవారనే భావం 
వ్యక్తమవుతుంది. కూరేశులు నిర్మించిన వేదకాంత మెడలోని ఆభరణం పంచస్తవేకదా. 
అంతేకాక, శ్రీరామానుజుల ఆజ్ఞానుసారం శ్రీరంగామృతకవి (తిరువరజ్షత్తముదనార్‌ 
ద్వారా కూరేశులు శ్రీరంగాలయ పౌరోహిత్యాన్ని సంపాదించిన ఐతిహ్యంకూడా 
ప్రకృతంలో స్మరణీయం. శ్రీరంగనాథుని ఆలయంలో పౌరోహిత్యకైంకర్యాన్ని నిర్వహించే 
కూరేశులు “పంచస్తవి” అనే మంగళసూత్రాన్ని నిర్మించి ఇవ్వగా, భగవానుడు దానిని 
వేదకాంతకంఠంలో అలంకరించి, ఆమె తన సొత్తు అనే విషయాన్ని లోకానికి చాటి 
చెప్పాడనే అర్థస్వారస్యం దీనివల్ల వ్యక్తమవుతున్నది. వేదప్రతిపాద్యమైన పరతత్త్యం 
శ్రీమన్నారాయణుడే అనే విషయం కూరేశుల పంచస్తవివల్ల లోకప్రసిద్దిని పొందిదని 
ఈ వివరణసారం. దీనిని ప్రకృతంలోకూడా అన్వయించుకోవచ్చు. లోకంలో 
పురోహితుడు తాళిని నిర్మించి ఇస్తే, వరుడు దానిని వధువుకంఠంలో అలంకరించడం 
ప్రత్యక్షసిద్దంకదా ! ఈ వివరణం అంతా “త్రయీ” శబ్దంలోని ప్రీయోగస్వారస్యాన్నిబట్టి 
చేయబడింది. 


తమిళంలోని “తిరుమణుమార్భన్‌” అనే ద్రావిడనామానికి శ్రీవత్సచిహ్ననామం 
సంస్కృతీకరణం. భగవానుడే కూరేశులుగా అవతరించగా, ఆదిశేషుడు 
శ్రీరామానుజులుగా అవతరించారని, శ్రీరామావతారకాలంలో తనకు ఆదిశేషాంశ 
భూతుడైన లక్ష్మణుడు “అహం సర్వం కరిష్యామి” అని ఆశపడి చేసిన సకలవి ధకైంకర్యా 
లకు బదులుగా, భగవానుడు శ్రీవత్సాంకులుగా అవతరించి, ఆదిశేషావతారులైన 
శ్రీరామానుజులకు సేవ చేసి, తన ఆశను తీర్చుకున్నాడని సాంప్రదాయికమైన నమ్మకం. 
ఇది కూరేశులు సర్పనేత్రుడనే నిత్యసూరుల అంశతో అవతరించారనే సూక్తికి విరుద్దం 


48 


కాదు. “న హి నిందా న్యాయం”తో ఈ రెండిటిని అన్వయించుకోవాలి. “నమ ఉక్తిమ్‌” 
అనే పదంవల్ల కేవలం వాచికకైంకర్యం చెప్పబడినా, దానివల్ల మిగిలిన రెండూ - 
అంటే- కాయిక, మానసికకైంకర్యాలు కూడా దీనిచే ఉపలక్షితాలు. అందువల్ల 
శ్రీవత్సాంకుల విషయంలో కరణ(త్రయరూపమైన కైంకర్యాన్ని చేస్తున్నామని ఇందులోని 
భావం. ఈ శ్లోకంలో వక్తవ్యాంశాలు ఇంకా చాలా ఉన్నా విసతిభయంచేత ఇంతటితో 
విరమింపబడు తున్నది. 


కూరేశుల తిరునక్షత్రతనియన్‌ 


మకరే హస్తనక్షత్రే సర్పనేత్రాంశసంభవమ్‌ । 
శ్రీమత్మూరకులాధీశం శ్రీవత్సాంక ముపాస్మహే i 


కూరేశుల నిత్యతనియన్‌ 


శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తిమధీమహి । 
యదుక్తయ (స్రయీకంఠే యాంతి మంగళసూత్రతామ్‌ ॥ 


వాళ్రలీ త్తిరునామమ్‌ 


శీరారుమ్‌ తిరుప్పతికళ్‌ శిఅక్క వన్లోన్‌ వాశ్రరీయే 
తెన్నరజ్గర్‌ శీరరుళై చ్చేరుమవన్‌ వాలియే 
పారారు మెతిరాశర్‌ పదమ్‌ పణిన్లోన్‌ వాకరీయే 
పాషియత్తి నుట్సొరుకై ప్పకరుమవన్‌ వా[రియే 
నారాయణన్‌ శమయమ్‌ నాట్టినాన్‌ వ్యాగీయే 
నాలూరాన్‌ తనక్కు ముత్తి నల్‌కినాన్‌ వ్యారీయే 
ఏరారుమ్‌ తైయిలత్తత్తిబ్లు వన్దాన్‌ వాకరీయే 
ఎ్మగీల్‌ కూరత్తాకగ్వాన్‌తన్‌ ఇణెయడికళ్‌ వ్యారీయే 


వా్రలీత్తిరునామమ్‌ 


పొరుళ్‌ విరిక్కు మెతిరాశర్‌ పొన్నడియోన్‌ వాశ్రలియే 
పొన్‌వట్టిల్‌తనై యెతిన్ష పుక్కగుడైయోన్‌ వా్రలియే 
మరుళ్‌ విరిక్కుమ్‌ ముక్కుజుమ్సె మాశ్రశ్రువన్లోన్‌ వ్యారీయే 


49 


మయర్వజవే మెయ్‌జ్ఞానమ్‌ విళజ్లిడువోన్‌ వా[్రరీయే 
ఇరుళ్‌ విరిక్కుమ్‌ శివమెదిరిట్టెగ్రగుత్తిట్టోన్‌ వా్యలియే 
ఏత మఖ వెవ్వుయిర్‌క్కుమ్‌ ఇత మళిత్తోన్‌ వాశ్రలీయే 
అరుళ్‌ విరిక్కు మరబ్గత్తానడియిణైన్లోన్‌ వా[్రీరీయే 
అ్మpికారు మాగ్ర్వాన్‌ తన్నడియిణైకళ్‌ వా!గీయే 


rr ———— 


నాళ్‌పాట్టు 


మట్టవికగిమ్‌ పొగీల్‌ శూకగ్‌ కురుకేశర్‌ మటైత్తమి|గ్‌ వాక్రగన్టిడునాళ్‌ 
మణ్జులకిల్‌ శ్రీభాష్యమ్‌ విళజ్లిడ వను పిఅన్షవర్‌నాళ్‌ 

ఎట్టు మిరణ్ఞు మిశైన్ష శులోక మిశైత్తిడ వన్షవర్‌ నాళ్‌ 

ఇల్లై యెన చ్చివ మెన్టే యెదిరిట్టెకయుత్తిడ వన్లవర్‌ నాళ్‌ 

తుట్ట కుదిర్‌ట్టికళ్‌ మాయికళ్‌ వాజ్రల్‌వై త్తుణిత్తిడ వన్దవర్‌నాళ్‌ 

అట్ట తిశైక్కుమ్‌ నిజై పుక్కంనణర్‌ వాల్‌ కూరత్తాక్రగ్వాన్‌ 
అవతరిత్తడునాళ్‌ తైయిల్‌ విళజ్లిడు అత్తమతు నన్నాళే 


తిరుమజ్ఞున కృట్టియమ్‌ 
అర్వాంచో యత్సదసరసిజద్వంద్వ మాశ్రిత్య పూర్వే 
మూర్జ్నా యస్యాన్వయ ముపగతా దేశికా ముక్తి మాపుః | 
సో౭_యం రామానుజముని రపి స్వీయముక్తిం కరస్థాం 
యత్సంబంధా దమనుత కథం వర్హ్యతే కూరనాథః ॥ 


కాషాయశోభి కమనీయశిభానివేశం 
దండత్రయోజ్ఞ్వలకరం విమలోపవీతమ్‌ । 
ఉద్యద్దినే శనిభ ముల్లసదూర్థ్వపుండ్రమ్‌ 

రూపం తవాస్తు యతిరాజ! దృశో ర్మమాగ్రే nu 
జయ విజయీ భవ! 


1) యతిరాజవేషత్తాల్‌ కృమికంఠశభై నడువిల్‌ శెన్గు వెన విడాయ్‌ తీరవో! 
2) ఎళ్ళళవుమ్‌ అజ్టామల్‌ “ద్రోణ మస్తి తతః పరమ్‌” ఎన్టు ఎ్యెగిత్తిట్ట శ్రమమ్‌ తీరవో! 
3) దర్భ్శనత్తై ఉద్ధరిత్తు దర్శనబ్గట్కు అభ్రివిన్హి వరమ్‌ పె/గ్‌గ విడాయ్‌ తీరవో! 


50 


4) 
ర్‌) 
6) 
7 
8) 
9 


దయైయుడనే నాలూరాన్‌ పిగ్రై పొరుత్తు తన్‌ కతియె అవర్‌కృళిత్త శ్రమమ్‌ తీరవో! 
కూరేశవిజయత్తాల్‌ కుదృష్టికళై కుడియోట్టి వెశ్రశ్రి పెగ) వేర్వై యారవో! 
కులకురువామ్‌ ఎతిరాశర్‌ విరకత్తాల్‌ నెడుజ్మాలమ్‌ నొన్టిరున్ణ ఇకైప్పారవో! 
శ్రీభాష్య మిడుమ్చోదు బ్రహ్మసూత్రవృత్తి యెల్లామ్‌ తరిత్తురైత్త విడాయ్‌ తీరవో! 
శ్రియఃవతియిన్‌ శేషత్వమ్‌ జీవాత్మలక్షణ మెన్టజివిత్త విడాయ్‌ తీరవో! 
శ్రీకూరప్రభవ! దర్శనస్థాపనాచార్య! శ్రీకూరనకర్‌ తగ్ణలైక్కవే జగమే్యేయిమ్‌ కుళిర 
నిను తిరుమజ్ఞునమ్‌ కణ్ణరుళవే! జయ! విజయీభవ! 


క న 0 3 చైకనాా-— 


51 


శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీమతే కూరనాథగురవే నమః 


CTE 


శ్రీ కూరేశులు అను[గ్రహి 


వైకుంఠస్తవము 


శ్రీ 
శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తి మధీమహే । 
యదుక్తయ స్తయీకంఠే యాంతి మంగళసూత్రతామ్‌ ॥ 


వు —హ—హ—— 


భగవద్రామానుజుల సకాశంలో సకల వేదాంతరహస్యార్థాలను అధికరించిన 
కూరేశులు లోకాను[గ్రహార్థం అర్థపంచకప్రకాశకం అయిన పంచస్తవాన్ని అనుగ్రహించ 
దలచి ముందుగా పరమపదనాథ వైభవాన్ని ఈ వైకుంఠస్తవంలో కీర్తిస్తూ ప్రారంభంలో 
స్వాచార్యస్తుతిరూపమైన మంగళాచరణాన్ని చేస్తున్నారు. ఈ శ్లోకమే నిత్యం (ప్రపన్నులు 
అనుసంధించుకొనే భగవద్రామానుజుల స్తుతిరూపముక్తకం (తనియన్‌). 

es Pe 

యో నిత్య నముచ్యుతపదామ్ను జయుగ్మరుక్క- 

వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే । 

అస్మద్గురో ర్భగవతోత స్య దయైకసిన్లోః 

రామానుజస్య చరణా శరణం ప్రపద్యే I 1 

ఏ భగవద్రామానుజులు ఎల్లప్పుడూ భగవానుని శ్రీచరణాల ద్వంద్వం అనే 
సువర్ణంలో ఉండే వ్యామోహంవల్ల ఆ భగవత్సాదారవిందాలను తప్ప మిగిలిన విషయాలను 
అన్నిటినీ గడ్డిపోచతో సమానంగా భావించారో (తిరస్కరించారో) అటువంటివారు, 
కరుణకు అద్వితీయమైన (గొప్ప) సముద్రంవంటివారు, కల్యాణగుణశాలి, అస్మదా 
చార్యులు అయిన ఆ భగవ(ద్రామానుజులయొక్క శ్రీచరణాలను శరణు పొందు 
తున్నాను. 

తైవిద్యవృద్దజనమూర్ణవిభూషణం యత్‌ 

సంపచ్చ సాత్వికజనస్య యదేవ నిత్యమ్‌ | 


52 శ్రీకూరేశుల పంచస్తవి 


యద్వా శరణ్య మశరణ్యజనస్య పుణ్యం 

తత్సంశయేమ నకుళాభరణాంఘయుగ్మమ్‌॥ 2 

ఏ నమ్మాగ్ర్యార్ల శ్రీచరణయుగ్మం పరమవైదికుల శిరస్సుకు అలంకారంగా 
ఉన్నదో, ఎవరి శ్రీపాదయుగ్మం సర్వకాలం సాత్తికులకు సకలైశ్చర్యంగా ఉన్నదో, ఏ 
శ్రీపాదయుగ్మమే దిక్కు లేనివారికి రక్షకంగా ఉన్నదో, అటువంటి, పరమపావనం 
అయిన నమ్మాగ్రార్ల శ్రీచరణద్వయిని ఆ(శ్రయిస్తున్నాను. 


భక్తిపభావభవదద్భు తభావబన్ల - 

సన్గుక్షిత ప్రణయనారరసాఘపూర్ణః | 

వేదార్థరత్ననిధి రచ్యుతదివ్యధామా 

జీయాత్సరాంకుశపయోధి రసీమభూమా ॥ 3 

భక్తియొక్క ప్రభావంచేత కలిగిన, ఆశ్చర్యకరాలైన భావవిశేషాలచేత వృద్దిని 
పొందింపబడ్డ, సారభూతం అయిన ప్రణయం యొక్క ప్రవాహం చేత పుట్టిన - 
నవరసాల సమూహంతో నిండినది, వేదార్థాలు అనే నవరత్నాలకు నిధి, భగవానునకు 
దివ్యస్థానం, అంతులేని గొప్పతనాన్ని కల్గినది అయిన శఠకోపులనే క్షీరసము[ద్రం 
చిరకాలం వర్టిల్లాలి. 


యన్మజ్ఞలాయ మహతే జగతా ముశస్తి 

తైనిష్టపాన్యపి పదాని యదాశయాణి । 

నన్హామహే సరసిజేక్షణ మద్వితీయం 

వేదాంతవేద్య మనిదం ప్రథమం మహస్తత్‌ ॥ 4 

తత్త్వవేత్తలు ఏ తేజస్సును లోకాలకు గొప్ప మంగళం కల్గ్లడంకోసం 
కోరుతున్నారో, ముల్లోకాలకు చెందిన స్థానాలుకూడా ఏ తేజస్సును ఆధారంగా కల్లి 
ఉన్నాయో, ఇది మొదలు అని చెప్పడానికి సాధ్యం కానిది (కాలపరిచ్చిన్నం కానిది), 
సాటి వచ్చేది ఇంకొకటి లేనిది, తేజస్తత్య్యమే మూర్తీభవించినట్టున్నది, వేజొక నిమిత్తాన్ని 
అపేక్షించనిది, వేదాంతవాక్యప్రతిపాదితమైనది, తామరలవంటి నేత్రాలను కల్లినది, 
సుప్రసిద్ధమైనది అయిన ఆ తేజస్సును నమస్కరిస్తున్నాము. (“తైవిష్టపాన్యపి.... 
యదాశ్రయాణి”- అనే సూక్తికి అనుగుణంగా “ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి! 
ద్యావా పృథివీ విధృతే తిష్టతఃి అనే (శ్రుతి భావ్యం. “అద్వితీయమ్‌, అనిదం ప్రథమ్‌” - 
“సదేవ సౌమ్య” అనే శ్రుతిలోని “సత్‌, అద్వితీయ” పదాలు స్మారితాలు.) 


శ్రీవైకుంఠస్తవము 53 


పీతామ్సరం వరదశీతలదృష్టిసాతం 

ఆజానులమ్బిభుజ మాయతకర్ణపాశమ్‌ । 

తన్మేఘమేచక ముద గ్రవిశాలవక్షో 

లక్ష్మీధరం కిమపి వస్తు మమా౭_౭_విరస్తు ॥ ర్‌ 


పీత్రాంబరాన్ని కల్గినది, వరాలను ఇచ్చే చల్లని కటాక్షాలను కల్గినది, మోకాళ్ళవరకు 
సాగిన భుజాలను కల్లినది, విశాలమైన గొప్ప కర్ణాలను కల్లినది, విశాలమైన వక్షస్సును 
కల్గినది, శ్రీమహాలక్ష్మిని ధరించినది, ఇటువంటిది అని నిర్వచించడానికి సాధ్యం కానిది 
అయిన ఆ వస్తువు (శ్రీమన్నారాయణుడు) (ఈవిధంగా వర్షింపబడ్డ రీతిలో) నా 
మనస్సులో ప్రత్యక్షంకావాలి. ((ఆదిత్యవర్ణ్లం తమసః పరస్తాత్‌ొ, “తస్య మహారజనం 
వాసః”, “తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ”, “ హ్రీశ్చ తే లక్ష్మీ శృ పత్స్యా” 
ఇత్యాది (శ్రుతులు ప్రకృతంలో భావ్యాలు.) 


యత్ర్తత్త్వ మక్షర మదృశ్య మగోత్రవర్లమ్‌ 

అగ్రాహ్య మవ్యయ మనీదృశ మద్వితీయమ్‌। 

ఈశాన మస్య జగతో యదణో రణీయః 

తద్వైష్ణనం పద ముదార ముదాహరామః ॥ 6 


భగవానుని ఏ స్వరూపం సత్యమైనదో, నిర్వికారమైనదో, మాంసచక్షువులతో 
దర్శించడానికి సాధ్యం కానిదో, నామరూపాలు లేనిదో, అనుమానాది ప్రమాణాలతో 
(గ్రహించడానికి వీలు లేనిదో, వినాశం లేనిదో, మనం కన్నులతో చూచే వస్తువువంటిది 
కాదో, సాటి లేనిదో, ఏ స్వరూపం ఈ జగత్తుకు నియామకమై, అణువుకంటే మిక్కిలి 
సూక్ష్మమైనదో, పెద్ద వస్తువులకంటే పెద్దదో - అటువంటి విష్ణుసంబంధమైన ఉపాస్యస్వ 
రూపాన్ని స్తుతిస్తున్నాము. (“ఈశాన మస్య జగతః”- “పతిం విశ్వస్యాత్మేశ్వరమ్‌” 
అనే శ్రుతులు భావ్యాలు.) 


ఆమ్నాయమూర్దని చ మూర్దని చోర్హ్యపుంసాం 
యదాను నెషవ మభీక్ష తరం చకాసి । 
ణి రూం వక. 
తన్మాదృశా మపి చ గోచర మేతి వాచః 
మన్యే తదీయ మిద మాశితవత్సలత్వమ్‌॥ 7 


విష్ణువుకు చెందిన ఏ జ్యోతిస్సు వేదాంతాలలో, పూర్వపురుషుల (దివ్యసూరుల) 
శిరస్సులో మిక్కిలి గొప్పగా వెల్లుతున్నదో, ఆ జ్యోతిస్సు మావంటివారి మాటలకు 


54 శ్రీకూరేశుల పంచస్తవి 


కూడా విషయం అవుతున్నది (అందుతున్నది) అనే దానికి కారణం- ఆ విష్ణుసంబంధమైన 
(వైష్ణవమైన) తేజస్సుయొక్క ఆశ్రితవాత్సల్యమేనని భావిస్తున్నాను. (“వైష్ణవం ధామ”- 
“జ్యోతి శృరణాభిధానాత” అనే బ్రహ్మ సూ(త్రార్థం స్మరణీయం. “మూర్ణని 
చోర్హ్యపుంసామ్‌” అన్నపుడు “ఎన్‌ తలైయే” అనే శఠకోపసూరి సూక్తి, “యన్య్మూర్హ్ని 
మే శ్రుతిశిరస్సు చ భాతి” అనే యామున సూక్తి భావ్యం.) 

జానన్నపీహ కిల మా మనపత్రపిష్ణు: 

విష్ణోః పదప్రణయినీం గిర మాద్రియే£_ హమ్‌ I 

న శ్వాలివలీఢ మసి తీర్ధ మతిర్ధ మాహుః 

నోదన్యతాల్తిపి చ శునా కిల లజ్జితవ్యమ్‌ I 8 


నేను అజ్ఞాడనని తెలిసినా ఏమాత్రం లజ్జ లేకుండా విష్ణువుయొక్క శ్రీపాదాలలో 
ప్రేమను గల వాక్కును (ప్రకృతంలో ప్రయోగించాలని (స్తుతించాలని) ఆశపడు 
తున్నాను. సహజంగానే పవిత్రమైన (గంగ మొదలైన) తీర్థం కుక్కచేత నాకబడినా 
దానిని తీర్థం కాదని ఎవరూ అనరు. దాహాన్ని పొందిన ఆ కుక్కకూడా సిగ్గుపడవలసిన 
పని లేదు. 

దేవస్య దైత్యమథమస్య గుణేష్వియత్తా 

సంఖ్యా చ వాజ్మనసగోచర మత్యభూతామ్‌ I 

అహ్యేవ మణ్వాపి చ తత్ర మమా9_9 _ర్రిశానై 

కీటస్య తృష్యత ఉదన్వతి విప్రుషా౭_లమ్‌ ॥ 9 

అసురులను నిరసించడం స్వభావంగా కల భగవానునియొక్క కల్యాణ గుణాలు 
ఇన్ని అని లెక్కించడం కాని, ఒక్కొక్క గుణం ఏతావన్మాత్రం అని పరిచ్చేదించడం 
కాని మనస్సుకు, వాక్కుకు సాధ్యం కానిది. అయినా, ఆ గుణాలలో ఏక దేశం 
అయినా నా ఆర్తిని ఉపశమింపజేయడానికి చాలు. దాహాన్ని కల పురుగుకు 
(క్షుద్రజంతువుకు) దాని దాహం తీరడానికి సముద్రంలోని ఒక్క నీటిబొట్టు అయినా 


చాలుకదా. 


్రేమార్రవిహ్వలగిరః పురుషాః పురాణాః 

త్వాం తుష్టువు ర్మధురిపో ! మధురై ర్వచోభిః I 

వాచో విడమ్బిత మిదం మను నీచవాచః 

క్షాన్తి స్తు తే సవిషయా మమ దుర్వచోభిః ॥ 10 


శ్రీవైకుంఠస్తవము 55 


మధుసూదనా! భగవద్భక్తి ప్రకర్షవేత గద్గదమైన వాక్కులను కల దివ్యసూరులు, 
పూర్వాచార్యులు మొదలైన పూర్వులు తమ తీయని వాక్కులతో నిన్ను స్తుతించారు. 
నీచమైన వాక్కులను కల ఈ నా స్తుతి ఆ ప్రాచీనుల వాక్కులకు అనుకరణం. 
ఇందువల్ల వారి వాక్కులకుకూడా దోషం అంటుతుంది. అయితే దీనికి పరిహారం 
ఏమి? అని అంటే, నా నీచవాక్కులచేత నీ క్షమ తగిన విషయం కల్గినది అవుతుంది. 
(లేకపోతే నీ క్షమ నిర్విషయమే అవుతుంది కదా!) 


ఆజ్ఞా తవా౭_త్ర భవతీ విదితా త్రయీ సా 

తాంహి ప్రమాణ ముపజగ్ము రతీన్టియేకి_ర్థే 1 

అభాసభూయ మభియాన్యపరాణి దోషైః 

ఏషా తు దోషరహితా మహితా పురాణీ ॥ 11 

పరమపూజ్యమైన ఆ వేదం నీ శాసనంగా (ప్రసిద్దిజెందింది. (“శ్రుతిస్కృతీ 
మమైవాజ్లే” అని కదా భగవత్వూక్తి) ఆ వేదత్రయిని అతీంద్రియాలైన- బాహ్యేంద్రియా 
లకు కన్పించని విషయంలో పరమ(ప్రమాణంగా వైదికులు అంగీకరించారు. వేదాలకంటే 
వేజయిన ్రత్యక్షానుమానోపమానాది ప్రమాణాలు బహుదోషజుష్టాలు. కనుక అవి 
ఆభాసత్యాన్ని పొందుతున్నవి. అందుచేత అవి ప్రమాణాలు కావు. నిత్యమైనది, 
అందువల్లనే దోషరహితమైనది అయిన ఈ వేదం ప్రమాణాలన్నిటిలో గొప్పది. (కనుక 
(శ్రుత్యనుసారంగా స్తుతించాలి.) 

అన్తర్థితో నిధి రపి త్వ మశేషపుంసామ్‌ 

లభ్యో9 సి పుణ్యపురుషై రితరై ర్దురాపః । 

తత్ర (తయీం సుకృతినః కృతినోల_ ధిజగ్ముః 

బాహ్యేషు బాహ్యచరితై రితరై ర్నిపేతే ॥ 12 

స్వామీ ! సమస్తపురుషులకు (యోగులకుకూడా) “వైత్తమా నిది” అన్నట్టు 
ఇంద్రియాలకు కన్పించని నిధివై, పుణ్యాత్ములచేత పొందదగినవాడవై ఉన్నావు. 
ఇతరులకు- అంటే- పాపాత్ములకు పొందడానికి శక్యం కానివాడవు నీవు సి స్వరూపాది 
జ్ఞానవిషయంలో పుణ్యాత్ములైన పండితులు వేదాన్ని పరమ(ప్రమాణంగా (గ్రహించారు. 
శాస్త్రవిరుద్ధ్దమైన నడతను కల ఇతరులు వేదవిరుద్దమైన మార్గాన్ని అవలంబించి 
పతితులవుతున్నారు. 


చిత్రం విధే ర్విసితం త్విద మావిరస్తి 
దుష్టాత్మనా మయ మహో! కిల దుర్విపాకః | 


56 శ్రీకూరేశుల పంచస్తవి 


యత్కేచిదత్ర భవతీం శ్రుతి మాశ్రయన్లో8_ 
ప్యర్థే కుదృష్టివినివిష్టధియో వినష్టాః ॥ 13 


దైవంయొక్క ఈ విలాసాన్ని చూస్తే చాలా చిత్రంగా కన్పిస్తున్నది. 
ఎందువల్లనంటే, కొందణు పరమ(ప్రమాణం, పూజనీయం అయిన వేదాన్ని ప్రమాణంగా 
అంగీకరించినా, దాని పదార్ల - వాక్యార్థ - తాత్సర్యార్థనిర్ణయాన్ని గూర్చి అపసిధాంతం 

థ థి ఇ ౯ ఠా 

చేయడంలో చాలా పట్టుదలను కలవారై చెడిపోతున్నారు. అందువల్ల దుష్టాత్ములైన 
వారి ఈ దురదృష్టవిపాకం ఎంత ఆశ్చర్యకరం ! (“న తు మామభిజానంతి తత్వేనైతత్‌ 
చ్యవంతి తే” - నన్ను పరతత్త్యంగా [గ్రహించకుండా పతితులవుతున్నారు -అనే గీతా 
సూక్తి స్మరణీయం.) 


బాహ్యాః కుదృష్టయ ఇతి ద్వితయే£_ ప్యపారం 

ఘోరం తమ స్పముపయాన్తి న హీక్షసే తాన్‌! 

జగ్టస్య కాననమృగై ర్యృగతృష్టికేప్పోః 

కాసారసత్వనిహతస్య చ కో విశేషః ॥ 14 

వేదాన్ని ప్రమాణంగా అంగీకరించని మాధ్యమికులు మొదలైన బౌద్దులు, జైనులు 
మొదలైన నాస్తికులు, వేదైకదేశాన్ని- (నిర్గుణశ్రుతులవంటి) వేదంలో కొంతభాగాన్ని- 
వ్యావహారిక ప్రమాణంగా అంగీకరించి అపసిద్దాంతాలను చేసే మిథ్యావాదులు 
మొదలైనవారు- అని ఈ రీతిలో బాహ్య-కుదృష్టులనే రెండు వర్గాలకు చెందినవారు. 
అంతులేని, భయంకరమైన అజ్ఞానాన్ని (చీకటిని) పొందుతున్నారు. ఆ బాహ్యకుదృష్టు 
లను నీవు కటాక్షింపవు. దాహాన్ని తీర్చుకోవడం కోసం ఎండమావులను చేరగోరి, 
దారి నడుమ అడవిలో ఉండే సింహశార్జూలాది క్రూరమృగాలచేత చంపబడ్డవానికి, 
సరస్సులో దాహం తీర్చుకోవాలని తలచి అందులో దిగరాని చోట దిగి మునిగిపోయి, 
దానిలో ఉండే మొసళ్ళవంటి జంతువులచే చంపబడినవానికి ఏమి భేదం? (ఏమీ 
భేదం లేదు) (“న హీక్షసీ తాన్‌”- “జాయమానం హి పురుషం యం పశ్యేన్మధుసూదనః 
, సాత్తికః స తు విజ్ఞేయః, స వై మోక్షార్థచింతకఃి మొదలైన ప్రమాణాలు ఈ సూక్తికి 
అనుగుణంగా స్మరణీయాలు. ఎండమావులను వెదకుతూ (క్రూరమృగాలచేత 
చంపబడ్డవాడు, సరస్సులో తగనిచోట (ప్రవేశించి మొసళ్ళచేత మింగబడ్డవాడు- ఇద్దణూ 
-దాహాన్ని తీర్చకోలేకపోవడంలో, ప్రాణాలను పోగొట్టుకోవడంలో సమానులే. అదే రీతిలో 
పరమ(ప్రమాణం అయిన వేదాన్ని అప్రమాణంగా భావించి, 'ప్రతారకవాక్యాన్ని 
ప్రమాణంగా తలచి, దుర్మతకల్పనాన్ని చేసే వేదబాహ్యులు, వేదాన్ని పూర్ణంగా 


శ్రీవైకుంఠస్తవము 57 


(ప్రమాణంగా అంగీకరించకుండా, దానికి పాక్షికప్రామాణ్యాన్ని అంగీకరించి, స్వకపోలకల్పి 
తార్జాలను పలికి, అపసిద్దాంతాన్ని చేసే కుదృష్టులు- ఇద్దజూ తత్పనిర్ణయం 
చేయలేకపోవడంలోను, అధఃపతనంలోను సమానులు- అని తాత్పర్యం.) 

న్యాయసృృతిప్రభృతిభి ర్భృవతా నిస్పషః 

వేదోపబ్బంహణవిధా వుచితై రుపాయెః | 

శ్రుత్యర్థ మర మివ భానుకరై ర్విభేజుః 

త్వద్భక్తిభావితవి కల్మషశేముషీకాః nn 15 


నీపట్టగల భక్తిభావనచేత నిర్మలమైన బుద్దిని గల పెద్దలు పరమాత్మవైన నీచే 
అనుగ్రహింపబడిన, వేదాన్ని వివరించడంలో తగిన సాధనాలైన తర్కమీమాంసా 
న్యాయాలతోను, మన్వాదిస్మృతులతోను, ఇతిహాసపురాణాలతోను వేదార్జ్థాలను, 
సూర్యకిరణాలద్వారా లోకంలోని ఘటపటాది వస్తువులనువలె, వర్గీకరించారు. 
(“పూర్యోత్తరావిరోధేన కోతి త్రారోతి భిమతో భవేత్‌, ఇత్యాద్యమూహనం తర్కః, 
శుష్కతర్కం తు వర్ణయేతొ' - పూర్యోత్తరసందర్భాలకు విరోధం లేకుండా తగిన 
అర్థాన్ని ఊహించే తర్కం తప్ప శుష్కతర్కాన్ని వదలి పెట్టాలి, “ఆర్షం ధర్మోపదేశం 
చ వేదశాస్తావిరోధినా, యస్తర్కేణానుసంధత్తే స ధర్మం వేద నేతరః” - వేదరూపశా స్రానికి 
విరుద్దంగా కాకుండా ఉండే తర్కంతో ఆర్షమైన ధర్మోపదేశాన్ని ఎవడు సమన్వయిస్తాడో 
అతడే ధర్మాన్ని తెలిసినవాడు. మిగిలినవారు కారు, “వేదశాస్తరథారూఢాః 
న్యాయఖడ్గధరా ద్విజాః, క్రీడార్థ మపి యత్‌ బ్రూయుః తద్దర్మః పరమో మతఃి- 
వేదశాస్తాలనే రథాన్ని అధిరోహించిన, న్యాయాలనే ఖడ్డాలను ధరించిన ద్విజులు 
విలాసంగా ఏమి పల్కినా అది పరమధర్మమే కాగలదు) ఇత్యాది ప్రమాణాలు ఈ 
శోకార్థానికి అనుగుణంగా అనుసంధేయాలు. 

యేతు త్వదం ఘీ సరసీరు హభక్తిహీనా 

తేషా మమీభి రపి నైన యథార్థబోధః । 

పిత్తఘ్న మళ్జున మనాప్పుషి జాతు నేత్రే 

నైవ ప్రభాభి రసి శంఖసితత్వబుద్ధిః I 16 

ఎవరు నీ పాదపద్మాలలో భక్తిని లేకుండా ఉంటారో, వారికి పైన చెప్పబడ్డ 
న్యాయస్మృతీతిహాసపురాణాదులద్యారా యథార్థమైన జ్ఞానం కలుగనే కలుగదు. కంటికి 
పైత్యాన్ని పోగొట్టే కాటుకను పెట్టుకోకపోతే సూర్యకిరణకాంతులచేకూడ శంఖం తెల్లనిది 


58 శ్రీకూరేశుల పంచస్తవి 


అనే జ్ఞానం ఏనాటికీ కలుగదుకదా ! (భక్తి తత్త్యజ్ఞానానికి ప్రధానమైన సాధనం, కేవల 
శా(స్త్రజ్ఞానం ఉపయోగకరం కాదు) 

తత్వార్థతత్స రపరశ్ళతవే దవాకైః 

సామర్థ్యత స్యృతిభి రప్యథ తాదృశీభిః | 

త్వా మేన తత్వపరసాత్వికసత్సురాణై: 

దేనజ్ఞధీభి రపి నిశ్చినుమః పరేశమ్‌ ॥ 17* 

తత్తార్థాలను వ్యక్తీకరించడంలో తాత్సర్యాన్ని కల అనేకవేదవాక్యాలతో, ఇంకా 
ఇటువంటి- అంటే- తత్తార్థప్రకాశకాలైన స్మృతులతోను (అస్పష్టార్థకవాక్యాలను 
స్పష్టార్థకవాక్యాలకు అనుగుణంగా నిర్వహించవలసి ఉండడం అనే) సామర్థ్యాలతోను, 
తత్త్యపరాలు, సాత్తికాలు అయిన పురాణ (శ్రేష్టాలతోను (బ్రహ్మవిత్తులైన పరాంకుశ- 
పరకాల- యతివరాదుల అభిప్రాయానుగుణంగాను నీవే సర్వేశ్చరుడవని నిశ్చయించు 
కున్నాము. 

అన్యత్ర తు క్వచన కేచిది హేశశబ్దాత్‌ 

లోక ప్రసిద్ధి ముపగమ్య త మీశ మాహుః | 

తైశ్చ ప్రసిద్ధివిభవస్య సమూలతాయై 

గ్రాహ్యా త్రయీ త్వయి తు సాఠ_చ్యుత | సమ్ముఖీనా I 18 

కొందజు ఇక్కడ కొన్ని గ్రంథాలలో దేవతాంతరాల విషయంలో ఈశశబ్ద 
ప్రయోగంవల్ల లౌకిక ప్రసిద్ధినిబట్టి, దేవతాంతరమైన రుద్రుని విషయంలో ఈశశబ్దానికి 


* వేదార్థధీ స్వయి తు భక్తిత ఏవ లభ్యా 

యావాన్‌ హి యశ్చ భగవన్నసి తత్వత స్వమ్‌ । 

తత్వార్ధతత్పరశ్ళతవేద వాక్యైః 

సామర్థ్యతః స్కృతిభి రప్యథ తాదృశీభిః ॥ 170) 

షాడ్గుణ్యపూర్తిని కల భగవన్‌ ! నీవు యథార్థంగా ఎంతటివాడవుగా ఉన్నావో, 
ఎవడవై ఉన్నావో దానిని తెలిసికోవడానికి సాధనమైన వేదార్థజ్ఞానం నీపట్ల గల భక్తివల్లనే 
పొందడానికి వీలు అవుతుంది. జగజ్జనకుడవైన వైకుంఠనాథా! అదేవిధంగా వేదవేద్యుడవైన 
నిన్ను దర్శించడం, ప్రవేశించడం (ధ్యానించడం) నీపట్ల గల భక్తివల్లనే సాధ్యం. (ఈ 
శ్లోకం పలు ముద్రిత[గ్రంథాలలో కన్పించడంలేదు. పంచస్తవి వ్యాఖ్యాత శ్రీనివాసాచార్యుల 
వారు కూడ దీనిని వ్యాఖ్యానించలేదు.) 


శ్రీవైకుంఠస్తవము 59 


అర్థంగా (శివుని) చెబుతున్నారు. వారిచేకూడా ఆ ప్రసిద్ది ప్రాచుర్యానికి ప్రామాణ్యంకోసం 
వేదాన్ని (ప్రమాణంగా అంగీకరించవలసి ఉన్నది. అయితే ఆ వేదం మాత్రం, ఓ అచ్యుతా! 
నీ విషయంలో ఆభిముఖ్యాన్ని కల్గి ఉన్నది తప్ప, దేవతాంతరాన్ని పరతత్త్యంగా 
ప్రతిపాదించడం లేదు. (నారాయణపరమైన “శాశ్వతం శివ మచ్యుతమ్‌” అనే శ్రుతిని 
ఇక్కడ స్మరించాలి) 


యః ఖల్వణో రణుతరో మహతో మహీయాన్‌ 

ఆత్మా జనస్య జనకో జగత శ్చ యో౭ భూత్‌ । 

వేదాత్మక ప్రణవకారణవర్ణవాచ్యం 

తం త్వాం నయం తు పరమేశ్వర మామనామః ॥ 19 

(ఇక) మేమయితే అణువుకంటే అణువువు, మహత్తుకంటే అతిమహత్తువు, 
చేతనాచేతనాలకు ఉత్పాదకుడవు, అంతర్యామివి అయిన నిన్ను వేదస్వరూపమైన 
ఓంకారానికి కారణమైన అకారంచేత చెప్పబడేవానినిగా (అకారశబ్దవాచ్యునిగా), 
పరమేశ్చరునిగా వేదాలద్వారా తెలిసికొంటున్నాము. (“అక్షరాణా మకారోతి స్మి, “అణో 
రణీయాన్‌ మహతో మహీయాన్‌”, “యద్వేదాదౌ స్వరః ప్రోకో వేదాంతే చ ప్రతిష్టితః 
, తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః”, “తమీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌” 
వంటి (శ్రుతిస్మృతి ప్రమాణాలు ప్రకృతంలో గ్రాహ్యాలు) 


ఆత్మేశ్వరో౭_సి న పరోతి స్తి తవేశ్వరో౭_ న్యో 

విశ్వస్య చాధిపతి రస్య పరాయణం చ। 

నారాయణాచ్యుత ! పరస్వ మిహైక ఏన 

బహ్మాదయోల పి భవదీక్షణ లబ్బసత్తాః ॥ 20 


ఓ నారాయణా! అచ్యుతా! ఈ లోకంలో నీవు ఒక్కడవే గొప్పవాడవు. ఆత్మలను 
నియమించేవాడవు. నీకంటే గొప్పవాడైన, నిన్ను నియమించేవాడైన వేజాక నియంత 
ఎవడూ లేడు. విశ్వానికి అధిపతివి, (ప్రాప్యుడవు నీవే. ఈ లోకానికి గొప్ప శరణం 
కూడా నీవే. బ్రహ్మాదులుకూడా నీకటాక్షంవల్లనే సత్తను పొందుతున్నారు. (యో 
బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, “బ్రహ్మణః పుత్రాయ 
జ్యేష్టాయ శ్రేస్టాయ విరూపాక్షాయ” ఇత్యాది (శ్రుతులు అనుసంధేయాలు.) 


నిత్య స్పమాభ్యధికవర్దిత ఊర్జిత శ్రీః 
నిత్యే£_క్షరే దివి వసన్వురుషః పురాణ: | 


60 శ్రీకూరేశుల పంచస్తవి 


సత్య ప్రవర్తనకరో జగతోల_స్య మూలం 
నాఠి_న్య స్వదస్తి ధరణీధర ! వేదవేద్యః ॥ 21 


భూమిని ధరించిన వైకుంఠనాథా ! నీవు ఒక్కడవే (కాలంచేత పరిచ్చిన్నుడవు 
కాని) నిత్యుడవు. నీకు సాటివచ్చే వారు, మించినవారు ఎవరూ లేరు. (వస్తుపరిచ్చేదాన్ని 
కలవాడవు కావు) సత్యజ్ఞానాదులకంటే ముఖ్యమైన స్వరూపకనిరూపక, కనుక, దార్‌ఢ్య 
వతి అయిన లక్ష్మిని కలవాడవు నీవు. త్రికాలంలోను ఉండేది, కాలకృతపరిణామాన్ని 
లేనిది, పరమాకాశమనబడేది అయిన దివిలో నివసిస్తూ ఈ జగత్తుకు మూలకారణంగా 
ఉన్నావు. సత్త్వగుణకార్యమైన పరిపాలనను చేస్తున్నావు. ఆద్యుడవు, పురాణ 
పురుషుడవును. నీకంటే వేజొకడు వేదాలచేత పరతత్త్యంగా (ప్రతిపాదింపబడడం లేదు. 
(ధరణీశబ్దం ఉభయవిభూతి వాచకం. పూర్వశ్లోకంనుండి “త్వమ్‌, ఏకః, ఏవ” అనే 
పదాలు అధ్యాహార్యాలు. “నిత్యో నిత్యానాం చేతన శ్చేతనానామ్‌, న తత్సమశ్సాభ్యధిక 
శ్చ దృశ్యతే, హ్రీ శ్చ తే లక్ష్మీ శృ పత్యా”, “తదక్షరే పరమే వ్యోమన్‌”, “యో వేద 
నిహితం గుహాయాం పరమే వ్యోమన్‌”, “యతో వా ఇమాని భూతాని జాయంతే”, 
“సర్వే వేదా యత్పద మామనంతి” ఇత్యాది శ్రుతులు ప్రకృతంలో స్మరణీయాలు) 


యం భూతభవ్యభవదీశ మనీశ మాహుః 

అన్త స్పృముద్రనిలయం య నునన్తరూపమ్‌ । 

యస్య త్రిలోకజననీ మహిషీ చ లక్ష్మీః 

సాక్షాత్స ఏవ పురుషోత సి సహస్రమూర్చా ॥ 22 

వేదాలు భూతభవిష్యద్వర్తమానకాలాలు అన్నిటికీ నియా మకునిగా, తనకు 
ఇంకొక నియామకుని లేనివానిగా ఏ పురుషుని చెబుతున్నాయో, ఏ పురుషుని 
క్షీరాబ్దిలోపల నివాసం కలవానినిగా తెల్పుతున్నవో, ఏపురుషునకు మహిషి అయిన 
లక్ష్మీదేవి త్రిలోకజననియో, సాక్షాత్తు సహ(స్రశీర్షుడైన ఆ పురుషుడవు నీవే. (“ఈశానో 
భూతభవ్యస్య”, “న తస్వేశోతి స్తి కశ్చన, య మంతః సముద్రే కవయో వదంతి”, 
“తదేక మవ్యక్త మనంతరూపమ్‌”, “అస్యేశానో జగతో విష్ణుపత్నీ”, “సహగప్రశీర్నా పురుషః 
”- ఇత్యాది (శ్రుతులు భావ్యాలు) 

సర్వ శుతిష్వనుగతం స్థిర మప్రకంప్యం 

నారాయణాహ్యయధరం త్వ మివానవద్యమ్‌ ॥ 

సూక్తం తు పౌరుష మశేషజగత్పవిత్రం 

త్వా ముత్తమం పురుష మీశ ముదాజహార ॥ 23 


శ్రీవైకుంఠస్తవము 61 


నీవలెనే సమస్తవేదాలలోను అనుగతమైనది. అందణిచేత భగవత్సరంగా 
అంగీకరింపబడినది, కుతుర్కాలతో అన్యదేవతాపరంగా అన్వయించడానికి ఏమాత్రం 
వీలు లేనిది, నారాయణనామాన్ని కల్గినది, నిర్దుష్టమైనది, సమస్తలోకాలను పావనం 
చేసేది అయిన పురుషసూక్తం సర్వ్సనియామకుడవైన నిన్ను సర్యోత్తముడవైన పురుషునిగా 
ప్రతిపాదించింది. (“వేదేషు పారుషం సూక్తమ్‌”, “బుగ్వేదే షోడశర్చం స్యాత్‌ 
యుజుప్వష్టాదశర్చకమ్‌, సామవేదేషు సప్తర్చమ్‌ తథా వాజసనేయకే”, “ఉత్తమః 
పురుషస్వన్యత్‌ పరమాత్మేత్యుదాహృతః” - ఇత్యాది (ప్రమాణాలు ప్రకృతంలో 
అనుసంధేయాలు.) 

ఆనంద మైశ్వర మవాజ్మనసావగాహ్యమ్‌ 

అమ్నాసిషు శృతగుణోత్తరిత క్రమేణ । 

సో౭ఇియం తవైవ నృషు హి త్వ మిహాన్తరాత్మా 

త్వం పుణ్ణరీకనయనః పురుష శృ పౌష్షః ॥ 24 


ఈశ్వరత్వప్రయుక్తమైన ఏ ఆనందాన్ని నూజు నూజు రెట్లు పెంచుతూ 
మనుష్యానందనుండి లెక్కించి, చివరికి మాటకు మనస్సుకు అందనిదిగా వేదాలు 
పునఃపునః అభ్యాసం చేశాయో, అట్టి ఆనందం నీదే. ఎందుకు? అని అంటే, ఈ 
ప్రకరణంలో మానవులలో నీవు అంతరాత్మగా, పుండరీకాక్షుడవుగా, సూర్య 
మండలాంతర్వర్తి అయిన పురుషుడవుగా చెప్పబడ్డావు. (స య శ్చాయం పురుషే 
యశ్చాసా వాదిత్యే స ఏకః”, “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, య 
ఏషోత_ంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే...” ఇత్యాది (శ్రుతులు గ్రాహ్యాలు) 

యన్మూలకారణ మబుద్ద్యత సృష్టివాక్రైః 

బ్రహ్మేతి వా సదితివాణ ౬ త్మగిరా౭ి థవా తత్‌ । 

నారాయణస్వితి మహోపనిషద్రవీతి 

సౌబాలికీ ప్రభృతయోలి_ప్యనుజగ్ము రేనామ్‌ ॥ 25 

ఏవస్తువు జగత్‌సృష్టి కారణాలను బోధించే “బ్రహ్మ వా ఇద మగ్ర ఆసీత్‌ అనే 
వాక్యంచేత, “స దేవ సౌమ్య ఇద మగగ్గ ఆసీత్‌ అనే వాక్యంచేత “ఆత్మా వా ఇద మగ్ర 
ఆసీత్‌” అనే వాక్యంచేత ప్రాథమికకారణంగా తెలియబడినదో, ఆ మూలకారణ 
మైన వస్తువును మహోపనిషత్తు నారాయణుడని స్పష్టం చేసింది. దీనిని సుబాలోపనిషత్తు 
మొదలైనవి అనుసరించాయి. (“ఏకో హ వై నారాయణ ఆసీతొ అనే మహోపనిషద్వాక్యం, 
“య ఆత్మని తిష్టన్‌ ఆత్మాన మంతరో యమయతి... దివ్యో దేవ ఏకో నారాయణః” 
అనే సుబాలోపనిషద్వాక్యం ఇక్కడ స్మరణీయాలు) 


62 శ్రీకూరేశుల పంచస్తవి 


జ్యోతిః పరం సరన తత్త్వ మధో పరాత్మా 

బ్రహ్మేతి చ శ్రుతిషు యత్పరవస్వధీతమ్‌ । 

నారాయణ స్తదితి తద్విశినష్టి కాచిత్‌ 

విష్ణోః పదం సరమ మిత్యపరా గృణాతి ॥ 26 

(శ్రుతులలో పరతత్త్యం అని, పరంజ్యోతి అని, పరమాత్మ అని, బ్రహ్మ అని ఏ 
పరవస్తువు అధ్యయనం చేయబడిందో (చెప్పబడిందో) (ప్రసిద్దమైన ఆ పరవస్తువు 
నారాయణుడేనని ఒక ఉపనిషత్తు వివరిస్తున్నది. ఇంకొక ఉపనిషత్తు విష్ణువుయొక్క 
ఉత్కృష్టస్వరూపాన్ని ఇదమిత్హంగా నిరూపిస్తున్నది. (“నారాయణః పరం బ్రహ్మ తత్వం 
నారాయణః పరః, నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణః పరః” అనే 
నారాయణానువాకవాక్యం, “విజ్ఞానసారథి ర్య స్తు మనఃప్రగ్రహవాన్‌ నరః, సో౭_ ధ్వనః 
పార మాస్నోతి తద్విషోః పరమం పదమ్‌” అనే కఠోపనిషద్యాక్యం స్మరించదగినవి.) 

సన్తీదృశ శుతిశిరస్సు పరస్పహస్రాః 

వాచ స్తవ ప్రథయితుం పరమేశితృత్వమ్‌ । 

కిళ్చేహ న వ్యజగణః క్రిమిధాతృభేదం 

క్రామన్‌ జగన్తి నిగిరన్‌ పునరుద్గిరంశ్చ ॥ 27 

నీ సర్వేశ్వరత్వాన్ని వెల్లడించడానికి వేదాంతాలలో వేలకు మించిన ఇటువంటి 
వాక్కులు ఎన్నో ఉన్నాయి. అంతేకాక, లోకాలను (త్రివిక్రమావతారంలో ఆక్రమిస్తూ, 
'ప్రళభయంలో మింగుతూ, మళ్ళీస్ఫష్టి సమయంలో వెలువరిస్తూ నీవు “ఇది పురుగు, 
ఇతడు బ్రహ్మ”- అనే భేదాన్ని ఈ విక్రమణాదులలో లెక్కించలేదు. (“త మీశ్వరాణాం 
పరమం మహేశ్వరమ్‌” ఇత్యాది (శ్రుతులు ప్రకృతంలో (గ్రాహ్యాలు) 


రూప శ్రియా పరమయా పరమేణ ధామ్నా 

చితై శ్చ కైశ్చి దుచితై రృవత శ్చరితైః | 

చిహ్నై రనిహ్నవపరై రపరై శ్చ కైశ్చిత్‌ 

నిశ్చిన్వతే త్వయి విపశ్చిత ఈశితృత్వమ్‌ ॥ 28 

(బ్రహ్మవేత్తలు నీ శ్రేష్టమైన స్వరూపశోభతో, సర్వోత్కృష్టమైన స్థానంతో, 
ఆశ్చర్యకరాలైన, మహిమకు అనుగుణాలైన కొన్ని నీ చరిత్రలతో, జగత్కారణాది 
చరిత్రలతో, కప్పి పుచ్చుకోవడానికి వీలు కాని తత్త్యనిర్దాయకాలైన కొన్ని చిహ్నాలతో, 
ఇంకా మటిీకొన్ని చిహ్నాలతో నీలో సర్వేశ్వరత్వాన్ని నిశ్చయిస్తున్నారు. (భగవానుని 


శ్రీవైకుంఠస్తవము 63 


స్వరూపం లోకోత్తరం అనే విషయానికి “తస్య భాసా సర్వ మిదం విభాతి”, “దివి సూర్య 
సహస్రస్య భవేద్యుగపదులితా, యది భాః సదృశీ సా స్యాద్భాస స్తస్య మహాత్మనః” ఇత్యాది 
ప్రమాణాలు భావ్యాలు. “చితైః చరితైః” - స్తంభోద్బవం, సేతునిర్మాణం, చరాచరమోక్ష 
ప్రదానాదులు, చిహ్నైః- లక్ష్మీపతిత్వ, శేషశాయిత్వ, వైనతేయ వాహనత్వాదులు.) 


యస్యాః కటాక్షణ మనుక్షణ మీశ్వరాణామ్‌ 

ఐశ్వర్య హేతు రితి సర్వజనీన మేతత్‌ । 

తాం శ్రీ రితి త్వదుపసంశ్రయణా న్నిరాహుః 

త్వాం బు శ్రియ శ్రియ ముదాహు రుదారవాచః ॥ 209 

ఏ లక్ష్మీదేవియొక్క కటాక్షం ప్రతిక్షణం ఇంద్రాదుల ఐశ్వర్యానికి హేతువు- 
అని చెప్పడం సర్వజన(ప్రసిద్దమో, అటువంటి ఆ తల్లి నీ ఆశ్రయణంవల్ల (నిన్ను 

యు ర్‌ ౧ 

ఆమె ఆగశ్రయించినందువల్ల) “శివ్‌ అని విజ్ఞాలచే నిర్వచింపబడుతున్నది- అని 
గొప్ప వాక్కులను గల యామునులవంటి మహనీయులు నిర్వచించారు. నిన్నుకూడా 
వారు ఆ శ్రీదేవికి శ్రీగా ఉదాహరించారు. (“శ్రీరిత్యే న చ నామ తే భగవతి”, “క శ్రీః 
శ్రియః”అనే యామునుల సూక్తులు, “తిరువుక్కుమ్‌ తిరువాకియ శెల్వా!” అనే 
తిరుమజ్లైయాగ్ర్యార్ల సూక్తి “శ్రియః శ్రీ శ్చ భవేదగ్రా” అనే శ్రీరామాయణసూక్తి 
ఇక్కడ భావ్యాలు) 


మాయా త్వయా గుణమయిీ కిల యా నిస్ఫస్థా 

సాతే విభో! కి మివ నర్మ న నిర్మిమీతే | 

కౌతస్కుతాః స్థిరకుతర్కవశేన కేచిత్‌ 

సత్యాం శుతౌ చ బధిరా స్వయి తన్మహిమ్నూ ॥ 30 

ఓ ప్రభూ! సత్తరజస్తమోగుణాత్మక అయిన ప్రకృతి నీచే దేహేంద్రియాదు 
లుగా మార్చబడినది. అది నీకు ఏ లీలైనా చేయగల సాధనం. కొందణు హేతువాదులు 
(ప్రతినివిష్టమూర్థులై కుతర్కాలతో, అవి ప్రమాణాలకు అనుకూలం కానివి అయినా, 
నీ పారమ్యాన్ని వేదం స్పష్టంగా తెలుపుతున్నా, ఆ మాయయొక్క మహిమచేత 
చెవిటివారవుతున్నారు. (“అజా మేకాం లోహితశుక్షకృష్ణామ్‌ బహ్వీం ప్రజాం 
జనయంతీమ్‌ సరూసామ్‌”, “మాయాం తు ప్రకృతిం విద్యాత్‌ మాయినం తు 
మహేశ్వరమ్‌” ఇత్యాది (శ్రుతులు, “దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా 
దురత్యయా” అనే గీతాసూక్తి ఇక్కడ (గ్రాహ్యాలు.) 


64 శ్రీకూరేశుల పంచస్తవి 


యస్థ్రావర క్రిమిపతంగమతంగజాదిషు 

అన్యేషు జన్తుషు సదైన విజాయమానః । 

త్వం నిత్య! నిర్మల! నిరజ్జన! నిర్వికార! 

కల్యాణసద్దుణనిధే ! స ఇతీరిత స్తై ॥ 31 

నిత్యా ! నిర్మలా ! నిరంజనా నిర్వికారా! కల్యాణగుణనిధీ | నీపారమ్యాన్ని 
వేదం పలు రీతులలో ఘోషిస్తున్నా ఏ చేతనుడు స్థావర- (క్రిమి-పక్షి- గజాదిరూపాల 
లోను, ఇతరరూపాలలోను కర్మవశంచేత వివిధంగా జన్మిస్తున్నాడో, ఆ చేతనుడే 
నీవు అని బధిరులైన హేతువాదులు అంటున్నారు. (“పరం బ్రహ్మైవాజ్ఞం భ్రమపరిగతం 
సంసరతి” అని అద్వైతసిద్దాంతం. భగవానుని నిత్యత్వాదులకు “అపహతపాస్మా నిజరో 
విమృత్యుః విశోకోలి విజిఘత్యోలి పిపాస సత్యకామ స్పత్యసంకల్పవొ, “నిత్యో 
నిత్యానాం చేతన శ్చేతనానామ్‌” ఇత్యాది (శ్రుతులు భావ్యాలు) 

త్వద్దృష్టిజుష్ణ మిద మావిరభూ దశేషం 

నోచేత్కటాక్షయసి నైవ భవేత్రవృత్తిః । 

స్థాతుం చ వాంఛతి జగత్తన దృష్టిపాతం 

తేన శ్రుతా జగదిషే హి జగత్వమేవ ॥ 32 


“స దేవ సౌమ్యేద మగ ఆసీత్‌” అని, “తమః పరే దేవ ఏకీభవతి” అని చెప్పిన 
రీతిలో ప్రళయకాలంలో విభజించి చూడడానికి సాధ్యం కాని అతిసూక్ష్మమైన దశలో 
ఉండే ఈ జగత్తు తరువాత సృష్టికాలంలో “తదైక్షత బహుస్యాం ప్రజాయేయ” అనే 
నీ సంకల్పరూపమైన జ్ఞానంతో కూడినదై కన్పించే ఈ జగత్తుగా పుట్టింది. నీవు ఆ 
విధంగా కటాక్షించి ఉండకపోతే జగత్తు స్పష్టింపబడి ఉండేది కాదు. అంతేకాక, జడమైన 
ఈ జగత్తు తన స్థితికోసం సదా నీ కటాక్షాన్ని, అనుప్రవేశాన్ని కోరుతున్నది. ఈ 
విధంగా నీవు జగత్తుకు ముఖ్యుడవు కావడంవల్ల వేదాలు నీవే జగత్తు అని స్పష్టంగా 
వచిస్తున్నవి. అంటే- శరీరానికి శరీరి అయిన ఆత్మ ముఖ్యమైనట్టే ఈ జగత్తుకు 
ఈ జగత్తును శరీరంగా కల్గిన నీవు ముఖ్యుడవు. (“తత్‌ సృష్ట్వా తదేవానుప్రావిశతొ, 
“అంతః ప్రవిష్టః శాస్తా జనానాగ్‌ం సర్వాత్మా” ఇత్యాది (శ్రుతి సూక్తులు స్మరణీయాలు. 
“నావేక్షసీ యది” ఇత్యాది అతిమానుషస్తవ శ్లోకం కూడా ప్రకృతంలో భావ్యం.) 


ఏవం భగో ! ఇహ భవత్సరత।న్ర ఏవ 
శబ్లోల_ పి రూపవదముష్య చరాచరస్య | 


శ్రీవైకుంఠస్తవము 65 


ఐశ్వర్య మీదృశ మిదం శుతిషూదితం తే 

పాపీయసా మయ మహో! త్వయి మోహహేతుః॥ 33 

ఓ భగవాన్‌ ! కానవచ్చే ఈచేతనా చేతనాల నామాలుకూడా వాటి రూపం 
వలెనే ఈ విధంగా (“అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి” అని 
అన్నట్టు అనుప్రవేశ కార్యంగా) ఇక్కడ (నీవే జగత్తు అనే సమానాధికరణ ప్రయోగం) 
నీ స్వామిత్వాన్ని మూలంగా కల్గినది. ఇటువంటి విలక్షణమైన నీ ఈ ఈశ్వరత్వం 
వేదాలలో చెప్పబడింది. కాని, ఈ -ఈశ్వరత్వగుణం పాపిస్టివారికి నీ విషయంలో 
మోహాన్ని (భ్రాంతిని) పొందడానికే హేతువు అవుతున్నదే ! ఎంత ఆశ్చర్యం ! (జగత్తు 
పరమాత్మను అంతర్యామిగా కల్లి ఉన్నది, కనుక “జగత్తు నీవే”. అని వేదంలో 
చెప్పడినదని భావించకుండా పరమచేతనుడైన భగవానునకు జడమైన జగత్తుతో 
అభేదాన్ని నిర్వహించడం భ్రాంతిమూలకం. ఇక్కడ “అనేన జీవేనాత్మనాలి. నుప్రవిశ్య”, 
అనే (శ్రుతి అనుప్రవేశానికి, “సర్వం ఖల్విదం బ్రహ్మీ, “జ్యోతింషి విష్ణుః, భువనాని 
విష్ణు ఇత్యాదులు సామానాధికరణ్యానికి (ప్రమాణాలుగా భావ్యాలు.) 


యే త్వత్కటాక్షలవలక్ష్య మిన క్షణం తైః 

ఐశ్వర్య మీదృశ మలభ్య మలమ్మి పుంభిః | 

యత్కే9_ పి సంజగరిరే పరమేశితృత్వం 

తేషా మపి శ్రుతిషు తన్మహిమప్రసంగాత్‌ ॥ 34 

ఎవరు నీ కటాక్షాలకు క్షణకాలం లక్ష్యం అవుతున్నారో, వారు ఇతరులకు 
పొందడానికి సాధ్యం కానటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు. నీ అనుగ్రహంవల్ల వారికి 
అటువంటి మహిమ కల్గినందుచేత (శ్రుతులలో వారికి పరమైశ్సర్యం ప్రతిపాదింపబడింది. 
దీనికి అంతటికీ మూలకారణం నీ కటాక్షలేశమే. కనుక ఈ ఐశ్వర్యం అంతా నీదే. 
(“హిరణ్యగర్భః సమనర్తతా(గ”, “యో బ్రహ్మాణం నిదధాతి పూర్వం యో వై వేదాంశ్చ 
ప్రహిణోతి తస్మై” అనే శ్రుతులు, “ప్రాజాపత్యం త్వయా కర్మ మయి సర్వం నివేశితమ్‌” 
అనే స్మృతివాక్యం ఇత్యాదులు ఉదాహార్యాలు) 


నిత్యేషు వస్తుషు భవన్నిరపేక్ష మేవ 

తత్తత్స్యరూప మితి కేచిదిహ భమన్తః । 

ఐశ్వర్య మత తవ సావధి సంగిరన్తే 

బూతే త్రయీ తు నిరుపాధిక మీశనం తే ॥ 35 


66 శ్రీకూరేశుల పంచస్తవి 


ఈ లోకంలో (భ్రాంతిని పొందిన కొందు నిత్యపదార్థాల విషయంలో ఆ 
యా నిత్యపదార్థాల స్వరూపం నీ అధీనంలో ఉన్నది కాదని, అది స్వతఃసిద్ధమని 
భావించి, జగత్కారణత్వవిషయంలో నీ మహిమ సావధికం అని అంటున్నారు. వేదం 
మాత్రం నీ ఐశ్వర్యం నిరుపాధికం- అంటే- సహజమని అంటున్నది. (“పతిం 
విశ్వస్యాత్మేశ్వర మచ్యుతమ్‌”, “ఏష సర్వభూతాంతరాత్మా అపహతపాప్మా దివ్యో 
దేవ ఏకో నారాయణః”, “పరాల_స్య శక్తి ర్వివిధైన శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా 
చ” ఇత్యాది (శ్రుతులు శ్రీమన్నారాయణుని నిరుపాధికమైన, స్వాభావికమైన ఐశ్వర్యానికి 
(ప్రమాణాలు) 

ఇచ్చాత ఏవ తవ విశ్వపదార్థసత్తా 

నిత్యం ప్రియా స్తవ తు కేచన తే హి నిత్యాః । 

నిత్యం త్వదేకపరత న్రనిజస్వరూపాః 

భావత్కమంగళగుణా హి నిదర్శనం నః॥ 36 

నిత్యానిత్యపదార్థాలు అన్నీ స్త సంకల్పంవల్లనే ఏర్పడుతున్నాయి. అయితే, 
ఈ విధంగా అనడం నిత్యవస్తువుల నిత్యత్యానికి భంగంకదా- అని అంటే, కొన్ని 
పదార్థాలు నీకు నిత్యంగా ప్రియాలు కనుక అవి నిత్యాలు అయినవి. ఈ విషయం 
సుప్రసిద్ధం. ఎల్లప్పుడు నీ ఒక్కని అధీనంలోనే ఉండే స్వరూపాన్ని కల నీ కల్యాణగుణాలు 
ఈ విషయంలో మాకు దృష్టాంతాలు (భగవద్దుణాలు నిత్యాలు అనే అంశానికి “య 
స్పర్వజ్ఞః సర్వవిత్‌” ఇత్యాదులు ప్రమాణాలు) 

విశ్వస్య విశ్వవిధకారణ మచ్యుత | త్వం 

కార్యం తదేతదఖిలం చిదచిత్స్వరూసమ్‌ ॥ 

త్వం నిర్వికార ఇతి వేదశిరస్సు ఘోష 

నిస్సీమ మేవ తన దర్శయతీశితృత్వమ్‌ ॥ 37 


ఓ అచ్యుతా ! నీవు చ్యుతి లేనివాడవు. కనుక నీవు అన్నిటికీ అన్నివిధాలైన 
కారణాలుగా అవుతున్నావు. సమస్తమైన, చిదచిదాత్మకమైన జగత్తు నీయొక్క కార్యమే. 
సుమా! అయినా, నీవు నిర్వికారుడవు అని వేదఘోష ఏ హద్దు లేని నీ ఈ ఐశ్వర్యాన్ని 
తెలుపుతున్నది. (భగవానుడు సూక్ష్మచి దచిద్వేషంతో ఉపాదానకారణంగా, “బహుస్యాం 
ప్రజాయేయ” అనే సంకల్పవిశిష్టవేషంతో నిమిత్తకారణంగా, కాలాదివిశిష్టవేషేణ 
సహకారికారణంగా అవుతున్నాడు. భగవానుని నిర్వికారత్వం వీర్యగుణకార్యం) 


శ్రీవైకుంఠస్తవము 67 


కిం సాధనః క్వ నినస న్మిముపాదదానః 

కస్మై ఫలాయ సృజతీశ ఇదం సమస్తమ్‌ । 

ఇత్యాద్యనిష్టితకుతర్క మతర్కయన్తః 

త్వద్రైభవం శ్రుతివిదో విదు రప్రతర్య్యమ్‌ ॥ 38 


వేదాంతతత్తాన్ని (గ్రహంచిన పెద్దలు, భగవానుడు ఏ సాధనాలతో ఎక్కడ 
ఉంటూ, ఏవస్తువును ఉపాదానంగా (గ్రహించి, ఏఫలం కోసం ఈ సమస్త విశ్వాన్ని 
సృష్టిస్తున్నాడు? ఇత్యాది కుతర్కాలను చేయకుండా, నీ మహిమ ఊహకు, తర్కానికి 
అందనిదిగా తెలిసికొంటున్నారు. (భగవానుని ఐశ్వర్యం అచింత్యం అనే విషయానికి 
“పరా౭_స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ” ఇత్యాదులు 
(ప్రమాణాలు) 


యత్సంవృతం దశగుణోత్తరసప్తతత్వై: 

అణ్జం చతుర్దశ జగద్భనధాతృధాను ॥ 

అణ్ఞాని తత్సుసదృశాని పరశ్శతాని 

యి 

క్రీడావిధే స్తన పరిచ్చదతా మగచ్చన్‌ ॥ 39 

ఉత్తరోత్తరం పది పది రెట్లు అధికంగా ఉండే సస్తతత్యాలతో కూడినది, పదునాల్లు 
లోకాలను కల్లినది, శివునకు, బ్రహ్మకు వాసస్థానమైనది అయిన ఏ బ్రహ్మాండం 
ఉన్నదో, దానికి మిక్కిలి సమానాలైన, వందలకు మించిన (లెక్కలేనన్ని) బ్రహ్మాండాలు 
నీ విలాసానికి ఉపకరణాలు అవుతున్నాయి. (“లోకవత్తు లీలాకైనల్యమ్‌”, “ఇన్ఫుణు 
ఇవ్విలైయాట్టుడైయాన్‌” ఇత్యాదులు అండసృష్టికి భగవల్లీలయే ప్రయోజనమని 
తెల్పుతున్నవి. శ్రీసుందరబాహుస్తవంలోని “లోకాంశ్చతుర్హశ”, “సురనరతిర్యగాది” 
అనే శ్లోకాల భావాలు స్మరణీయాలు.) 


ఇచ్చావిహారవిధయే విహితాన్యమూని 

స్యాత్వద్విభూతిలవలేశకలాయుతాంశః I 

యా వై న జాతు పరిణామపదాస్పదం సా 

కాలాతిగా తవ సరా మహతీ విభూతిః ॥ 40 

స్వేచ్చగా నీవు ఇష్టం వచ్చినట్టు విహరించడంకోసం సృష్టింపబడ్డ ఈ 
(బ్రహ్మాండాలు నీ మహిమయొక్క అత్యల్ప భాగంలోని అతిసూక్ష్మ సూక్ష్మ భాగంలో 
పదివేలవంతుమా(త్రంచేతనే ఏర్పడుతున్నాయి. దీనికంటే వేజయినది, ఏనాటికీ 


68 శ్రీకూరేశుల పంచస్తవి 


పరిణామానికి ఆస్పదం కానిది (పరిణామాన్ని పొందనిది), కాలకృతపరిణామాన్ని 
మించినది అయిన ఆ ఉత్కృష్టమైన నిత్యవిభూతి చాలా గొప్పది. ('కస్యాయుతాయుత 
శతైకకలాంశకాంశే విశ్వం విచిత్రచిదచిత్‌ ప్రవిభాగవృత్తమ్‌” అనే యామునసూక్తి 
“పాదో౭_స్య విశ్వా భూతాని” అనే (శ్రుతి ఇక్కడ ఉదాహార్యాలు) 


యద్వైష్ణవం హి పరమం పద మామనన్తి 

ఖం నా యదేన పరనుం తమసః సరస్తాత్‌ । 

తేజోమయం పరమసత్స్వమయం ధ్రువం యత్‌ 

ఆనందకంద మతిసుందర మద్భుతం యత్‌ ॥ 41 


దేనిని విష్ణుసంబంధమైన, ఉత్తమమైన స్థానంగా వేదాలు కొనియాడు 
తున్నాయో, దేనిని శ్రేష్టమైన ఆకాశంగా వేదాలు చెబుతున్నాయో, ఏది తమోగుణానికి 
ఆవల ఉన్నదో, గొప్పది అయిన సత్త్వ గుణరూపమైనదో, (తేజోరూపమై, పరమ సాత్తికమై 
ఉన్నదో), స్థిరమైనదో, మిక్కిలి సుందరమైనదో, ఆనందానికి హేతువు అవుతున్నదో, 
దానిని వైకుంఠమనే పేరు గల నీ నివాసంగా కీర్తిస్తున్నారు. (“తద్విష్లోః పరమం పదం 
సదా పశ్యంతి సూరయః"”, “తదక్షరే పరమే వ్యోమన్‌”, “యతో వాచో నివర్తంతే 
అ ప్రాప్య మనసా సహ, ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కుతశ్చన” ఇత్యాది 
ప్రమాణాలు ఇక్కడ (గ్రాహ్యాలు) 

యద్రహ్మరుద్రపురుహూతముఖై ర్హురాపం 

నిత్యం నివృత్తినిరతై స్పనకాదిభి ర్వా। 

సాయుజ్య ముజ్వల ముశన్తి యదాపరోక్ష్యం 

యస్మాత్సరం న పద మజ్చిత మస్తి కించిత్‌ ॥ 42 

సృష్టికర్త అయిన (బ్రహ్మ, సంహారాన్ని చేసే రుద్రుడు, ముల్లోకాలకు అధిపతి 
అయిన దేవేంద్రుడు- మొదలైనవారుకూడా పొందడానికి ఏది సాధ్యం కాదో, నిత్యం 
నివృత్తి మార్గంలో నిష్టను కల ((ప్రపత్తిధర్మనిష్టులైన) సనకాదులచేతకూడా పొందడానికి 
సాధ్యం కానిది ఏదో, దేనియొక్క సాక్షాత్కారం ఉజ్జ్వలమైన జ్ఞానానందాదుల 
ఆవిర్భావరూపంగా చెబుతున్నారో, దేనికంటే పూజ్యమైన పదం ఇంకొకటి లేదో, 
వైకుంఠమని పేరు గల దానిని నీ నివాసస్థానంగా విజ్ఞులు పేర్కొంటున్నారు. 
(“నివృత్తినిరతైః”- ప్రపత్తిధర్మ నిష్టులని అర్థం. “భగవ త్ర పత్తినిరోధిస్వ ప్రవృత్తినివృత్తిః 
ప్రపత్తి” అనే ప్రపత్తి లక్షణ స్మరణీయం.) 


శ్రీవైకుంఠస్తవము 69 


రూపేణ సద్దుణగణైః పరయా సమృద్ధ్యా 

భావై రుదారమధురై రపి వా మహిమ్న ॥ 

తాదృక్తదీదృగిద మిత్యుపవర్ల్ణయన్యోః 

వాచో యదీయవిభవస్య తిరస్కియాయై ॥ 43 


రూపంతో, సద్గుణసమూహంతో, గొప్పదైన సమృద్ధితో మధురాలు అయిన 
పదార్థాల సమృద్దితో, మహిమతో వైకుంఠం “ఇది, ఇటువంటిది అని వర్లించేవారి 
వాక్కులు ఆ పరమపదం మహిమయొక్క తిరోధానానికే - (మహిమను తక్కువ 
చేయడానికే) కారణం అవుతున్నవి. అవి దాని మహిమను యథాతథంగా వర్షించగల్లినవి 
కావు. అటువంటి వైకుంఠమని పేరును కలదానిని నీ స్థానంగా అంటున్నారు. “న 
తత్ర సూర్యో భాతి న చంద్రతారకమ్‌” ఇత్యాదులు పరమపద రూపానికి, “యత్ర 
నాన్యత్‌ పశ్యతి నాన్యత్‌ శ్రుణోతి” ఇత్యాదులు దాని సమృద్ధికి ప్రమాణాలు. 


యద్వద్ద్యపక్షయనినాశముఖై ర్వికారైః 

ఏతై రసంస్తుత మనస్తమితాస్తిశబ్దమ్‌ । 

యద్దౌరవాచ్చుతిషు ఫల్లు ఫలం క్రియాణామ్‌ 

ఆదిష్ట మన్యదసుఖోత్తర మధ్రువం చ ॥ 44 

ఏ వైకుంఠం వృద్ది, క్షయం, నాశం మొదలైన షడ్విధవికారాలను లేనిదిగా, 
ఏనాటికీ లేదు అనే మాటను లేనిదిగా, దేని గౌరవాన్ని పురస్కరించుకొని వేదాలలో 
ప్రతిపాదింపబడ్డ జ్యోతిష్టోమాది కర్మల ఫలం చాలా నిస్సారంగా, దుఃఖపర్యవసానాన్ని 
కల్గినదిగా, అస్థిరంగా తెలుపబడుతున్నదో, వైకుంఠం అనే పేరుగల దానిని నీ నివాసంగా 
(బ్రహ్మవిదులు అంటున్నారు. (“తదక్షరే పరమే వ్యోమన్‌, తద్విష్లోః పరమం పదం 
సదా పశ్యంతి సూరయః”, “న చ పునరావర్తతే”, “తే హ నాకం మహిమానస్యచం తే, 
యత పూర్వే సాధ్యా నృంతి దేవాః”- ఇత్యాదులు పరమపదగారవాన్ని 
ఆవిష్కరిస్తున్నాయి. స్వర్గాదుల అధమత్యానికి “గతాగతం కామకామా లభంతే”, “క్షీణే 
పుణ్యే మర్త్యలోకం నిశంతి” ఇత్యాదులు ప్రమాణాలు “అస్తి, జాయతే, పరిణమతే, 
ఏధతే, అపచీయతే, వినశ్యతి”- అనేవి షడ్విధవికారాలు) 

నిష్కల్మషై ర్నిహతజన్మజరావికారైః 

భూయిష్టభక్తినిభవై రభవై రవాస్యమ్‌ । 

అన్యై రధన్యపురుషై ర్మనసా౭£_ స్యనాప్యం 

వైకు్ణనామ తవ ధామ తదామనన్తి ॥ 45 


70 శ్రీకూరేశుల పంచస్తవి 


కర్మయోగానుష్టానంద్వారా పాపాలను పోగొట్టుకొన్నవారు, జ్ఞానయోగా 
నుష్టానంవల్ల సంసారంలో ఇచ్చ లేనివారు, గొప్ప భక్తియోగవైభవాన్ని కలవారు, తద్ద్వారా 
జన్మజరాది వికారాలను లేకుండా చేసికొన్నవారు అయిన ధన్యులచేత పొందదగినది, 
నిర్భాగ్యులైన ఇతరులకు మనస్సుతో భావించడానికికూడా వీలుకానిది అయిన 
వైకుంఠమనే పేరు గల పరమపదాన్ని నీ స్థానంగా చెబుతున్నారు. (“ఆదిత్య వర్ణం 
తమసః పరస్తాత్‌, యో9_స్యాధ్యక్షః పరమే వ్యోమన్‌” ఇత్యాది శ్రుతులు అనుసంధేయాలు) 

నిత్యా తవా౭_ న్యనిరపేక్షముహామహిమ్నోలి_సి 

ఏతాదృశీ నిరవధి ర్నియతా విభూతి: । 

జ్ఞానాదయో గుణగణా స్పమతీతసీమా 

లక్ష్మీః ప్రియా పరిజనాః పతగే న్థముఖ్యాః ॥ 46 


కారణాంతరాల అపేక్ష లేని, గొప్ప మహిమను కల నీకు శాశ్వతమైనది, హద్దు 
లేనిది అయిన ఈ వైభవం నిత్యమైనది. అంతం లేనిది. జ్ఞానాది కల్యాణ గుణగణాలు 
నీకు నిత్యాలు. నీ ప్రియురాలైన లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నిత్యంగా ఉన్నది. 
గరుత్మంతుడు మొదలైన పరిజనాలు నిత్యులు. (“అకలకిల్లేన్‌ ఇతైయు మెను 
అలర్‌మేల్‌ మజళ్జియుణై మార్చా”, “విష్ణో రేషాల_నపాయినీ” ఇత్యాదులు లక్ష్మి 
అనపాయిత్తానికి (ప్రమాణాలు) 

ఏకస్య యేషు హి గుణస్య లవాయుతాంశః 

స్యాత్కస్యచిత్స ఖలు వాజ్మనసాతిగ శ్రీః ॥ 

తే తాదృశోల_ త్యవధయ స్పమతీతసంఖ్యాః 

త్వత్సద్దుణా స్వమసి తన్నిర పేక్షలక్ష్మీః ॥ 47 

నీకున్న కల్యాణగుణాలలోని ఒక్కగుణం యొక్క లవలేశంలో పదివేల వంతు 
భాగాన్ని అయినా ఎవడైనా కల్గి ఉంటే, అతడు వాక్కులకు, మనస్సుకు అందని 
గొప్పతనాన్ని కలవాడు అవుతాడు. అటువంటి, హద్దు లేని, సుప్రసిద్దాలైన నీ 
కల్యాణగుణాలు అసంఖ్యాకాలు. నీ గొప్పతనం ఆ గుణాలపై ఆధారపడినది కాదు. 
అది స్వాభావికం. సహజసిద్దం. (“స్వాభావికీ జ్ఞానబల క్రియా చ”, “ఉయర్వణ ఉయర్‌ 
నల ముడైయవన్‌” ఇత్యాదులు భగవానుని “తన్నిరపేక్షలక్ష్మీకత్వా”నికి ప్రమాణాలు) 


సర్వస్య చైన గుణతో హి విలక్షణత్వమ్‌ 
ఐశ్వర్యత శృ కిల కశ్చిదుదజ్చిత స్యాత్‌ | 


శ్రీవైకుంఠస్తవము 71 


తత్రత్యుత త్వయి విభో ! విభవో గుణా శ్చ 
సంబన్హత స్తవ భజన్తి హి మంగళత్వమ్‌ ॥ 48 


లోకంలో అందటికీ వారికి ఉండే గుణాలనుబట్టి వైలక్షణ్యం సిద్ధిస్తుంది కదా ! 
ఒకడు అతని ఐశ్చర్యంచేత పూజింపబడుతున్నాడు. కాని, ప్రభూ ! ఆ రెండూ నీ 
విషయంలో వ్యత్యస్తాలు. ఎందుకంటే- నీ ఐశ్వర్యం, గుణాలు- అన్నీ నీ 
సంబంధంవల్లనే కల్యాణత్వాన్ని పొందుతున్నాయి. (శ్రీసుందరబాహుస్తవంలోని 
“సుణిజం గుణినో హి” అనేశ్టోకం, వరదరాజస్తవంలోని “గుణాయత్తం లోకే” అనే 
శ్లోకం ప్రకృతంలో స్మరణీయాలు.) 
(3) 


దూరే గుణా స్తవ తు సత్వరజస్తమాంసి 

తేన (త్రయీ ప్రథయతి త్వయి నిర్గుణత్వమ్‌ 

నిత్యం హరే! నిఖిలసద్గుణసాగరం హి 

త్వా మా మనన్తి పరమేశ్వర మీశ్వరాణామ్‌ ॥ 49 


ఓ శ్రీహరీ ! ప్రకృతిగుణాలైన సత్త్వం, రజస్సు, తమస్సు- అనే గుణాలు నీకు 
కడు దూరంలో ఉన్నాయి. (నీవు శుద్దసత్వగుణాకరుడవు) అందువల్ల వేదం నిన్ను 
నిర్లుణుడవని అంటున్నది. ఐశ్వర్యాన్ని కలవారిలో అందణిలో ఉత్కృష్టమైన ఐశ్వర్యాన్ని 
కల నిన్ను నిత్యం సమస్తకల్యాణగుణాకరునిగా వేదాలు వర్ణిస్తున్నాయి. (“'సత్వాదయో 
న సంతీశే యత స్తే ప్రకృతే ర్గుణాఃి అని సత్తాదులకు భగవానుడు అతీతుడు. “త 
మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌”, “య స్పర్వజ్ఞః సర్వవిత్‌, పరా౭_ స్య శక్తి ర్వివిధైన 
శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ”, “సత్యకామః సత్యసంకల్పఃి ఇత్యాది 
ప్రమాణవచనాలు ప్రకృతంలో (గ్రాహ్యాలు) 


జ్ఞానాత్మన స్తవ తదేవ గుణం గృణన్తి 

తేజోమయస్య హి మణే ర్గుణ ఏవ తేజః 1 

తేనైన విశ్వ మపరోక్ష ముదీక్షసే త్వం 

రక్షా త్వదీక్షణత స్ట్‌వ్ల యతో౨_ ఖిలస్య | 50 


జ్ఞానస్వరూపుడవైన నీకు ఆ జ్ఞానమే గుణం అని బ్రహ్మవేత్తలు అంటున్నారు. 
ఎందువల్ల? అని అంటే, తేజోరూపమైన మణికి తేజస్సేకదా గుణం. సమస్త ప్రాణికోటికి 
రక్షణం నీ కటాక్షంవల్లనే కల్లుతున్నది. అందువల్ల నీవు ఆ జ్ఞానంతోనే సమస్తవిశ్వాన్ని 
ప్రత్యక్షంగా దర్శిస్తున్నావు. (యో వేత్తి యుగపత్‌ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః” 


72 శ్రీకూరేశుల పంచస్తవి 


ఇత్యాది (ప్రమాణాలు భగవానుని సర్వకాల సర్వవిధ సర్వజ్ఞత్వానికి (ప్రమాణాలుగా 
అనుసంధేయాలు) 


తయ్యుద్యతా తన యువత్వముఖై ర్గుణాస్టైః 

ఆనంద మేధిత మియా నితి సన్నియన్లుమ్‌। 

తే యే శతంత్వితి పరమ్పరయా ప్రవృత్తా 

నైవైష వాజ్మనసగోచర ఇత్యుదాహ ॥ 51 

తైత్తిరీయంలోని ఆనందవల్లి ప్రవృద్దమైన నీ ఆనందగుణాన్ని “యువా స్యాత్‌ 
సాధు యువాధ్యాయకః ఆశిష్టో ద్రఢిష్టో బలిష్టు తస్యేయం పృథివీ సర్వా విత్తస్య 
పూర్ణా స్యాత్‌, స ఏకో మానుష ఆనంద ఇత్యాదిగా యౌవనాది గుణసమూహాలతో 
ఇంతటిది అని పరిచ్చేదించాలని ప్రయత్నించి, “తే యే శతమ్‌” అని అంటూ 
ముందుదానికి తరువాతదానిని నూజు నూజురెట్టుగా గుణిస్తూ పోయి, చివరకు 
“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్‌” అని 
అంటూ నీ ఆనందగుణం మాటకు, మనస్సుకు అందనిది, అపరిచ్చిన్నమైనది- అని 
దృఢంగా పలికింది (“ఆనంద మైశ్వరమ్‌” ఇత్యాది 24వ శ్లోకం స్మరణీయం). 


ఏవం తయా చతురయా తవ యౌవనాద్యాః 

సర్వే గుణా స్సహ సమస్తవిభూతి శ్చ | 

ప్రవ్యాహృతా స్సు రవదీ నవధీరయన్లో 

వాచామగోచరమహామహిమాన ఏవ ॥ 52 

ఈ విధంగా చాతుర్యాన్ని కల ఆ ఆనందవల్లిచేత చెప్పబడ్డ నీ ఆనందగుణం 
యొక్క అపరిచ్చిన్నత్వం నీ ఒక్క గుణానికి మాత్రమే కాదు, అన్ని గుణాలకు, 
విభూతులకు -అన్నిటికీ అది అన్వయిస్తుంది. ఈ యౌవనాది సమస్త దివ్యమంగళ 
విగ్రహగుణాలు, జ్ఞానాదిస్వరూపగుణాలు, సమస్తవిభూతులు- అన్నీ అవధి లేనివిగా, 
వాక్కులకు, మనస్సుకు అందని మహిమను కల్షినవిగా ఆ ఆనందవల్లిచేత 
చెప్పబడినట్లయింది. 


సంనర్తవర్తి నిఖిలం నిరభిజ్ఞ నమజ్జం 

చిత్రే చ కర్మణి యథార్హ మహో! నియచ్చన్‌ । 
సద్యః క్రిమి ద్రుహిణభేద మభేద మేతత్‌ 
ఆవిశ్చకర్ణ్థ సకృదీక్షణదీక్షణేన ॥ 53 


శ్రీవైకుంఠస్తవము 73 


ప్రళయసమయంలో ఉన్నది, విభజించడానికి సాధ్యం కాని (చాలా సూక్ష్మమైన) 
దశలో ఉన్నది, అనుభవరూపమైన జ్ఞానాన్ని లేనిది, అందువల్లనే ప్రత్యభిజ్ఞారూపమైన 
జ్ఞానాన్ని లేనిది అయిన సమస్తప్రాణిలోకం, దాని కర్మలు విచిత్రమైనవి అయినా 
“తదైక్షత” అని నీవు ఒక్కసారి చేసిన ఈ క్షణరూపసంకల్పంద్వారా ఆయా ప్రాణులను 
వారి వారి విచిత్ర కర్మలకు అనుగుణంగా నియమిస్తూ, తత్‌క్షణమే ఇది పురుగు- 
ఇతడు బ్రహ్మ- అనే భేదాన్ని కల్షినవిగా అయేటట్టు ఎటువంటి పక్షపాతం లేకుండా 
వాటిని ఆవిర్భవింపజేశావు. ఆహా ! నీ సంకల్పప్రభావం ఎంత గొప్పది. (సృష్టి 
అప్యయపూర్విక అనేదానికి “స దేవ సౌమ్యేద మగ్ర ఆసీత్‌, బ్రహ్మ వా ఇద మేకమేవాగ్ర 
ఆసీత్‌, ఆత్మా వా ఇద మేక మేవాగ్ర ఆసీత్‌ మొదలైన (శ్రుతివచనాలు, “ఆసీ దిదం 
తమోభూతమ్‌” అనే మనుస్మృతివచనం ప్రమాణాలు) 


అస్తం యదుద్యదుపచాయ్యపచాయి చైవమ్‌ 

ఈశం దరిద్ర మథ జంగమ మప్యనిజ్ఞమ్‌। 

విశ్వం విచిత్ర మవిలక్షణవీక్షణేన 

విక్షోభయస్యనవధి రృత! శక్తి రైశీ ॥ 54 


ప్రభూ ! వైకుంఠనాథా ! వినాశాన్ని పొందేది, పుట్టేది, వృద్దిని పొందేది, క్షీణించేది, 
సంపద కల్గినది, సంపద లేనిది, చైతన్యాన్ని కల్గినది, (చలించేది) కదలనిది- అని ఈ 
రీతిగా ఉండే విచిత్రమైన విశ్వాన్ని (సమస్తం) ఒక్కమాణు సంకల్పం చేయడం ద్వారా 
విశేషమైన వికారాన్ని పొందినదానినిగా చేస్తున్నావు. ఆహా! నీ ఈశ్వరత్వ ప్రయుక్తమైన 
శక్తి ఎంత ఆశ్చర్యకరమైనది! (“పరా౭ిస్య శక్తి ర్వివిధైన శ్రూయతే” ఇత్యాదులు 
ప్రకృతంలో (గ్రాహ్యాలు) 

రూప ప్రకారపరిణామకృతవ్యవస్థం 

విశ్వం విపర్యసితు మన్య దసచ్చ కర్తుమ్‌ । 

క్షామ్యన్‌ స్వభావనియముం కి ముదీక్షసే త్వం? 

స్వాతన్ర్య మైశ్వర మపర్యనుయోజ్య మాహుః ॥ 55 

రూపం, స్వభావం- అనే వీటి మార్పుచేత చేయబడ్డ వ్యవస్థను కల్గిన ఈ 
చేతనాచేతనజగత్తును (అచేతనానికి స్వరూపంలో మార్పు, చేతనపదార్థాలకు 
స్వభావంలో మార్పు కల్గుతాయి) లయం చేయడానికి, అసత్కల్పమైనదానిని సత్తుగా 
చేయడానికి, (తిరిగి సృష్టించడానికి) నీవు సమర్షుడవైనా, ఆయా పదార్థాల కర్మఫల 


74 శ్రీకూరేశుల పంచస్తవి 


స్వభావనియమాన్ని ఎందుకోసం పరిశీలిస్తున్నావు? అందువల్ల నీ ఈశ్వరత్వ 
ప్రయుక్తమైన స్వాతంత్ర్యం (నిరంకుశస్వాతం(త్ర్యం) (ప్రశ్నించరానిది (అపర్యను 
యోజ్యం) అని వేదార్థవిదులు భావిస్తారు. 

సంవర్తసంభృ తకరస్య సహస్రరశ్మేః 

ఉస్రం తమిస్రయదజస్రవిహారి హారి | 

నిత్యానుకూల మనుకూలనృణాం పరేషామ్‌ 

ఉద్వేజనం చ తవ తేజ ఉదాహరన్తి ॥ 56 

ప్రళయసమయంలో సంపూర్ణంగా కిరణాలను కల సూర్యునియొక్క తేజస్సును 
సైతం అంధకారం చేసేది (తక్కువ చేసేది), ఎల్లప్పుడు విహరించేది, మనోహరమైనది, 
శత్రువులకు భయాన్ని కల్గించేది అయిన నీ తేజస్సు భక్తులకు నిత్యానుకూలం, 
భోగ్యమును- అని పెద్దలు అంటారు. 

నైవ హ్యవాప్య మనవాప్త మిహాస్తి యస్య 

సత్తారి పి తస్య తవ వీక్షణతః ప్రజానామ్‌ । 

సంపత్తు కింపున రతో న వదాన్య మన్యం 

మన్యే త్వ మేవ ఖలు మన్దిర మిస్తిరాయాః ॥ 57 

నీవు ఈ విభూతిద్వయంలో ఇంతవరకు పొందనిది, ఇకపై పొందవలసినది 
ఏదీ లేదు కదా! అటువంటి నీ కటాక్షంవల్లనే సమస్తజీవులకు సత్త, ఉత్పత్తి కల్లుతున్నది. 
నీవేకదా లక్ష్మీదేవికి నివాసభూమి. ఇక, సంపద నీకు ఉన్నదని ప్రత్యేకంగా చెప్పాలా ! 
అందువల్ల నిన్నుతప్ప ఇంకొక దాతనుగూర్చ్భి నేను భావించను. 


పాపై రనాదిభవసమ్సవవాసనోత్తెః 

దుఃఖేషు యః ఖలు మిమజ్‌క్షతి హన! జన్లుః | 

తం కేవలం ను కృపయైవ సముద్ధరిష్యన్‌ 

తద్దుషృతస్య నను నిష్కృతి మాత శ్నాస్టైః ॥ 58 

అనాది అయిన సంసారంవల్ల కల్గిన సంస్కారవశంచేత చేసే పాపాల కారణంగా 
జీవుడు ఆ యా పాపాల ఫలరూపంగా నరకాదిదుఃఖాలలో మునిగిపోవాలని 
అనుకుంటున్నాడే ! అయ్యో ! ఆ జీవుని నీవు నిర్హేతుకకృపతోనే ఉద్దరిస్తూ మనుస్మృతి 
మొదలైన సృతులద్యారా, గీతాదులద్యారా ఆ జీవుని పాపాలకు తగిన ప్రాయళ్చిత్తా 
లను తెలిపావు. (కృప- స్వార్థనిరపేక్షమైన కృప- అని, పరదుఃఖాసహిష్ణుత్వ రూపమైన 
కృప- అని రెండు విధాలు. ఇటువంటి భగవత్కృప అపరిచ్చిన్నమని భావం) 


శ్రీవైకుంఠస్తవము 75 


శాసై రనాదినిధనై స్మ్మతిభి స్వదీయ- 

దివ్యావతారచరితై శ్ళుభయా చ దృష్ట్యా I 

నిః శ్రేయసం యదుపకల్పయసి ప్రజానాం 

సా త్వత్మృపాజలధి తల్ల జవల్లిత శ్రీః ॥ 59 

ఆద్యంతాలు లేని శ్రుతులతో, మనుస్మృతి మొదలైన సృతులతో, నీకు 
సంబంధించిన అవతార చరిత్రలతో, మంగళకరమైన నీ వీక్షణంతో ప్రజలకు మోక్షాన్ని 
అనుగ్రహించడం అనేది నీ కృపాసముద్రతరంగవైభవమేకదా! (“జాయమానం హి 
పురుషం యం పశ్యేన్మధుసూదనః, సాత్తికః స తు విజ్లేయః స వై మోక్షార్థచింతకః” 
అనే సూక్తి ప్రకృతంలో స్మరణీయం) 


హై! హన్త! జన్తుషు నిరన్తరసన్తతాత్మా 

పాప్మా హి నామ బత! కోల య మచిన్య్యశక్తి | 

యస్వత్య పాజలధిమప్యతివేలఖేలమ్‌ 
ఉల్లజ్బయత్యకృతభాసురభాగధేయాన్‌ ॥ 60 


ప్రాణులలో నిత్యం వ్యాపించి ఉండే స్వరూపాన్ని కల్గినది, మావంటివారికి 
భావించడానికికూడా సాధ్యం కాని శక్తిని కల్షినది అయిన పాపం అనేది ఎటువంటి 
స్వరూపాన్ని కల్గినది ? ఎటువంటి శక్తిని కల్గినది? స్వామీ! చెప్పు. బహుశః అది నీకు 
కూడా చెప్పడానికి సాధ్యం కాదేమో! ఎందుకు? అని అంటే, ఈ పాపం, నిన్ను 
శరణాగతిని చేయని పురుషులను హద్దు లేని నీ దయాసముద్రాన్ని కూడా దాటిన 
వారినిగా చేస్తున్నదే. ఆహా! (పాపం మూలంగా అభాగ్యులు భగవానుని ఆశ్రయించ 
కుండా ఆ స్వామి దయకు దూరం అవుతున్నారు కదా! ) 


యద్పహ్మకల్పనియుతానుభవే£_ ప్యనాశ్యం 

తత్కిల్బిషం సృజతి జన్తు రిహ క్షణార్ధ । 

ఏవం సదా సకలజన్మసు సాపరాధం 

క్షామ్యస్యహో! తదభిసంధివిరామమాత్రాత్‌ ॥ 61 


ఏ పాపం వేయి బ్రహ్మకల్పాలు అనుభవించినా తీరనిదో, నశింపజేయడానికి 
సాధ్యం కానిదో, అటువంటి పాపాన్ని ఈ లోకంలో చేతనుడు ఒక అజక్షణంలో 
చేస్తున్నాడు. ఈ విధంగా ఎల్లప్పుడు అన్ని జన్మలలో అపరాధాలను చేసిన ప్రాణినికూడా 
నీవు “ఇకపై నేను పాపం చేయను” అని సంకల్పించి, పాపం చేయడం మానినంత 


76 శ్రీకూరేశుల పంచస్తవి 


మాత్రంతో గతంలో అతడు చేసిన పాపాలను అన్నిటినీ క్షమిస్తావు. ఎంత ఆశ్చర్యకరం! 
(పూర్వ శ్లోకంలో జీవుని పాపాల శక్తి తెలుపబడగా, ఇందులో అటువంటి పాపాలను 
రూపుమాపగల భగవానుని క్షమాశక్తి తెలుపబడింది.) 


క్షాన్తి సవ్వేయ మియతీ మహతీ కథం ను 

ముహ్యే దహో! త్వయి కృ తాజ్ఞులిపజ్ఞురేషు I 

ఇత్థం స్వతో నిఖిలజన్తుషు నిర్విశేషం 

వాత్సల్య ముత్సుకజనేషు కథం గుణ స్తే ॥ 62 

ఇంతటి గొప్ప నీ ఓర్పు (సహనం) నిన్ను ఎల్లప్పుడూ అంజలిముద్రతో 
సేవించేవారిని ఏవిధంగా మజచచిపోతుంది? మజచచిపోదు. ఈవిధంగా సహజంగానే 
సమస్తజీవులపట్ట పక్షపాతం లేని నీ వాత్సల్యం నీ భక్తిని కలవారి ఎడల గుణం 
ఏవిధంగా అవుతుంది ? (అది సహజమే అయినపుడు గుణం కాదని సరసభావం.) 


విశ్వం ధియెన నిరచయ్య నిచాయ్య భూయః 

సంజ[హుష స్సతి సమాశితవత్సలత్వే ॥ 

ఆజగ్ముష స్తవ గజోత్తమబ్బంహితేన 

పాదం పరా మన్ఫుశుషోఐ పి చ కా మనీషా? ॥ 63 

సంకల్పరూపజ్ఞానంతోనే ప్రపంచాన్ని సృష్టించి, వర్దిల్లజేసి, తిరిగి లయం చేస్తున్నా, 
నీవు ఆశ్రితుల విషయంలోని వాత్సల్యగుణంవల్ల గజేంద్రుని ఘీంకారాన్ని విని ఎంతో 
వేగంగా వచ్చి ఆగజేంద్రుని పాదాన్ని ప్రేమతో స్పృశించావు కదా! ఈ విధంగా 
చేయడంలో కారణం ఏమి స్వామీ? నీకు ఉన్న భక్తవాత్సల్యమేకదా! భక్తులపట్ల నీకున్న 
వాత్సల్యం నీ సంకల్పబలం కంటే మిన్నకదా! (ఈ శ్లోకానికి శఠకోపసూరి ప్రణీతమైన 
“మ్మతుజ్లాద! వైనుతియ” అనే పాశురం మూలం). 


యః కళ్చిదేవ యది కిన హన్త! జన్తుః 

భవ్యో భజేత భగవన్త మనన్యచేతాః । 

తం సోతం య మీదృశ ఇయా నితి వారి. ప్యజానన్‌ 

హై! వైనతేయసను మప్యురరీకరోషి ॥ 64 

భవిష్యత్తులో బాగుపడగలవాడు ఎవడైనా భగవానుడనైన నిన్ను 
అనన్యమనస్కుడై కొంచెం భజిస్తే “వీడు ఈ జాతికి చెందినవాడు, ఈ (ప్రవర్తనను 
కలవాడు, ఇన్ని గుణాలను కలవాడు”, అని పరిశీలించిచూడకుండా, అతనిని 


శ్రీవైకుంఠస్తవము 77 


గరుడునితో సమానంగా అనుగ్రహిస్తున్నావు. ఆహా ! ఎంత ఆశ్చర్యం ! (“అపి చేత్‌ 
సుదురాచారో భజతే మా మనన్యభాక్‌, సాధు రేవ స మంతవ్యః సమ్యక్‌ వ్యవసితో హి 
సి అనే సూక్యర్థం భావ్యం) 

త్వత్సామ్య మేవ భజతా మభివాళ్ళసి త్వం 

తత్సాత్కృతై ర్విభవరూపగుతై స్వదీయైః | 

ముక్తిం తతో హి పరమం తన సామ్య మాహుః 

త్వద్దాస్య మేవ విదుషాం సరమం మతం తత్‌ ॥ 65 


భక్తపరాధీనుడవైన నీవు నీ స్వరూప, రూప, గుణ, విభూతులను నిన్ను సేవించే 
భక్తుల వశం చేస్తున్నావు. ఆ విధంగా వారికి నీతో పరమసామ్యాపత్తిని కల్గించాలని 
తలుస్తున్నావు. అందువల్ల ముక్తిని నీతోటి పరమసామ్యంగా వేదవిదులు అంటున్నారు. 
అనన్యార్హమైన నీ కైంకర్యాన్నే జ్ఞానులు ఉత్కృష్టమని భావిస్తున్నారు. (“నిరంజనః 
పరమం సామ్య ముపైతి”, “మను సాధర్య్య మాగతాఃి, “తమ్మైయోడొక్క అరుళ్‌ 
శెయ్‌నరొ ఇత్యాది సూక్తులు భావ్యాలు.) 


తద్వై తథా౭_స్తు కతమోలియ మహో! స్వభావో 

యావాన్యథావిధగుణో భజతే భవన్తమ్‌ । 

తావాం స్తథావిధగుణ స్తదధీనవృత్తిః 

సంశ్రిష్యసి త్వ మిహ తేన సమానధర్మా ॥ 66 

ఈ విధంగా చెప్పబడ్డ నీ సౌశీల్యం అటువంటిదే (అనిర్వచనీయమే). కానీ, 
నిన్ను ఉపాసించేవాడు ఎటువంటి గుణాలను కలవాడై, ఎటువంటి జ్ఞానాన్ని కలవాడై 
నిన్ను భజిస్తాడో, అతని విషయంలో నీవు అటువంటి జ్ఞానాది గుణాలను కలవాడవై, 
అతని అధీనంలో ఉండే ప్రవర్తనను కలవాడవై, అతనితో సమానమైన ధర్మాలను 
కలవాడవై అతనితో కలుస్తున్నావు. నీ ఈ స్వభావం ఎంత ఆశ్చర్యకరం కదా ! 
(నిరంకుశ స్వతం(త్రుడవైన నీవు ప్రకారాంతరంలో ఉపాసన ఫలాన్ని ఇవ్వగల వాడవైనా, 
ఉపాసకునకు యథోపాసనంగానే సంశ్రేషరూపఫలాని ఇచ్చే నీ ఈ స్వభావం 
ఎటువంటిది? అవాజ్మానసగోచరం- అని భావం. “యథాక్రతు రస్మిన్‌ లోకే పురుషో 
భవతి ఏవ మేవేతః ప్రేత్య భవతి” అని నిర్వచించిన తత్కతున్యాయం, “యే యథా 
మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్‌” ఇత్యాది గీతాసూక్తి, “తమరుకన్దతు 
ఎవ్వురునమ్‌ అవ్వురునమ్‌ తానే” అని, “నెజ్జినాల్‌ నినైస్సాన్‌ యవన్‌ అవనాకుమ్‌” 
ఇత్యాది దివ్యసూరిసూక్తులు స్మరణీయాలు) 


78 శ్రీకూరేశుల పంచస్తవి 


నీలాజ్ఞనాదినిభ మున్నస మాయతాక్షమ్‌ 

ఆజానుజై త్రభుజ మాయతకర్ణపాశమ్‌ । 

శ్రీవత్సలక్షణ ముదారగభీరనాభిం 

పశ్యేమ దేవ ! శరద శృత మీదృశం త్వామ్‌ ॥ 67 


దేవా! వర్షంలో నల్లని కాటుకకొండలో సాటివచ్చేవాడవు, ఉన్నతమైన నాసికను 
కల్గినవాడవు, జయశీలాలైన ఆజానుబాహువులను కల్గినవాడవు, విశాలమైన గొప్ప 
చెవితమ్మెలను కల్లినవాడవు, శ్రీవత్సమనే పుట్టుమచ్చను కల్గినవాడవు, గొప్ప లోతైన 
బొడ్డును కల్గినవాడవైన నిన్ను నూటేండ్డు(నిత్యం) మేము దర్శించాలి. (“పశ్యేను 
శరద శృతమ్‌” అని, “సదా పశ్యంతి సూరయః” అని అన్నట్లు నిరంతరం సేవించాలి- 
అని భావం) 

అమ్మోరుహాక్ష మరవిన్దనిభాం ఘియుగ్మమ్‌ 

ఆతామతామరసరమ్యకరాగకాన్తి | 

భృంగాలకం భమరవిభమకాయకాన్తి 

పీతామ్సరం వపు రదస్తు వయం స్తవామ ॥ 68 


తామరలవంటి కన్నులను కల్గినది, తామరపూవుతో పోలిన శ్రీచరణ యుగాన్ని 
కల్గినది, ఎజ్జ కలువల కాంతివలె అందమైన అజచేతుల కాంతిని కల్లినది, 
తుమ్మెదలవంటి ముంగురులను కల్గినది, తుమ్మెదల శరీరవర్హం వంటి వర్ణాన్ని కల్గినది, 
పచ్చని పట్టువ(స్రాన్ని ధరించినది అయిన ఈ నీ రూపాన్ని మేము స్తుతిస్తాము. 


(భ్రూవి భ్రమేణ మృదుశీతవిలోకితేన 

మందస్మితేన మధురాక్షరయా చ వాచా । 

(ప్రేమ ప్రకర్ణపిశునేన వికాసినా చ 

సమ్ఫావయిస్యసి కదా ముఖపజ్కజేన ॥ 69 


కనుబొమల విలాసాలను కల్గినది, మృదువైన, చల్లని దయార్థవీక్షణాలను 
కల్గినది, చిణునవ్వుతో కూడినది, వాత్సల్యాతిశయాన్ని సూచించేది, అందువల్లనే 
వికసించేది అయిన నీ ముఖపద్మంతోను, తీయని అక్షరాలను కల నీ మాటలతోను 
నన్ను నీవు ఎపుడు ఆదరిస్తావు ? 

వజ్రాబ్కుశ ధ్వజసరోరుహశంఖచక్ర- 

మత్పీసుధాకలశకల్పకకల్పితాజ్కమ్‌ | 


శ్రీవైకుంఠస్తవము 79 


త్వత్సాదపద్మయుగళం విగళత్రభాభిః 

భూయో౭ భిషేక్ష్యతి కదా ను శిరో మదీయమ్‌ ॥ 70 

వజ్రాయుధం, అంకుశం, ధ్వజం, పద్మం, శంఖం, చక్రం, మత్స్యం, అమృతకలశం, 
కల్పవృక్షం మొదలైన మంగళ చిహ్నాలతో (ప్రకాశించే నీ పాదపద్మ యుగళాన్ని పలుమార్లు 
ప్రసరించే కాంతులతో నా శిరస్సు ఎపుడు అభిషేకిస్తుంది ? (ఎపుడు నమస్కరిస్తుంది? 
స్తోతరత్నంలోని “కదా పునః శంఖ” ఇత్యాది శ్లోకార్థం భావ్యం) 

(తైనిక్రమ క్రమకృతాక్రమణ త్రిలోకమ్‌ 

ఉత్తంస ముత్తను మనుత్తమభక్తిభాజామ్‌ । 

నిత్యం ధనం నుమ కదా హి మదుత్తనూంగమ్‌ 

అంగీకరిష్యతి చిరం తన పాదపద్మమ్‌ ॥ 71 


త్రివిక్రమవతారంలో ముల్లోకాలను ఆ(క్రమించినది, ప్రపన్నులకు ఉత్తమమైన 
శిరోభూషణమైనది, నేను నిరంతరం ఆశపడేది అయిన నీ పాదపద్మం నా శిరస్సును 
ఎపుడు అంగీకరిస్తుందోకదా! (“తావి వైయమ్‌ కొణ్బ తడన్హామరైకట్కే” అనే శర కోపసూరి 
సూక్తి స్మరణీయం.) 

ఉన్నిద్రప త్రశతపత్రసగో త్ర మన్తర్‌- 

లేఖారవిన మభినన్దన మిన్ట్రియాణామ్‌ । 

మన్మూర్ని హన్త ! కరపల్లవతల్లజం తే 

కుర్వన్‌ కదా కృతమనోరథయిష్యసే మామ్‌ ॥ 72 


వికసించిన రేకులను కల్గిన పద్మంతో సమానమైనది, లోపల ఉండే రేఖల 
రూపంలో పద్మాన్ని కల్గినది, ఇంద్రియాలకు ఆనందాన్ని కల్గించేది అయిన నీ గొప్ప 
చిగురుటాకువంటి శ్రీహస్తం నా శిరస్సున ఉంచి ఎపుడు నన్ను కృతార్జునిగా చేస్తావు? 
స్వామీ! 


ఆంగీ నిసర్గ్షనియతా త్వయి హన్త ! కాన్సిః 

నిత్యం తవాల మియ మేవ తథా£.సి చాన్యా । 

వైభూషబీ భవతి కాన్తి రలంతరాం సా 

హై! పుష్కలైన నిఖిలాల సి భవద్విభూతిః ॥ 73 


నీ శరీరకాంతి సహజమైనది. ఇదే ఎల్లప్పుడు నీ అనుభవానికి చాలు. అది 
ఎంత ఆనందకరం ! అయినా, ఇంకొక ప్రసిద్ధమైన, నీ భూషణాలకు సంబంధించిన 


80 శ్రీకూరేశుల పంచస్తవి 


కాంతి మిక్కిలి పర్యాప్తంగా ఉన్నది. సమస్తమైన నీ విభూతి అంతా పరిపూర్ణమైనదే ! 
ఎంత అద్భుతం. 


శ్రీవత్సకౌస్తుభకి రీటల లాటి కాభిః 
కేయూరహారకటకోత్తమ కర్ణ్లికాభిః | 
ఉద్దామదానుముణినూపురనీనిబంధైః 

భాన్తం భవన్త మనిమేష ముదీక్షిషియ ॥ 74 


శ్రీవత్సంతో, కౌస్తుభంతో, కిరీటంతో, లలాటంతో అలంకరించిన 
ఆభరణాలతో, భుజకీర్తులతో, ముత్యాల పేరుతో, ముంగురులతో, ఉత్తమ 
కర్ణాభరణాలతో, ప్రకాశించే వనమాలతో, మణినూపురాలతో, మణిమేఖలతో వెలుగొందే 
నిన్ను జెప్పపాటు లేకుండా దర్శిస్తాను. 


ఐస్టీవరీ క్వచిదపి క్యచనాల_9_రవిస్టీ 

చాన్హాతపీ క్ష్వచన చ క్వచనారి థ హైమీ ॥ 

కాన్తి స్త్వవోఢపరభాగపరస్పరశ్రీః 

పార్యేత పారణయితుం కిము చక్షుషో ర్మే ॥ 75 

దివ్యమంగళవి గ్రహంలో, కంటిపాపలలో నీలకలువల వర్ణం, వదనం, కరతలం, 
మొదలైనవానిలో పద్మవర్లం, మందహాసంలో, ముత్యాలహారాదులలో, చంద్రునకు 
చెందిన శ్వేతవర్లం, పీతాంబరాదులలో బంగారు వన్ని- ఈవిధంగా పలు విభిన్నవర్ణాల 
సాన్నిధ్యంవల్ల కల్గిన వర్గోత్కర్షతోకూడిన పరభాగశోభను కల నీ కాంతి నా కన్నులను 
ఎపుడు తృప్తిపణుస్తుంది ? 

త్వాం సేవితం జలజచ క్రగదాసిశార్‌జ్ఞైః 

తార్‌క్ష్యేణ సైన్యపతినాతి నుచరై స్తథాలి_ న్యైః | 

దేవ్యా శ్రియా సహ వసన్త మనన్తభోగే 

భుజ్జీయ సాజ్జలి రసజ్కుచితాక్షిపక్ష్మా ॥ 76 

సుదర్శనచక్రం, పాంచజన్యశంఖం, నందకఖడ్గం, కౌమోదకీగద, శార్‌బ్లమనే 
విల్టు- అనే వీటిచే, గరుడునిచే, విష్వక్సేనునిచే, ఆ విధంగానే మిగిలిన చండప్రచండాది 
సమస్తపరిజనులచే సేవింపబడేవాడవు, లక్ష్మీదేవితోపాటు ఆదిశేషుని శరీరంపై వేంచేసి 
ఉండేవాడవు అయిన నిన్ను అంజలిని చేస్తూ కనుజెప్పపాటు లేనివాడనై అనుభవించాలి. 
(దర్శించాలి) (నిత్యముక్తుల భోగాన్ని ఇందులో కూరేశులు ప్రార్థించారు.) 


శ్రీవైకుంఠస్తవము 81 


కైజ్కర్యనిత్యనిరతై ర్భవదేకభోగైః 

నిత్యై రనుక్షణనవీనరసా ర్రభావైః । 

నిత్యాభివాళ్చితపరస్పరనీచభావైః 

మద్దేవతైః పరిజనై స్తవ సంగసీయ ॥ 77 

నీ కైంకర్యంలోనే నిత్యం ఆసక్తిని కలవారు, నీ ఒక్కని విషయంలోనే అనుభవాన్ని 
కలవారు (భవదనన్యభోగులు), నిత్యసిద్దులు, (ప్రతిక్షణం కలిగే నూతనమైన 
భగవదనుభవంచేత (ద్రవించిన భావాన్ని కలవారు, నిత్యం తమలో పరస్పరశేషత్వాన్ని 
అభిలషించేవారు,నాకు దైవాలవంటివారు అయిన నీ పరిజనులతో ఎపుడు కలసి 
కొంటానో కదా! (“అడియార్‌కల్‌ కుకగాజ్ఞళ్‌ ఉడన్‌ కూడువదెన్టుకొలో” అనే 
తిరువాయ్‌మొ కీ సూక్తి భావ్యం.) 


యత్కిక్సేదుజ్ఞ్వల మిదం యదుపాఖ్యయా౭ హుః 

సౌందర్య మృద్ది రితి యన్మహిమాంశలేశః | 

నామ్నైన యాం (శ్రియ ముశన్తి యదీయ ధామ 

త్వా మామనన్తి యతనూ యతమానసిద్దిః ॥ 78 


లోకంలో ఉజ్ఞ్యలమైన ఏ వస్తువును అయినా ఏ శ్రీదేవి పేరుతో నిద్దేశిస్తున్నారో, 
ఏ తల్లి మహిమలోని ఏకదేశంలోని అత్యల్పభాగం అవయవశోభ, సంపద అని 
చెప్పబడుతున్నదో, ఎవరిని శ్రీదేవి అనే పేరుతో చెబుతున్నారో, నిన్ను ఏలక్ష్మికి నివాస 
భూమిగా తలుస్తున్నారో, ఏ లక్ష్మి యోగులకు సిద్దిస్వరూపిణియో, అటువంటి శ్రీదేవిని, 
నిన్ను చేరి, గొప్ప కైంకర్యభావాన్ని కలవాడనై, సేవించాలి. ('యతమానసిద్ధిః”- 
“మనుష్యాణాం సహస్రేషు కళ్చిద్యతతి సిద్దయే” అనే సూక్తి భావ్యం.) 


యా బై త్వయా౭_ ప్యుదధిమంథనయత్నలభ్యా 

యా౭_ న్తర్హితేతి జగదున్మథనోద్యతో౭_ భూః ॥ 

యాచ ప్రతిక్షణ మపూర్వరసానుబంధథైః 

భావై ర్భవన్త మభిననయతే సదైవ ॥ 79 

సత్యసంకల్పుడవైన నీవుకూడా ఎవరిని సముద్రమథనప్రయత్నంద్వారా 
పొందవలసివచ్చిందో, ఎవరు (సీతాదేవి) అంతర్హిత అయినదని నీవు “జగత్‌ స్పమస్తం 
పరివర్తయా మ్యహమ్‌” అని జగత్‌ సంహారం కోసం ఉద్యుక్తుడవు అయ్యావో, ఏ తల్లి 
ప్రతిక్షణం అపూర్వరసానుబంధాలను కల భావాలతో నిన్ను ఎల్లప్పుడూ ఆనందింప 


82 శ్రీకూరేశుల పంచస్తవి 


జేస్తున్నదో, అటువంటి శ్రీదేవిని, నిన్ను చేరి గొప్ప కైంకర్యభావాన్ని కలవాడనై సేవించాలి. 
(సీతాదేవి అంతర్హిత అయినపుడు శ్రీరాముడు ఆగ్రహించిన వృత్తాంతం ఉత్తర 
రామాయణంలో ఉన్నది. ఈశ్టోకం తరువాతి శ్లోకంతో అన్వయిస్తుంది.) 


రూప శ్రియా గుణగతై ర్విభవేన ధామ్నా 

భావై రుదారమధురై శృతురై శ్చరితైః | 

నిత్యం తవైన సదృశీం శ్రియ మీశ్వరీం తాం 

త్వాం చాళ్చితః పరిచరేయ ముదీర్లభావః॥ 80 

రూపలావణ్యసౌందర్యశోభతో, విభవావతారాలతో, దయావాత్సల్యాది 
గుణగణాలతో స్థానంతో గొప్పవి, తీయనివి అయిన చిత్తవృత్తులతో, ఆశ్రిత 
సంరక్షణలోని నేర్పును కల నడతలతో ఎల్లప్పుడు నీకు తగినది, సమస్త ప్రాణులకు 
ఈశాన అయిన ఆ శ్రీదేవిని, నిన్ను చేరినవాడనై గొప్ప కైంకర్యభావంతో సేవించాలి. 
(“తుల్యశీల వనయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్‌, రాఘవో౭_ర్హతి వైదేహీం తం చేయ 
మసితేక్షణా”, “అస్యేశానో జగతళొ, “ఈశ్వరీం సర్వభూతానామ్‌” ఇత్యాది ప్రమాణాలు 
భావ్యాలు) 

యా బిభతీ స్థిరచరాత్మక మేవ విశ్వం 

విశ్వమృరా సరమయా క్షమయాక్షమూచ। 

తాం మాతరం చ పితరం చ భవంత మస్య 

వ్యుచ్చంతు రాత్రయ ఇమా వరివస్యతో మే ॥ 81 


ఏ భూదేవి స్టావరజంగమాత్మకం అయిన ఈ విశ్వాన్ని అంతటినీ భరించడం 
చేత విశ్వంభర అని, నిరవధికమైన క్షమాగుణం చేత క్షమ అని ప్రసిద్ది పొందిందో, 
జనని అయిన ఆ భూదేవిని, తండ్రివి అయన నిన్ను నిత్యం సేవిస్తున్న నాకు ఈ 
రాత్రులు నీ సేవకు ప్రభాతాలు కావాలి. (నీ సేవకు ఉపయుక్తకాలాలుగా కావాలి.) 

భావై రుదారమధురై ర్వివిధై ర్విలాసైః 

భ్రూవి భ్రమస్మితకటాక్షనిరీక్షణా శ్చ | 

యా త్వన్మయీ త్వమపి యన్మయ ఏవ సామాం 

నీలా నితాంత మురరీకురుతా ముదారా ॥ 82 

గంభీరాలైన, మధురాలైన భావాలతో (చిత్తవృత్తులతో), విధాలైన విలాసాలాతో, 
కనుబొమల కదలికలు, చిణునవ్వు, (క్రీగంటిచూపులు- అనే వీనితో ఏ నీళాదేవి నీతో 


శ్రీవైకుంఠస్తవము 83 


అనన్యయై (నిన్ను వీడనిదై) ఉన్నదో, ఏ నీళాదేవిని నీవు ఏనాడు ఎడబాసి ఉండవో, 
అటువంటి గొప్ప ఉదార అయిన నీళాదేవి నన్ను తన నిత్యకింకరునిగా స్వీకరించాలి. 
(దయాశతకంలో ప్రారంభంలో దేశికులు చేసిన శ్రీదేవి భూదేవి, నీళాదేవుల వర్లనకు 
ఈ మూడు శ్లోకాలే మూలం అని పెద్దల అభిప్రాయం). 


భావై రనుక్షణ మపూర్వరసానువిద్దెః 

అత్యద్భుత రభినవై రభినంద్య దేవీః । 

భృత్యా న్యథోచితపరిచ్చదినో యథార్హం 

సమ్బావయన్త మభితో భగవన్‌! భవేయమ్‌ ॥ 83 

భగవన్‌ ! ప్రతిక్షణం భోగ్యతాతిశయంచేత అపూర్వంగా, కొత్త కొత్తగా తోచే 
శృంగారరసవిశేషాలతో కూడినవి, మిక్కిలి ఆశ్చర్యకరాలైనవి, నిత్యనూతనాలైనవి 
అయిన సాత్తికాది భావాలలో శ్రీదేవి-భూదేవి-నీళాదేవులను ఆనందింపజేసేవాడవు, 
తమ తమ అధికారాలకు అనుగుణంగా వేత్రం (బెత్తం) ఛత్రం మొదలైనవానిని 
ధరించిన విష్వక్సేనుడు మొదలైన భృత్యులను తగినట్టుగా సంభావించేవాడవైన నీచెంత 
సమస్తకైంకర్యాలను నిర్వర్తించేవాడను కావాలి. 

హా! హంత! హంత! హతకో౭_స్మి ఖలోలి స్మి ధిజ్మాం 

ముహ్యన్నహో ! అహ మిదం కిమువాచ వాచా । 

త్వా మజ్జ ! మంగళగుణాస్పద మస్తహేయమ్‌ 

ఆః! స్మర్తు మేవ కథ మర్హతి మాదృగంహః ॥ 84 

స్వామీ! అయ్యయ్యో ! నేను ఎంత మృత ప్రాయుడను ! క్రూరుడను ! ఎంతగానో 
లౌకికవిషయాలలో మోహాన్ని పొందుతూ, దేహమే ఆత్మ అని భ్రమిస్తూ, మోసపోయానో. 
ఇటువంటి ఖలుడను అయిన నేను మతిలేని మాటలతో నిన్ను ప్రార్థించానా! ఎంత 
ఆశ్చర్యం! ఏ హేయగుణం లేనివాడవు, సమస్త మంగళాలకు నిలయుడవు అయిన 
నిన్ను నేను స్మరించడానికే అర్హుడను కానే! ఇక, పొందే యోగ్యత నాకెక్కడిది ! 
అవివేకినై నీ గుణానుభవాన్ని ప్రార్థించాను. ఇది నాకు చాలా బాధాకరంగా ఉన్నదయ్యా! 


అంహః ప్రసహ్య వినిగృహ్య విశోధ్య బుద్దిం 
వ్యాపూయ విశ్వ మశివం జనుషాతి నుబద్దమ్‌ | 
ఆధాయ సద్దుణగణా నపి నార హ మర్ష 


త్వత్సాదయో ర్యదహ మత్ర చిరం నిమగ్నః I 85 


84 శ్రీకూరేశుల పంచస్తవి 


నేను చిరకాలంగా ఈ పాపాలలో మునిగినవాడను అయినందున నా పాపాన్ని 
బలాత్కారంగా అణచివేసి, బుద్దిని బాగా శోధించి, జన్మలతో అనువర్తించే, 
అమంగళకరమైన విషయవాసనలను లేకుండా కడిగివేసికొని, సద్గుణసముదాయాన్ని 
ఎంతగా చేర్చుకొన్నవాడను అయినా, (ఇంతచేసినా) నేను నీ పాదసేవకు ఎంతమాత్రం 
అర్హుణ్ణికాను. (“జన్మాంతరసహ(్రేషు తపోధ్యానసమాధిభిః, నరాణాం క్షీణపాపానాం 
కృష్ణే భక్తి ప్రజాయతే” - ఇత్యాదులు భావ్యాలు) 


జానే£.థవా కి మహ మంగ ! యదేవ సంగాత్‌ 

అంగీకరోషి న హి మంగళ మన్యదస్మాత్‌ । 

తేన త్వమేన మురరీకురుషే జనం చేత్‌ 

నైవాముతో భవతి యుక్తతరో హి కశ్చిత్‌ ॥ 86 


ఆవిధంగా కాకపోతే, ఓ వైకుంఠనాథా ! నేనేమి తెలియగలను ? నీవు నన్ను 
అనుగ్రహించడానికి మన మధ్య ఉండే స్వస్వామిభావరూపసంబంధం తప్ప ఇంకొక 
సుకృతహేతువు ఏదీ నాలో లేదు. దీనిని నీవు భావించి నా పాపాన్నే పుణ్యంగా 
అంగీకరిస్తున్నావుకదా! (దేవా! నాపాపాన్ని నీవు స్వస్వామిభావసంబంధాన్ని చూచి 
అంగీకరిస్తున్నావు, కనుక నీ అంగీకారంకంటే ఇంకొక సుకృతం -మంగళం- ఏదీ 
నాదగ్గర లేదు) అందువల్ల, దోషాన్ని గుణంగా భావించే బుద్దికి మూలకారణం అయిన 
స్వస్వామి భావసంబంధంతో నీవు సకలదోషదూషితుడను అయిన నన్ను అంగీకరిస్తే, 
నాకంటే యోగ్యుడు ఇంకొకడు నీకు దొరకడు సుమా! (భగవానుని దోషభోగ్యత్వం- 
“దోషో యద్యపి తస్య స్యాత్‌, “విభీషణో వా సుగ్రీవ! యది వా రావణ స్వయమ్‌”, 
“కున్దనైయ కుగ/ైమ్‌ శెయినుమ్‌ కుణమ్‌ కొళ్ళుమ్‌” ఇత్యాది అనేక ప్రమాణసిద్ధం) 

యన్నా౭ి భవాను భవదీయకటాక్షలక్ష్యం 

సంసారగర్తపరివర్త మతో౭_గమామ । 

ఆగాంసి యే ఖలు సహస్ర మజస్ర మేవ 

జన్మస్వతన్మహి కథం త ఇమేల_నుకంస్యాః ॥ 87 

నీ కటాక్షాలకు పాత్రం కాకపోవడంవల్ల మేము ఈ సంసారమనే గుంటలో పడి 
పరిభ్రమిస్తున్నాము. జన్మజన్మలలో వేలాది అపరాధాలను నిరంతరం చేస్తున్నాము. 
ఇటువంటి మేము నీ దయకు యోగ్యులం ఏవిధంగా కాగలము? (కాకాసురుడుకూడా 
ఒక్కమాటే అపరాధం చేశాడు. కనుక పరిపాలింపబడ్డాడు. మేము పలుమార్లు పలు 
జన్మలలో అపరాధాలను చేశాము. కనుక ఏవిధంగా నీ దయను పొందగలం? అని 
హార్హభావం) 


శ్రీవైకుంఠస్తవము 85 


సత్కర్మ నైవ కిల కిళ్బన సజ్చినోమి 

విద్యా౭ి స్యవద్యరహితా నచ విద్యతే మే। 

కిళ్చు త్వదళ్ళ్చితపదామ్బు జభక్తిహీనః 

పాత్రం భవామి భగవన్‌ ! భవతో దయాయాః ॥ 88 

షాడ్గుణ్యపూర్తిని కల భగవన్‌ ! నేను కొంచెం అయినా సత్కర్మానుష్టానాన్ని 
చేయలేదుకదా ! నిర్దుష్టమైన జ్ఞానాన్ని కలవాడను కాను. నీ పదాంబుజాలలో అనన్యమైన 
భక్తిని కలవాడను అయినా కాను. కనుక ఇటువంటి నేను నీదయకు తగిన పాత్రం 
అవుతున్నాను సుమా! (ఈవిధంగా కర్మజ్ఞానభక్తియోగదూరుణ్ణి అయినందువల్లనే 
నేను నీ నిర్భేతుకకృపకు తగినవాడను- అని భావం. “నోగ్రగు నోన్సు ఇలేన్‌ 
నుజ్జిటివిలేన్‌”, “న ధర్మనిష్టోలి స్మి న చాత్మవేదీ న భక్తిమాన్‌ త్వచ్చరణారవిందే” 
ఇత్యాది సూక్తుల భావాలు ప్రకృతంలో అనుసంధేయాలు) 


కిం భూయసా ప్రలపితేన యదేన కించిత్‌ 

పాపాహ్య మల్పమురువా తదశేష మేషః | 

జానన్నవా శతసహస్రపరార్థకృ తో 

యో౭_కార్ష మేన మగతిం కృపయా క్షమస్వ ॥ 89 

ఇపుడు నేను పలు మాటలను పల్కి ఏం ప్రయోజనం? కొంచెంగా కాని, 
గొప్పగా కాని ఏమాత్రం అయినా నేను దుష్కర్మలను నేను తెలిసి, తెలియకుండా 
ఎన్నో వందల వేలమార్లు గతంలో చేశాను. ఇపుడు దిక్కులేనివాడనై ఉన్నాను. నీ 
కంటే ఇంకొక రక్షకుడు నాకు లేడు. అటువంటి నన్ను నీ నిర్హేతుక దయతో కాపాడు. 


దేవ! త్వదీయచరణ ప్రణయ ప్ర వీణ- 

రామానుజార్యవిషయీకృత మప్యహో! మామ్‌ । 

భూయః ప్రధర్షయతి వైషయికో విమోహో 

మత్కర్మణః కతర దత్ర సమానసారమ్‌ ॥ 90 


దేవా! నీ చరణభక్తిలో ప్రవీణులైన భగవద్రామానుజులవారిచేత నేను 
అనుగ్రహింపబడినవాడను. అయినా, నన్ను లౌకికవిషయాలలోని వ్యామోహం 
మాటిమాటికి బాధిస్తున్నదే ! అహో ! ఎంత ఆశ్చర్యం ! ఈ లోకంలో నేను చేసిన 
పాపంకంటే బలమైనది ఇంకొకటి ఏదీ లేదే ! 


86 శ్రీకూరేశుల పంచస్తవి 


గర్భేషు నిర్భరనిపీడనఖిన్నదేహః 

క్షోదీయసోం తిమహతో9_ ప్యఖిలస్య జనోః I 

జన్మాన్తరాణ్యనువిచింత్య పరస్సహ స్రాణి 

అత్రా౭_హ మ ప్రతినిధి ర్నిహత శ్చరామి ॥ 91 

మిక్కిలి చిన్న పరిమాణాన్ని కల చీమ, మిక్కిలి పెద్ద పరిమాణాన్ని కల ఏనుగు 
మొదలైన ప్రాణుల గర్భాలలో (ఆయా జన్మల సమయంలో) నివసించి నందువల్ల 
ఏర్పడే చాలా ఒత్తిడిచేత పీడింపబడ్డ దేహాన్ని కలవాడనై, వేలాది జన్మాంతరాలు వరుసగా 
తలచుకొని మృత ప్రాయుడనైన నేను ఇపుడు (ప్రతిక్రియ ఏదీ లేనివాడనై 
సంచరిస్తున్నాను. (“నిరుచ్చ్వాసః సచైతన్యః స్మరన్‌ జన్మశతాన్యపి, ఆస్తే గర్భే9_తిదుః 
ఖేన నిజకర్మ నిబంధనః, విజ్ఞాన భ్రంశ మాష్నోతి జాతశ్చ మునిసత్తమ” మొదలైన 
విష్ణుపురాణవచనాలు స ్యరణీయాలు.) 


భూయ శ్చ జన్మసమయేషు సుదుర్వచాని 

దుఃఖాని దుఃఖ మతిరిచ్య క్తి మప్యజానన్‌ I 

మూఢో౭ి నుభూయ పున రేవ తు బాలభావాత్‌ 

దుఃఖోత్తరం నిజచరిత్ర ముముత్ర సేవే ॥ 92 


(తల్లి) గర్భంలో క్లేశాన్ని అనుభవించిన తరువాతకూడా జన్మసమయంలో 
ఇంతటివి అని, ఇట్టివి అని నిర్వచించడానికి సాధ్యం కాని బాధలను అనుభవించి, 
దుఃఖాలను తప్ప వేణు దేనినీ తెలియక, ఆ దుఃఖాలను దాటే ఉపాయాన్ని తెలియక, 
మూఢుడనై తిరిగి బాలత్వంవల్ల పరలోకంలో దుఃఖప్రచురం అయిన నా కర్మఫలాన్ని 
అనుభవిస్తున్నాను. 


భూయాంసి భూయ ఉపయన్వివిధాని దుఃఖాని 

అన్యచ్చ దుఃఖ మనుభూయ సుఖభమేణ। 

దుఃఖానుబన్ల మసి దుఃఖవిమి శ్ర మల్పం 

క్షుదం జుగుప్పితసుఖం సుఖ మిత్యుపాసే I 93 

తిరిగి పలు విధాలైన, అనేకాలైన దుఃఖాలను అనుభవిస్తూ నేను మిగిలిన దుః 
ఖాలనుకూడా సుఖభ్రాంతితో అనుభవించి, అనుభవదశలోనే దుఃఖంతో కలసినది, 
తరువాతికాలంలో దుఃఖాన్నే కల్గించేది, అల్పమైనది, క్షణికమైనది, శిష్టులచేత 
గర్హింపబడేది అయిన విషయసుఖాన్ని నిజమైన సుఖంగా (భ్రమించి సేవిస్తున్నాను. 


శ్రీవైకుంఠస్తవము 87 


లోలద్ద్భిరి న్రియహయె రపథేషు నీతో 

దుష్ట్పాపదుర్భ గమనోరథమధథ్యమానః | 

విద్యాధనాభిజనజన్మమదేన కామ- 

క్రోధాదిభి శ్చ హతధీ ర్న శమం ప్రయామి ॥ 94 


చంచలాలైన ఇం(ద్రియాలనే గుజ్జాలచే తగని దారులలో బలవంతంగా 
లాగుకొనిపోబడ్డవాడనై, పొందరానివి, గర&ింపబడేవి అయిన కోరికలచేత మనస్సులో 
పీడింపబడ్డవాడనై, విద్యా-అభిజన- ధన- మదాలతో, కామ(క్రోధాదులతో కలుషితమైన 
బుద్దిని కలవాడనైన నేను ఏనాటికీ శాంతిని పొందలేను. (ఈ శ్లోకానికి అనుగుణంగా 
“వజ్జముక్కులువన్వూమ్‌ కుభ్రియె క్కడక్కుమ్‌ నమ్‌ కూరత్తాల్రగ్రాన్‌” అనే ఇరామానుశ- 
నూభ్‌గన్హాది సూక్తి స్మరణీయం. “ఇంద్రియాణి హయానాహువొ అనే (శ్రుతి సూక్తి, 
“క్ష చ దుష్టేంద్రియవాజివశ్యతా” అనే భారవిసూక్తి భావ్యాలు.) 

లభ్యేషు దుర్లభతరేష్వపి వాళ్చితేషు 

జాతా సహస్రగుణతత్రృతిలమృనే£_పి | 

విఘ్నై ర్హతేష్వపి చ తేషు సమూలఘాతం 

వర్ధిష్లు రేవ న తు శామ్యతి హన్త! తృష్ణా ॥ 95 

సులభాలు (సులభంగా పొందదగినవి) అయిన ఇష్టవస్తువులలోని ఆశ నేను 
ఆశించినదానికంటే వేల రెట్టు ఎక్కువగా తీరినా, వాటిలో ఆశ నాకు ఉపశమించలేదు. 
అత్యంతం దుర్లభాలు అయిన ఆశలు విఘ్నాలవల్ల అవరుద్దమైనా నాకు వాటిమీద 
తృష్ణ తగ్గడం లేదు. ఇంకా ఇంకా వృద్ది అవుతున్నది. ఇది ఎంత విచారకరం! (“న 
జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి, హవిషా కృష్ణనర్మ్మేవ పున ర్ఫ్బూయో౭ భి 
వర్ధతే” ఇత్యాదులు భావ్యాలు) 

త్వత్కీర్తనస్తుతినమస్కృ తివే దనేషు 

శ్రద్దా న భక్తి రపి శక్తి రథో న చేచ్చా | 

నైవానుతాప మతి రేష్వకృతేషు కిన్ను 

భూయా నహో ! పరికరః ప్రతికూలపక్షే ॥ 96 

స్వామీ! నీ నామసంకీర్తనంలో, స్తుతించడంలో, నమస్కరించడంలో, ధ్యానంలో 
భక్తి, శ్రద్ద ఏమాత్రం లేదు. శక్తికూడా లేదు. అవి లేకపోయినా, ఇచ్చ అయినా ఉన్నదా? 
అని అంటే, అదికూడా లేదు. నీ కీర్తనస్తుతి ప్రణామధ్యానాలు చేయలేదనే పశ్చాత్తాపం 
లేనేలేదు. కాని, వ్యతిరేకంగామాత్రం ఎంత సామగ్రి అయినా ఉన్నది. (క్షణకాలం 


88 శ్రీకూరేశుల పంచస్తవి 


కూడా భగవన్నామకీర్తనం చేయకుండా ఉండడం గొప్ప హానికరం అన్నది- 
“ఏకస్మిన్నప్యతి క్రాంతే ముహూర్తే ధ్యానవర్ణితే, దస్యుభి ర్ముషితేనేన యుక్త మాక్రందితుం 
నృణామ్‌” అనే సూక్తిద్వారా వ్యక్తం) 

ఏతేన వై సువిదితం బత! మామక్షీనం 

దౌరాత్మ్య మప్రతివిధేయ మపార మీశ ! 

సమ్మూర్భతో£_ ప్యపద మస్మి యత స్వదీయ- 

నిస్సీమభూమకరుణామృ తవీచివాయోః ॥ 97 

వైకుంఠపతీ ! హద్దు లేని మహిమను కల నీదయామృతసము॥ద్రం అంతటా 
వ్యాపిస్తున్నది. అయినా, నేను ఆ సముద్రతరంగాల వాయువునకుకూడా పా(త్రుల్ణి 
కాలేకపోయాను. అందువల్ల నా దుర్మార్గం అంతు లేనిది, ప్రతీకారం లేనిది అని 
సువ్యక్తమైనదికదా ! అయ్యో ! 


ఐశ్వర్య వీర్యకరుణాగరిమక్షమాద్యా:ః 

స్వామిన్నకారణసుహృత్వ మథో విశేషాత్‌ | 

సర్వే గుణా స్పవిషయా స్తన మా మపార - 

ఘోరాఘపూర్ణ మగతిం నిహతం సమేత్య ॥ 98 

స్వామీ ! అంతు లేని, దారుణమైన పాపాలతో నిండినవాడను, మృతప్రాయు 
డను అయిన నన్ను చేరి నీ ఐశ్వర్యం, వీర్యం, కరుణ, గౌరవం, క్షమ మొదలైన 
గుణాలు, నీ నిర్హేతుకసుహృత్య్యం తగిన విషయాన్ని కల్గినవి అయినవి. (అపారఘోరపాప 
భూయిష్టుడనైన నన్ను కరుణించకపోతే నీ కృపాక్షమాదిగుణాలకు తగిన విషయం 
దొరుకదుకదా ! అని భావం. “అనుత్తనుం పాత్ర మిదం దయాయాః” ఇత్యాది సూక్తులు 
స్మరణీయాలు) 

త్వత్సాదసం శయణహేతుషు సాధికారాన్‌ 

ఉద్యుజ్ఞత శ్చరితకృత్నువిధీంశ్చ తాంస్తాన్‌ | 

త్వం రక్షసీతి మహిమా తవ నాల మేషోః 

మాంచే దనీదృశ మనన్యగతిం న రక్షేః ॥ 09 


స్వామీ! ఏ అధికారం లేనివాడను, అనన్యగతిని అయిన నన్ను నీవు రక్షించక 
పోతే, నీ పాదపద్మసంశ్రయణంలో హేతువులైన కర్మయోగాదులలో అధికారాన్ని 
కలవారు, వాటిని అనుష్టించాలని ప్రయత్నించేవారు, వాటిని పూర్తిగా ఆచరించినవారు 


శ్రీవైకుంఠస్తవము 89 


అయిన ఆ పుణ్యాత్ములను మాత్రమే నీవు రక్షిస్తున్నావు- అనే నీ మహిమకు 
కొబితేసుమా! 

యా కర్మణా మధికృతి ర్య ఇహోద్యమ స్తేప 

అస్యేష్వనుప్టితి రశేష మిదం హి పుంసామ్‌ । 

త్వా మన్తరేణ న కథంచన శక్య మాప్నుమ్‌ 

ఏవం చ తేషు మయి చారిస్తి న తే నిశేషః ॥ 100 


పూర్వం చెప్పబడ్డ కర్మలలో అధికారం, ఆ కర్మలలో ప్రయత్నం, వాటిని పూర్ణంగా 
అనుష్థించడం- ఇవి అంతా నీ అనుగ్రహం లేకపోతే మానవులకు ఏవిధం గానూ సిద్దించవు. 
వాస్తవం ఇది అయినపుడు, అంతా నీ సంకల్పాధీనం అయినపుడు, వారికి 
మోక్షసాధనానుష్పానాధికారం, ప్రయత్నం, పూర్ణానరణం అన్నింటినీ నీవు అను[గ్రహించినబ్లే 
నాకుకూడా అనుగ్రహించు. వారిని స్వీకరించినట్లు నన్ను కూడా స్వీకరించు. 


నిర్బన్థ ఏష యది తే యదశేషవైధ- 

సంసేవినో వరద ! రక్షసి నేతరాం స్వమ్‌ । 

తర్శి త్వ మేవ మయి శక్ష్యధికారనాంఛాః 

ప్రత్యూహశాన్తి మితరచ్చ విధేహి విశ్వమ్‌ ॥ 101 


ఓ వరదా! “సమస్తవిధ్యుక్తధర్మాలను అనుష్టించినవారినే నేను రక్షిస్తాను, 
ఇతరులను రక్షించను”- అనే నిర్బంధమే నీకు ముఖ్యం అయితే, అపుడు నీవే నాలో 
ఆ శక్తిని, అధికారాన్ని, రుచిని, అనుష్టానంలో కలిగే విరోధుల శాంతిని, ఇంకా అన్నిటినీ 
చేసి, నాకు ఆ యోగ్యతను కల్గించి అనుగ్రహించవయ్యా! (ప్రకృతంలో “సుదుష్కరేణ 
శోచేద్యో యేన యేనేష్టహేతునా, స స తస్యాహమేవేతి చరమశ్టోకసంగ్రహః” అనే 
పెద్దల సూక్తి స్మరణీయం.) 

వ్యక్తీకుర్వ న్నిగమశిరసా మర్ధ మంతర్నిగూఢం 

శ్రీవైకుంఠస్తన మకృత యః శ్రేయసే సజ్ఞనానామ్‌ । 

కూరాధీశం గురుతరదయాదుగ్దసింధుం తమీడే 

శ్రీవత్సాంకం శ్రుతిమతగురుచ్చాత్రశీలైకధామ ॥ 


వేదాంతాలలో ఇమిడి ఉండే అర్థాన్ని వ్యక్తం చేస్తూ, సజ్జనుల శ్రేయస్సుకోసం 

@ జ 
శ్రీవైకుంఠస్తవాన్ని అను[గ్రహించినవారు, చాలా గొప్ప దయ అనే అమృతానికి 
సము(ద్రంవంటివారు, కూరదేశానికి ప్రభువులు, వేదోక్తమైన గురులక్షణానికి, 


90 శ్రీకూరేశుల పంచస్తవి 


శిష్యలక్షణానికి అద్వితీయమైన ఆశ్రయం అయినవారు అయిన ఆ శ్రీవత్సాంకులను 
స్తుతిస్తున్నాను. (ఈ శ్లోకాన్ని, తరువాత గల “అర్వాంచః” అనే శ్లోకాన్ని కూరేశుల 
మహిమను స్తుతిస్తూ పెద్దలెవరో రచించారు. ఇవి వైకుంఠస్తవంలో చేరినవి కావు.) 

అర్వాక్లో యత్సదసరసిజద్వంద్వ మా(శిత్య పూర్వే 

మూర్షా యస్యాన్వయ ముపగతా దేశికా ముక్తి మాపుః | 

సోత యం రామానుజముని రపి స్వీయముక్తిం కరస్థాం 

యత్సంబన్హా దమనుత కథం వర్ల్యతే కూరనాధః ॥ 


ఏ శ్రీ రామానుజులకు తరువాత జన్మించిన పూర్వాచార్యులు వారి శ్రీపాద 
సంబంధంవల్ల, పూర్వం జన్మించిన పూర్వాచార్యులు వారి శిరస్పంబంధంవల్ల ముక్తిని 
పొందారో, ఆ రామానుజులు సైతం తమ ముక్తి ఏ కూరేశుల సంబంధంవల్ల 
హస్తగతమైనదని తలచారో, ఆ కూరేశుల వైభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు. 


శ్రీవైకుంఠస్తవం సంపూర్ణము. 


యు _.4తతొూ..... 


91 


శ్రీ కూరేశులు అనుగ్రహించిన 


అతిమానుషస్తవము 


శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తి మధీమహే 
యదుక్తయ స్రయీకణ్ణే యాన్తి మజ్జలసూత్రతామ్‌ । 
--- 00 0 --- 


వైకుంఠనాథుని విషయంలో శ్రీ వైకుంఠస్తవాన్ని రచించి, తరువాత 
విభవావతారాలలోని అతిమానుషలీలలను కొన్నిటిని ప్రస్తావించడంద్వారా, 
పరాశరపారాశర్య భట్టనాథ పరాంకుశ పరకాలాది మహర్షులు తెల్పిన రహస్యాలను 
రమ్యంగా ఆవిష్కరిస్తూ అతిమానుషస్తవమనే ఈ స్తుతిని కూరేశులు రచిస్తున్నారు. 
—20. 
అతిమానుషశీలవృత్తవేషైః అతివృత్తామరనిక్రమప్రతాపైః । 
అతిలజ్బీతసర్వలో కసామ్యం వరయే వైష్ణవవైభవావతారమ్‌ ॥ 1 


అత్యద్భుతాలైన స్వభావాలతో, లీలలతో, రూపాలతో, అతిదివ్యమైన 
విక్రమాలతో, ప్రతాపాలతో ఈలోకంలో ఎవ్వరూ సాటి రానట్టుండే భగవానుని 
విభవావతార వైభవాలను స్తుతిస్తున్నాను. (“అతిలంఘి తసర్వలోకసామ్యమ్‌” జన్మ 
కర్మ చ మే దివ్యమ్‌” అనే సూక్తి స్మరణీయం. “వైభవావతారం వరయే” - “యః 
సర్వజ్ఞః సర్వవితొ, “సరా౭£_స్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చో 
“త మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌”, “న తత్పమశ్చాభ్యధిక శృ దృశ్యతే, 
“అపహతపాస్మా విజరఃి - ఇత్యాదిగా చెప్పబడ్డ గుణాలు అన్నీ “స ఉ శ్రేయాన్‌ భవతి 
జాయమానః” అన్నట్లు అవతారాలలోనే ప్రకాశిస్తాయి. కనుక వాటిని వరిస్తున్నానని భావం.) 


(శ్రేయః కిరన్తు కిరణా శ్చరణారవిన్ద- 

నిష్యనమానమకరన్దరసౌఘదేశ్యాః | 

తజ్ఞా శుతే ర్మధున ఉత్స ఇతి ప్రతీతాః 

మాజల్యరజ్గనిలయస్య పరస్య ధామ్నః ॥ 2 

లోకంలోని జనులకు అందటికీ క్షేమాన్ని కల్గించే శ్రీరంగనిలయవిమానాన్ని 
వాసస్థానంగా కలవాడై, పరంజ్యోతి అనే పేరుతో ప్రసిద్ధుడైన శ్రీరంగనాథుని 
చరణారవిందాలనుండి స్రవించే మకరందరసప్రవాహంతో సమానమైనవి, “విష్ణోః పదే 


92 శ్రీకూరేశుల పంచస్తవి 


పరమే మధ్వ ఉత్సఃి అని వేదంచేత కీర్తింపబడేవి అయిన ఆ భగవానుని శ్రీచరణాల 
నుండి వెలువడే కిరణాలు (మనకు) శ్రేయస్సును కల్షించాలి. 


శ్రీమత్సరాజ్కుశమునీ న్హమనోనివాసాత్‌ 

తజానురాగరసమజన మళ్జుసా౭ స్య ॥ 
జ జ 

అద్యాప్యనారతతదుత్ధి తరాగయోగం 

శ్రీరజరాజచరణామ్సుజ మున్నయామః ॥ 3 
Pas 


శ్రీపరాంకుశముని (నమ్మాథగ్యార్ల) హృదయంలోని నిత్యనివాసంవల్ల ఆ 
నమ్మాకగ్రార్ల హృదయంలో గల అనురాగం (భక్తి) అనే రసంలో (నీటిలో) స్నానాన్ని 
వేగంగా పొంది, ఈనాటికీ ఆ అనురాగరసయోగం (ఎజ్జని రంగు) మారకుండా 
ఉండే శ్రీరంగనాథుని చరణారవిందాలను శిరసా ధరిస్తున్నాము. (“ఉన్నయామః” 
అనే ప్రయోగంలోని బహువచనం సాతి కాహంకార ప్రయుక్తం. లేక తమతో తమవంటి 
వారిని ఇతరులను కలుపుకొని ప్రయోగించాలని కూడా చెప్పవచ్చు. ఈ వివరణాన్ని 
ఇటువంటి ప్రయోగాలలో సర్వత్ర అన్వయించుకోవడంలో అడ్డులేదు.) 


వజధ్వజాంకుశసుధాకలశాతపత - 

పజ్కేరుహాజ్కపరికర్మపరీత మన్తః | 

ఆపాదపజ్కజవిశృజ్ఞలదీ ప్రమౌలేః 

శ్రీరజ్షిణ శృరణయో ర్యుగ మాశయామః ॥ 4 

శ్రీచరణాలవరకు ఏ అడ్డూ లేకుండా (ప్రకాశించే కిరీటాన్ని కల శ్రీరంగనాథుని 
శ్రీపాదాల లోపలివైపున వజ్రం, ధ్వజం, అంకుశం, సుధాకలశం, ఛత్రం, పద్మం- అనే 
వీని ఆకారాలలోని చిహ్నాలు వ్యాపించి ఉన్నాయి. ఈ చిహ్నాలనే అలంకారాలతో నిండిన 
శ్రీరంగనాథుని శ్రీపాదాలను ఆశ్రయిస్తున్నాము. 


శ్రీరజ్ఞరాజచరణా ప్రణుమో యయోః ఖలు 

ఏక స్రినిక్రమవిధౌ వసుధా మశేషామ్‌ । 

వ్యక్రంస్త సాచలకులా మసి విప్రకీర్ల - 

స్థూలావలగ్నసికతా మివ నిర్లతోచ్చమ్‌ ॥ 5 
త్రివిక్రమరూపి అయిన భగవానుని ఏ శ్రీచరణాలు రెండిటిలో ఒక పాదం 


పర్వతాలతోకూడినది అయినా, చెల్లా చెదణుగా పడి ఉండే పెద్ద పెద్ద గులకరాళ్ళతో 
నిండిన దానివలె ఈ భూమిని ఎత్తు పల్దాలనే తేడా లేకుండా అంతటా వ్యాపించేటట్టుగా 


అతిమానుషస్తవము 93 


అనాయాసంగా కొలిచిందో, అటువంటి శ్రీరంగనాథుని శ్రీపాదపద్మయుగళిని 
స్తుతిస్తున్నాము. 


జ్ఞానం బలం విపుల మీశనవీర్యశక్తి - 

తేజాంసి చ త్రియుగభూయ ముపాగతాని । 

పూర్ణాని షట్బ పరిగృహ్య భవం శృతుర్జా 

భక్తం జనం త్వమనుజ గ్రహిథా౭_ నురాగాత్‌ I 6 

స్వామీ ! నీవు పరిమితి లేని జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సు- 
అనే ఆయు గుణాలను రెండు రెండు రెండుగా (సంకర్షణ- ప్రద్యుమ్న- అనిరుద్ధ 
మూర్తులలో కల్లి ఉండేటట్టు) పూర్ణంగా పరిగ్రహించి వాసుదేవ-సంకర్షణ- ప్రద్యుమ్న 
అనిరుద్దరూపాలలో నాల్లు విధాలుగా భక్తజనులను ప్రేమతో అనుగ్రహించావు. 
(“షాడ్గుణ్యాత్‌ వాసుదేవః ఇత్యాది శ్రీరంగరాజస్తవక్టోకం భావ్యం.) 

ఏకాన్తమజ్ఞళగుణాస్పద మస్తహేయం 

నిత్యం పదం తవ యత స్తత ఏవ దేవ! 

అమ్నాయతే తదిహ విశ్వవిరూపరూపం 

తేనైవ నన్విద మశబ్ద మరూప మాహుః ॥ 7 

స్వామీ ! నీ స్వరూపం నిత్యం అసాధారణ కల్యాణగుణాలకు నిలయమై, 
హేయప్రతిభటమై ఉన్నందున ఆ ఈ స్వరూపం వేదంలో సకలవిలక్షణంగా 
అభ్యసింపబడు తున్నది. అందువల్లనే నీ ఈ అ(ప్రాకృతస్వరూపం కర్మనిబంధనాలైన, 
ప్రాకృతాలైన నామరూపాలను లేనిదని వైదికులు అంటున్నారు. 


శబ్దాదిహియ ఇహ గోచర ఇనియాణాం 

తత్రత్యనీకవిభన స్వ మతీంద్రియో౭సి | 

తేనైవ తే న బత! దర్శన మస్తి కిళ్సిత్‌ 

వాచో ధియ శృ తత ఏవ న గోచరోల సి ॥ 8 


స్వామీ! ఈ లోకంలో జుగుప్పును కల్గించే శబ్దాదివిషయాలు చక్షురాదీంద్రియా 
లకు గోచరమవుతున్నాయి. దానికంటే విలక్షణమైన గుణసంపదను కల నీవు 
అతీంద్రియుడవై- ఇంద్రియగోచరుడవు కానివాడవై- ఉన్నావు. అందువల్లనే నీకు 
ద్రష్టవ్యత్వం లేదు. కనుక వాక్కుకు, మనస్సుకు అందనివాడవై ఉన్నావు. అయ్యో ! 
(“న మాంసచక్షుభి రభివీక్షతే తమ్‌”, “న చక్షుషా గృహ్యతే నాపి వాచా”, “మతం 
యస్య న వేద సః” ఇత్యాది(శ్రుతులు భగవానుని అతీంద్రియత్వంలో భావ్యాలు.) 


94 శ్రీకూరేశుల పంచస్తవి 


ఏవం స్థితే త్వదుపసం శ్రయణాభ్యుపాయో 

మానేన కేనచిదలప్ప్యత నోపలబ్టుమ్‌ I 

నోచే దమర్యమనుజాదిషు యోనిషు త్వమ్‌ 

ఇచ్చావిహారనిధినా సమవాతరిష్యః ॥ 9 

ఈవిధంగా అతీంద్రియుడవు అయినా, కర్మనిబంధనంగా కాకుండా, కేవలం 
స్వేచ్చతోనే నీవు దేవ-మనుష్యు- తిర్యగాది జాతులలో అవతరించి ఉండకపోతే నిన్ను 
ఆ(శయించడానికి తగిన ఉపాసన- అర్భన- ప్రణామ- (ప్రదక్షిణాది ఉపాయాలు 
శాస్రోకాలైన ఏ ప్రమాణంచేత పొందడానికి (తెలిసికోవడానికి) వీలు కాకపోయేవి. అవి 
నిర్విషయాలే అయి ఉండేవికదా ! (త మేవ శరణం వ్రజ”, “నూమేకం శరణం 
వ్రజ” ఇత్యాదులు శ్రీరామాయణాద్యధీనాలని భావం.) 

శీలః క ఏష తన హంత! దయైకసిన్లో | 

క్షుద్రే పృథగ్దనపదే జగదణ్ణమరధ్యే । 

క్షోదీయసోం పి హి జనస్య కృతే కృతీ త్వమ్‌ 

అత్రావతీర్య నను లోచనగోచరోత భూః ॥ 10 

కరుణాసముద్రా ! కృతజ్ఞుడవైన నీవు ఈ (బ్రహ్మాండం నడుమ అత్యల్పం, 
ప్రాకృతజనులకు నివాసస్థానం అయిన ఈ లోకంలో అతిక్షుద్రులైన జనులకోసం 
అవతరించి, అందటి నేత్రాలకు గోచరుడవు అవుతున్నావుకదా ! ఈవిధంగా 
అవతరించే నీ సౌశీల్యగుణం ఎంతటిది ! ఆశ్చర్యం ! 


యం పాతకాత్సుమహతో౭_ ప్యుదధారయ స్వం 
త్వత్సాదవారిపరిపూతశిరాశ్చ యో౭_ భూత్‌। 

తం వందసే కిల తత శ్చ వరం వృణీషే 

క్రీడావిధి రత ! విలక్షణలక్షణ స్తే I 11 


దేవా! నీవు రుద్రుని గొప్ప పాతకంనుండి ఉద్దరించావు. ఆ రుద్రుడు నీ 
శ్రీపాదతీర్థాన్ని తన తలపై ధరించి శివుడు (మంగళకరుడు) అయ్యాడు. అటువంటి 
రుద్రునకు నీవు నమస్కరించావు. అతనివద్దనుండి వరాలను కోరావు. నీ 
లీలావ్యాపారాలలోని వైచిత్రి ఎంత ఆశ్చర్యకరమైనది ! (“పావనార్థం జటామధ్యే దధార 
శిరసాహరః”, “స శివః శివోతి భూత్‌” ఇత్యాదులు శ్లోక పూర్వార్జాను గుణంగా 
భావ్యాలు.) 


అతిమానుషస్తవము 95 


కీడావిధేః పరికర స్తవ యా తు మాయా 

సా మోహినీ న కతమస్య తు హన్త! జనోః | 

హై! మర్త్యసింహనపుష స్తన తేజసోతి ంశే 

శమ్భు ర్భవన్‌ హి శరభ శృలభో బభూవ ॥ 12 

స్వామీ! నీ లీలావ్యాపారానికి పరికరంగా (సాధనంగా) ఉన్న మాయ ఏ ప్రాణికి 
అయినా మోహాన్ని కల్గించగలదుసుమా ! శరభరూపాన్ని ధరించిన శివుడు (మోహంతో) 
నృసింహరూపివి అయిన నీ తేజస్సులోని ఏకదేశంలో మిడుతవలె పడి నళించిపోయాడే 
! ఎంత ఆశ్చర్యం ! (“హంతు మభ్యాగతం రౌద్రం శరభం నరకేసరీ, నఖై 
ర్విదారయానూస హిరణ్యకశిపుం యథా”, “నమోలి స్తు నరసింహాయ లక్ష్మీస్టితిజితక్రుధే, 
యత్రోధాగ్నా పురా రౌద్ర శృరభ శృలభాయితః” ఇత్యాది పౌరాణిక వచనాలు 
స్మరణీయాలు. “భగవత్స్వ రూపతిరోధానకరీమ్‌”, “దైవీం గుణమయీం మాయామ్‌”, 
“మాయయా మోహితం జగత్‌” ఇత్యాదులు ప్రకృతియొక్క మోహినీత్వానికి 
ప్రమాణాలు.) 

యస్యా౭ ౬౭ త్మతాం త్రిపురభజ్ఞవిధా వధా స్వం 

త్వచ్చక్తితేజితశరో విజయీ చ యో౭్షిభూత్‌ । 

దక్షక్రతౌ తు కిల తేన వినిర్దిత స్వం 

యుక్తో నిధేయనిషయేషు హి కామచారః ॥ 13 

త్రిపురాలను దహించే క్రమంలో రుద్రునకు నీవు అంతరాత్మవు అయ్యావు. 
ఆ రుద్రుడు నీ శక్తివల్ల తీక్షమైన బాణాన్ని కలవాడై, విజయాన్ని పొందాడు. అటువంటి 
రుద్రునిచేత నీవు దక్షయజ్ఞసమయంలో జయింపబడ్డావా! నీకు విధేయులైనవారి 
విషయంలో ఈవిధంగా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం యుక్తమే సుమా ! (“విష్ణు 
రాత్మా భగవతో భవస్యామితతేజసః తస్మాద్ధనుర్ణ్యాసంస్సర్భం స విషేహే మహేశ్వరః, 
పురా పరాజయం ప్రాప్య సమరే త్రిపురాసురాత్‌” అనే పౌరాణిక సూక్తులు 
అనుసంధేయాలు.) 


ముగ్ధళ్ళిశు ర్వటదళే శయితోలి_ తితన్వా 

తన్వా జగన్తి బిభృషే సవికాస మేవ । 

ఐశీ మీమూం తు తవ శక్తి మతర్కితవ్యామ్‌ 

అవ్యాజతః ప్రథయసే కిమిహారి_ వతీర్లః I 14 

మజ్జి ఆకుపైన పవళించిన, చాలా చిన్న వయస్సులోని బాలుని రూపంలో 
ఉన్న నీవు అతిసూక్ష్యమైన రూపంతో లోకాలను అన్నిటినీ వాటికి ఏ ఇరుకూ (సంకోచం) 


96 శ్రీకూరేశుల పంచస్తవి 


లేకుండా ధరించావు. నీ సర్వే శ్య్వరత్వ ప్రయుక్తమైన, అసాధారణం అయిన, ఇంతటిది- 
ఇటువంటిది అని ఊహించడానికి సాధ్యం కానిదైన ఈ శక్తిని ఈలోకంలో అవతరిస్తూ 
నిర్భేతుకంగా ఎందుకోసం (ప్రకాశింపజేస్తున్నావయ్యా? 

బ్రహ్మేశమధ్యగణనా గణనార్కపబ్కొ 

ఇన్హానుజత్వ మదితే స్తనయత్వయోగాత్‌ । 

ఇక్షాకువంశయదువంశజని శ్చ హన్త ! 

శ్లాఘ్యాన్యమూ న్యనుపనుస్య పరస్య ధామ్నః I 15 

సాటి లేని పరంజ్యోతి అయిన సర్వేశ్వరుడు 'బ్రహ్మరుద్రుల నడుమ 
విష్ణునామంతో లెక్కింపబడడం, ద్వాదశాదిత్యులలో ఒకడుగా లెక్కింపబడడం, అదితికి 
కుమారుడై పుట్టడంవల్ల ఉపేంద్రుడు కావడం, ఇక్ష్యాకువంశంలో, యాదవవంశంలో 
అవతరించడం- అనే ఈ అవతారాలు అన్నీ శ్లాఘ్యాలు. ఆహా ! (“అనుపమస్య”- 
“న తత్సమాశ్చాభ్యధిక శ్చ దృశ్యతే”, “ఒత్తార్‌ మిక్కారై ఇలైయాయ” ఇత్యాదులు 
భావ్యాలు. “మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః”, “ఆదిత్యానాం మహం విష్ణుః 
జ్యోతిషాం రని రంశుమాన్‌” అనే ప్రమాణాలు కూడా పూర్వార్జానుగుణంగా 
అనుసంధేయాలు.) 


త్వన్నిర్మితా జఠరగా చ తవ త్రిలోకీ 

కిం భిక్షణా దియ మృతే భవతా దురాపా । 

మధ్యే కదా తు న విచక్రమిషే జగచ్చేత్‌ 

త్వద్విక్రమైః కథ మిన శ్రుతి రళ్సితా స్యాత్‌ ॥ 16 

నీచే సృష్టింపబడినవి, నీ గర్భంలో పెట్టుకొని రక్షింపబడినవి అయిన ఈ 
ముల్లోకాలను నీవు మహాబలిదగ్గరకు పోయి యాచించకపోతే పొందలేవా ! ఈ లోకంలో 
ఒకానొక సమయంలో త్రివిక్రముడవై అవతరించి, భిక్షను యాచించే వ్యాజంతో 
విక్రమించి కొలువకపోయి ఉంటే వేదం నీ త్రివిక్రమణాన్ని కీర్తించి ఉండకపోయేది. 
అందువల్ల దానికి పవిత్రత సిద్ధించి ఉండేదికాదు కదా ! (వేదాలకు పవిత్రతను కల్గించడం 
కోసమే ఆనాడు నీవు ఆ విధంగా బలిదగ్గరకు పోయి మూడడుగుల భూదానాన్ని 
యాచించావు అని భావం. “ఇదం విష్ణు ర్విచక్రమే త్రేధా నిదధే పదమ్‌”, “త్రీణి పదా 
విచక్రమే”, “విచక్రమణ స్తేధోరు గాయక”, “ఉరుక్రమస్య స హి బంధురిత్తా విష్ణోః 
పదే పరమే మధ్వ ఉత్సవ” ఇత్యాదిగా (త్రివిక్రమావతారం వేదంలో బహుథా 
శ్చాఘింపబడింది.) 


అతిమానుషస్తవము 97 


పృచ్చామి కిజ్బన యదా కిల రాఘవత్వే 

మాయావృగస్య వశగో మనుజత్వమౌగ్ద్యాత్‌ | 

సీతావియోగవివశో న చ తద్గతిజ్ఞః 

ప్రాదా స్తదా పరగతిం హి కథం ఖగాయ ॥ 17 


స్వామీ! నిన్ను కొంచెం అడుగుతాను. బదులు చెప్పు. శ్రీరాముడవై నీవు 
అవతరించినపుడు “ఆత్మానం మానుషం మన్యే” అని తలచినందువల్ల కలిగిన, 
మానవసహజమైన మోహంవల్లనే కదా మారీచుడనే మాయామృగానికి వశుడవై, 
సీతావిశ్లేషంవల్ల దుఃఖించావు. ఆమె పోయిన దారినికూడా తెలియలేకుండా పోయావు. 
మటి, అటువంటి సమయంలోనే జటాయువునకు మోక్షాన్ని “మయా త్వం 
సమనుజ్ఞాతో గచ్చ లోకా ననుత్తమాన్‌” అని అంటూ ఏవిధంగా అనుగ్రహించావు 
స్వామీ? 


అక్షుభ్ణయోగపథ మగగ్యహతం జటాయుం 

తిర్యజ మేవ బత ! మోక్షపథే నియోక్తుమ్‌। 

శక్నోషి వేత్సి చ యదా స తదా కథం త్వం 

దేవీ మవాప్తు మనలం వ్యథితో విచిన్వన్‌ ॥ 18 


స్వామీ! నీవు యోగమార్లాన్ని అనుష్టించనివాడు, బ్రాహ్మణుడైన రావణునిచేత 
చంపబడ్డవాడు, తిర్యక్‌జాతిలో జన్మించినవాడు అయిన జటాయువును సైతం 
మోక్షమార్గంలో పోయేటట్లు ఆజ్ఞాపించడాన్ని తెలిసినవాడవు, సమర్జుడవు అయినపుడు 
సీతాదేవిని వెదుకుతూ ఆమెను పొందలేక ఎందుకోసం దుఃఖించావో చెప్పు. (య 
శ్చ హంతి ద్విజన్మానం య శ్చ విప్రేణ హన్యతే, తావుభా రధమౌ జ్లేయా పరలోక 
పరాజ్ముఖౌ, “నాగ్యహతస్య లోకో౭స్తొ అనే ప్రమాణాలు బ్రాహ్మణునిచే చంపబడిన 
వానికి మోక్షప్రాప్తి లేదని తెలుపుతున్నది.) 


సాలాన్హి సప్త సగిరీన్‌ సరసాతలాన్‌ యాన్‌ 

ఏకేషు మన్దజనతో నిరపత్రయ స్వమ్‌ । 

తే ప్వేకవివ్యథనఖిన్నకపిప్రణున్నం 

శాఖామృగం మృగయసే స్మ కథం సహాయమ్‌ ॥ 19 

ఏడు సాలవృక్షాలను (మద్దిచెట్లను) పర్వతాలతోపాటుగా, రసాతల (పాతాళ) 
లోకాలతో పాటుగా ఒకే ఒక్కబాణంయొక్క అల్పవేగంతో నీవు భేదించావు. ఆ 


98 శ్రీకూరేశుల పంచస్తవి 


సాలవృక్షాలలో ఒక్కటిని అయినా భేదించడంలో ఎంతో (శ్రమపడినా చివరకు 
అసమర్జుడైన వాలిచే బహిష్కరింపడ్డ సుగ్రీవుని సహాయంకోసం నీవు ఎందుకోసం 
వెదికావు? (“బిభేద చ పునః సాలాన్‌ సప్తెకేన మహేషుణా, గిరీన్‌ రసాతలం చైవ”, 
“ఇమే చ విపులా స్పాలా స్పప్తశాఖానలంబినః, యత్రైకం ఘటతే వాలీ నిష్ప్రత్రయితు 
మోజసా” అనే శ్రీరామాయణ శోకాలు భావ్యాలు.) 


దాస స్పఖా సమభవ త్తన యః కపీన్టః 

తద్విద్విషం కపి నమమర్హవశా జ్ఞిఘాంసుః | 

త్వత్‌స్నీ హవిక్షబధియం త మిమం కపీ నం 

విస్రమృయన్‌ సపది సాలగిరీ నవిధ్యః ॥ 20 

ఏ సుగ్రీవుడు నీకు దాసుడు, స్నేహితుడు అయ్యాడో, అతనికి విరోధి అయిన 
వాలిని కోపవశంచేత చంపగోరి, నీ విషయంలో గల ప్రేమచేత కలత చెందిన బుద్దిని 
కల ఆ సు(గ్రీవుని నమ్మకంకోసం అపుడే ఏడు సాలవృక్షాలను, కులపర్వతాలను నీవు 
భేదించావు. (నీ సౌశీల్యం గుణం అటువంటిది, అంత గొప్పది.) 

యద్వా మృగం మృగయువ న్యృగయాపథేన 

చృన్నో జఘన్హ న తు శత్రువదాభిముఖ్యాత్‌ । 

తద్యుక్త మేవ తన రాఘవనంశజస్య 

తిర్యక్షు నైవ హీ విపక్లతయోపచారః ॥ 21 

అడవిమృగాన్ని వేటాడగోరే బోయవానిరీతిలో నీవు కూడా దాగి ఉండి చాటుగా 
వాలిని చంపావు. శత్రువుతో యుద్ధం చేసే రీతిలో ఎదురునిల్చి చంపలేదు- అన్నది 
యుక్తమే. ఇక్షాకుకులంలో అవతరించిన నీకు తగినదే- ఎందుకు? అని అంటే, 
తిర్యక్కుల విషయంలో జౌపచారికంగా అయినా శత్రుత్వం కల్లిఉండడం రఘువంశంలో 
పుట్టిన నీ ఉత్తమ క్షత్రియత్వానికి తగదుకదా ! (అందువల్ల నీవు వాలిని తిర్యక్కుగా 
(వానరంగా) భావించి చాటుగా ఉండి జంతువును వేటాడే రీతిలో వధించావు.) 


మానుష్యకం చరిత మాచరితుం ప్రవృత్తో 

దేవాతిగం చరిత మంగ! కిమజ్ఞ్యకార్తీః I 

యత్సాగరే బత! బబన్టిథ నాథ ! సేతుం 

'శెలైః ప్లనంగమసమిజ్లితసం ప్రణునైై: ॥ 22 

ఉనా ఈల గే సీ 

స్వామీ ! నీ మనుష్యత్వానికి తగినట్టుగా ప్రవర్తించాలని ప్రయత్నించిన నీవు 
దేవతలకుకూడా సాధ్యం కాని కార్యాన్ని ఎందుకోసం చేశావయ్యా? (అటువంటి పనిని 


అతిమానుషస్తవము 99 


ఏం చేశాను? అని అంటావా?) స్వామీ ! వానరవీరులచేత తీసికొనివచ్చి విసరిన 
పర్వతాలతో సముద్రంలో వారధిని కట్టావు- అన్నది ఎంత ఆశ్చర్యకరం ! (నీటిలో 
వేయగానే మునిగిపోయే రాళ్ళతో నీటిపై వారధిని నిర్మించడం అతిమానుషం, దేవాతిగం) 


యో విక్రమేణ మనుజత్వవిభూషణేన 

దేనం నరం వరుణరాజ మజ |! వ్యజేష్టాః I 

కృత్య్వోపదాం దశరథం విధిరుదముఖ్యైః 

దేవైః స్తుతశ్చ స కిలేన్ధజితా జితో౭ిసి ॥ 23 


పుట్టుక లేనివాడా! నీవు మనుష్యత్య్వానికి తగిన పరాక్రమంతో దేవతలలో 
గొప్పవాడైన వరుణుని జయించావు. యుద్దానంతరం (బ్రహ్మ, రుద్రుడు. మొదలైన 
దేవతలు దశరథుని పురస్కరించుకొని నిన్ను స్తుతించారు. అటువంటి నీవు ఇంద్రజిత్తు 
చేత జయింపబడ్డావా! ఇదేమి వింత స్వామీ! (యుద్ధానంతరం చేయబడ్డ “సీతా లక్ష్మీ 
ర్భవాన్‌ విష్ణుః” ఇత్యాది దేవతల స్తుతి స్మరణీయం) 


అబ్దిం న తేరిథ న జిగ్యిథ రాక్షసీ నం 

వైవారి స్య జజ్ఞిథ యదా చ బలాబలం త్వమ్‌ ॥ 

నిస్సంశయ స్పపది తస్య పదే భ్యషిజ్బః 

తస్యానుజం కథ మిదం హి విభిషణం చ ॥ 24 

శ్రీరామా! నీవు సముద్రాన్ని దాటకుండానే, రావణుని జయించకుండానే, 
రావణుని బలాన్ని, బలహీనతలను లెక్కించకుండానే సాహసంగా అతని తమ్ముడైన 
విభీషణుని ఆ రావణుని పదవిలో నిస్సంశయంగా అభిషేకించావు- అన్నది ప్రసిద్ధం. 
దీనిని ఏవిధంగా (ఏ భావనతో) చేశావు ? (“అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం 
విభీషణమ్‌, కృతకృత్య స్తదా రామో విజ్వరః ప్రముమోద హ” అనే రామాయణక్లోకం 
స్మరణీయం. “జిగేథ న రాక్షసేంద్రమ్‌” అనే పాఠాంతరం మొదటిపాదంలో ఉన్నది.) 

త్వం దక్షిణస్య వివసన్నుదధే స్తటే౭సి 

దూరాన్తరోత్తరసయోధి మహాన్తరీసే । 

దైత్యాన్నిజైకశరపారణయన్‌ కిమేతాం 

లజ్కాం స్థితోతి త్ర కురుషే కిల న స్మభస్మ॥ 25 

నీవు దక్షిణసముద్రతీరంలో ఉన్నా అక్కడికి చాలా దూరంలో ఉన్న ఉత్తర 
సముద్రంమధ్యలోని పెద్ద దీవిలో ఉండే అసురులను నీ బాణానికి ఎరగా చేసి, వధించావే! 


100 శ్రీకూరేశుల పంచస్తవి 


నీవు దక్షిణ తీరంలోనే ఉండి అక్కడికి చాలా సమీపంలో ఉన్న లంకానగరాన్ని 
ఎందుకోసం భస్మం చేయలేదు? చెప్పు. 


ఏతత్కథం కథయ యన్మథిత స్వయా౭_సౌ 

హిత్వా స్వభావనియమం ప్రథితం త్రిలోక్యామ్‌। 

అశ్వాప్పరోనిషసుధావిధు సారి జాత- 

లక్ష్మ్యాత్మనా పరిణతో జలధి ర్భభూన ॥ 26 

నీచే మథింపబడ్డ ఈ సము(ద్రం ముల్లోకాలలో ్రసిద్దం అయిన తన స్వభావా 
సిద్దమైన లోకనియమాన్ని విడచి, (ఈ వస్తువు ఈ విధంగా పరిణామాన్ని పొందుతుంది- 
అనే నియమాన్ని విడచి) అప్సరసలు, ఉచ్చైఃశ్రవం, హాలాహలం, అమృతం, చంద్రుడు, 
కల్పతరువు, లక్ష్మి- అనే రూపాలుగా పరిణమించింది- అనే విషయం ఏ విధంగా 
సంభవం! చెప్పు. (శ్రీరామావతారానికి సంబంధించిన పలు అతిమానుష లీలలను 
వర్షించే ఈ సందర్భంలో క్షీరాబ్ది మథనవృత్తాంత ప్రస్తావన అత్యంతం విలక్షణం.) 


యత్తాదృశాగస మరిం రఘువీర ! వీక్ష్య 

విశ్రమ్యతా మితి ముమోచిథ ముగ్ధ మాజౌ । 

కోల యం గుణః కతరకోటిగతః కియాన్వా 

కస్య స్తుతేః పద మహో ! బత ! కస్య భూమిః ॥ 27 

శ్రీరామా! అటువంటి, నోటితో చెప్పలేని అపరాధాన్ని చేసిన రావణుని యుద్దంలో 
కింకర్తవ్యతావిమూఢుడైన స్థితిలో చూచి “గచ్చ అనుజానామి” అని విడచిపెట్టి, పోరుకు 
రేపు రమ్మని అన్నావు కదా! ఇది ఏమి మహాగుణం! ఏ కోటిలోనికి చేరింది? ఎంతటిది? 
ఎవరి స్తుతికి సాధ్యమైనది? ఎవనికి దర్శించడానికి వీలున్నది? ఆహా! ఆశ్చర్యం - 
అని చెప్పవలసినదే! అంతే! (ఈ గుణంయొక్క స్వరూపస్వభావ పరిమాణనిర్లయం 
ఎవరికైనా వాచామగోచరమే.) 


యల్లక్ష్మణ స్వదనుజో రిపుశక్తిముగ్టః 

శతో ర్లురు ర్హనుమత స్తు లఘు రృభూవ | 

ఏతైన వై సువిదితోతి భవ దిన్రశతోః 

మాయాస్త్రబన్దననిబన్దనజో విమోహః ॥ 28 

© ణ్‌ 

శత్రువైన రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధంతో మోహాన్ని పొందిన 
నీ అనుజుడు లక్ష్మణుడు శత్రువు అయిన రావణునకు కదపడానికికూడా వీలుకానంత 
బరువుగాను, హనుమానునకు చాలా తేలికగాను అయినాడు. ఈ విషయంవల్ల 


అతిమానుషస్తవము 101 


నీవు ఇంద్రజిత్తు ప్రయోగించిన మాయా ్రానికి కట్టుబడి మైకం పొందడం మనుష్యభావ 
ప్రయుక్తమని వ్యక్తమైనది కదా! (హిమవాన్మందరో మేరుః త్రైలోక్యం వా సహామరైః 
శక్యం భుజాభ్యాం ముద్దర్తుం స సంఖ్యే భరతానుజః, శత్రూణా మృప్రకంస్యోతి పి 
లఘుత్వ మగమత్కపేః” అనే శ్రీరామాయణ యుద్దకాండసూక్తి భావ్యం.) 


హా! హన్త! హన్త ! భవతశ్చరణారనిన్ద - 

ద్వంద్వం కదా ను భవితా నిషయో మమా౭_క్లోః 

యోం9 హం నిరర్గళనినిర్గళదన్దకారైః 

నృక్షై సృతై శృ సులభం సమయం వ్యతీతః ॥ 29 

అంధకారం పూర్తిగా తీరిన (పాపం పూర్తిగా తొలగిన) వృక్షాలు, తృణాలు 
సైతం పొందదగిన కాలవిశేషాన్ని (శ్రీరామావతారకాలాన్ని) పాపిని అయిన నేను పూర్తిగా 
కోల్పోయాను. అపుడు వారిలో జన్మించలేకపోయానే! అటువంటి నా కళ్ళకు నీ 
చరణారవిందయుగళ దర్శనం ఇక ఎపుడు లభిస్తుంది ! అయ్యో ! 


వంశం రఘో రనుజిఘృుక్షు రిహావతీర్లో 

దివ్యై ర్వవర్షిథ తథా౭ి త్ర భవద్దుణామైః ॥ 

త్వత్సన్నిధిప్రభవశైత్యజుషో యథాహి 

వృక్షాశ్చ తాన్తి మలభన్త భవద్వియోగే ॥ 30 

శ్రీరామా ! రఘువంశాన్ని అనుగ్రహించగోరి, ఈలోకంలో అవతరించిన నీవు 
న్స్‌ దివ్యాలైన కల్యాణగుణ(ప్రవాహాలతో ఎంతగా వర్షించావు అని అంటే - నీ 
సన్నిధానంవల్ల కల్గిన చల్లదనాన్ని పొందిన వృక్షాలు కూడా నిన్ను విశ్లేషించిన కాలంలో 
అంతులేని ఆర్తిని పొందాయి. (“అపి వృక్షాః పరిమ్లానాః సపుష్పాంకురకోరకాః” 
ఇత్యాదులు భావ్యాలు.) 


యే ధర్మ మాచరితుం మభ్యసితుం చ యోగం 

బోద్దుం చ కిష్ణాన న జాత్వధికారభాజః। 

తేత సి త్వదాచరితభూతల బన్టగన్లాత్‌ 

బనాతిగాః పరగతిం గమితా సృృణాద్యాః ॥ 31 
ధి 

ఏ తృణాదులు ధర్మాన్ని ఆచరించడానికి, యోగాభ్యాసాన్ని చేయడానికి, దేనికైనా 


తెలిసికోవడానికి ఏనాడూ ఏ అధికారం లేనివై ఉన్నాయో, ఆ తృణాదులు కూడా నీవు 
సంచరించిన (ప్రదేశాల సంబంధసంస్కారవశంచేత కర్మబంధాన్ని విడిచి పరగతిని 


102 శ్రీకూరేశుల పంచస్తవి 


పొందాయి. (“దేశోతల_ యం సర్వకామధుక్‌”, “తే నయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః 
” అనే రీతిలో భగవద్భాగవతాభిమత దేశవాసంకూడా ఉత్తారకం. “త్వామామనంతి” 
అనే వరదరాజస్తవ శ్లోకం ప్రకృతంలో భావ్యం). 


తాదృగ్గుణో నను బభూవిథ రాఘవత్వే 

యస్తావకం చరిత మన్వహ మన్వభుజ్బ | 

సోతి తైన హన్త ! హనుమాన్‌ పరమాం విముక్తిం 

బుద్ద్యా9_ నధూయ చరితం తన సేవతేర సౌ ॥ 32 


శ్రీరామావతారంలో నీ చరిత్రను ప్రతిదినం అనుభవించిన ఆ హనుమంతుడు 
ఈ భూమిలోనే ఉంటూ శ్ఞాఘ్యమైన మోక్షాన్నికూడా తిరస్కరించి, నీ చరిత్రనే స్మరిస్తూ 
ఆనందించే రీతిలో నీవు నీ కల్యాణగుణాలను (రామావతారంలో) ప్రకాశింపజేశావు. 
(“బహవో దుర్లభా శ్రైన యే త్వయా క్రీర్తితా గుణాః, “బహవో నృప! కల్యాణగుణాః 
పుత్రన్య నంతి తే” ఇత్యాదులు శ్రీరామావతారంలోని గుణవైభవాన్ని 
ఆవిష్కరిస్తున్నాయి. “స్నేహో మే పరమో రాజన్‌! త్వయి నిత్యం ప్రతిష్టితః, భక్తి శ్చ 
నియతా వీర! భావో నాన్యత్ర గచ్చతి” అనే హనుమానుని సూక్తి స్మరణీయం. ఇందులో 
“స్నేహః పరమః” అని పరభక్తి, “నిత్యం ప్రతిష్టితః” అని పరజ్ఞానం, “నియతా భక్తి” 
అని పరమభక్తి సూచింపబడ్డాయి.) 

యత్వం కృతాగస మసి ప్రణతిప్రసక్తం 

తం వాయసం సరమయా దయయా క్షమివ్యాః I 

తేనైన మాదృశజనస్య మహాగసో9 పి 

యుక్తం సమాశ్వసన మిత్యుపధారయామి ॥ 33 

ఆ(ర్రాపరాధి అయినా, ప్రణామం చేయడానికి ఉద్యుక్తుడైన ఆ కాకాసురుని 
నీవు పరమకృపతో క్షమించావు. అందువల్ల దీనినిబట్టి మహాపరాధాలను చేసిన 
మావంటివారికికూడా ఆశ్వాసం కల్లి నిర్భయంగా ఉండవచ్చుననే నమ్మకం ఏర్పడింది. 
(“గుణానా మాకరో మహాన్‌” అని శ్రీరామావతారం సకలకల్యాణగుణాకరం అయినా, 
అందులో “వధార్హ మపి కాకుత్ళ్సః కృపయా పర్యపాలయత్‌”- అన్నట్టు కృపాగుణం 
మహాపరాధులకు శరణం. కనుక దానికి ప్రాధాన్యం.) 


సా పూతనా శకట మర్జునయోళశ్చ యుగ్మం 
బాల్యోచితే8_ న్యపరచేష్టితవిస్సులింగే । 


అతిమానుషస్తవము 103 


యస్యాలభన్త శలభత్వ మహో ! నిగూఢః 
సత్వం వ్రజే వవృధిషే కిల కంసభీత్యా ॥ 34 


శ్రీకృష్ణావతారంలో బాల్యానికి తగినవి, అన్యార్థాలు (యాదృచ్చికాలు) అయిన 
నీ లీలలు అనే నిప్పుకణాలలో ఆ పూతన, శకటాసురుడు, మద్దిచెట్ల జంట మిడుతలవలె 
మాడిపోయారు. అటువంటి విక్రమాన్ని కల నీవు కంసభయంచేత దాగి ఉండి రేపల్లెలో 
పెరిగావుకదా ! ఇదేమి ఆశ్చర్యం ! 

పశ్యత్సు సూరిషు సదా పరమం పదం తే 

దేవ్యా శ్రియా సహ వసన్‌ పరయా విభూత్యా । 

యోగేన యోగనిరతైః పరిమృ గ్యమాణ: 

కిం త్వం వ్రజేషు నవనీత మహో ! వ్యముష్టాః ॥ 35 


శ్రీకృష్ణా ! నీ పరమపదాన్ని నిత్యసూరులు సదా దర్శనం చేస్తూ ఉండగా గొప్ప 
సంపదతో కూడినవాడవు శ్రీదేవితోపాటు ఆనందించేవాడవు, యోగాభ్యాస నిష్టులచే 
ధ్యానమార్గంలో అన్వేషింపబడేవాడవు అయిన నీవు రేపల్లెలోని గొల్లల ఇండ్లలో వెన్నను 
దొంగిలించడం ఎందుకయ్యా! ఆశ్చర్యం ! 


యం దుర్ణహం సునునసో మనసా సి నిత్యం 

బన్దచ్చిదం పరమ మీశ ముదాహరన్తి । 

దామ్నా నిబద్ద ఇతి శుశుమ తం భవన్తం 

నాం లం బభూవిధథ బత! శ్రథనాయ తస్య I 36 

“ఉభయపరికర్మితస్వాంతస్య” అన్నట్టు పరిశుద్దాంతఃకరణాన్ని కల్షినవాని 
మనస్సు చేత కూడా ఏనాడూ (గ్రహించ సాధ్యం కానివాడవని, “యస్యామతం తస్య 
మతం మతం యస్య న వేద సః” అన్న రహస్యాన్ని తెలిపిన ఉపాసకుల సంసారకర్మ 
బంధాలను తెంచగల సామర్థ్యాన్ని కలవాడవని,“త మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌” 
అన్నట్టు పరమేశ్వరుడవని నిన్ను వైదికులు అంటున్నారు. అటువంటి నిన్ను యశోదాదేవి 
రోటికి తాటితో కట్టిందని విన్నాము. సంసారబంధాన్ని తెంచగల నీవు యశోదాదేవి 
కట్టిన బంధంనుండి బయటపడలేని అసమర్భ్థుడవు అయ్యావా! ఆశ్చర్యం! 


ఐశం హి శైశవ మసి వ్యతివేలఖేలం 

యత్పూతనాశకట మర్దునయోశ్చ్ళ యుగ్మమ్‌ । 
బాల్యోచితాన్యపరసాచివి చేష్టితేన 

హన్లాలభన్త శలభాయిత మోజస స్తే ॥ 37 


104 శ్రీకూరేశుల పంచస్తవి 


పూతన, శకటాసురుడు, మద్దిచెట్ల జంట నీ బాల్యానికి తగిన, అన్యార్థాలైన 
యాదృచ్చికచేష్టలతో నీ ప్రతాపాగ్నిలో మిడుతలుగా అయ్యారు- అని అంటే నీ 
సర్వే శ్యరత్వప్రయుక్తమైన నీ బాల్యావస్థ పరిమితిలేని (క్రీడలను కల్గినది కదా ! (“సా 
పూతనా” ఇత్యాది మూడు శ్లోకాలలో (ప్రస్తావింపబడ్డ వృత్తాంతాలను క్రమంగా ఇక 
అయిదు శ్లోకాలలో వివరిస్తున్నారు.) 

సత్యేన గవ్యనివహే నిజధామ్ని భూమ్నా 

పర్యన్తసద్మసు కిమర్ద మచూచుర స్వమ్‌ । 

ముష్షంశ్చ కిం వ్యజఘటో ఘటశేష మగ్రే 

గోపీజనస్య పరిహాసపదం కిమాసీః ॥ 38 

నీ ఇంటిలో నవనీతాది[ద్రవ్యసమూహం అధికంగా ఉన్నప్పటికీ దగ్గరగా చుట్టూ 
ఉండే ఇళ్ళలో నీవు ఎందుకోసం వాటిని దొంగిలించావు ? ఒకవేళ దొంగిలించినా, 
భుక్తశేషమైన రిక్త పాత్రను వారి ముందే ఎందుకు పగులగొట్టావు ? గోపీజనం అంతా 
నిన్ను చూచి నవ్వే స్థితిని ఎందుకు పొందావు ? 


యన్నామ నాథ ! నవనీత మచూచుర స్వం 
తచ్చాదనాయ యది తే మతి రావిరాసీత్‌ | 
కిం ముగ్గ ! దిగ మమునా కరపల్లవం తే 
గాత్రే ప్రమృజ్య నిరగాః కిల నిర్విశంకః ॥ 39 


స్వామీ ! నీవు వెన్నను దొంగిలించిన తరువాత నీ చౌర్యాన్ని దాచుకోవాలనే 
అభిప్రాయం నీకు కల్గితే, దాచుకొనే తీరు తెలియనంతటి ముగ్దుడవా ! దొంగిలించిన 
ఈ వెన్నను చిగురుటాకువంటి శ్రీహస్తంతో నీ తిరుమేనికి పూసికొని (దొంగతనం 
బయటపడుతుందనే భయం లేకుండా) నిర్భయంగా బయటికి ఎందుకు వెళ్ళిపోయావు ? 

త్వా మన్యగోపగృహగవ్యముషం యశోదా 

గుర్వీ త్వదీయ నమువమాన మవృష్యవమాణా। 

ప్రేవ్లూరి థ దానుపరిణానుజుసా బబన 

తాదృబ్నతే చరిత మార్యజనా స్పహన్తే ॥ 40 

గొప్ప ఆత్మాభిమానం కల యశోదాదేవి నీకు జరిగిన అవమానాన్ని సహించలేక, 
ఇరుగుపొరుగు గొల్లఇండ్లలో ఉండే వెన్న, పాలును దొంగిలించిన నిన్ను దారంగా 
పరిణమించిన తన (ప్రేమతో గట్టిగా కట్టింది. అటువంటి నీ లీలను విని ఆర్యజనులు 


అతిమానుషస్తవము 105 


(ఆగ్రార్డు) సహించలేకున్నారు. (“దాన్నూ చైవోదరే బద్దా ప్రత్యబధ్నా దులూఖలే” 
ఇత్యాది పౌరాణిక సూక్తి భావ్యం. “ఎత్తిణమ్‌! ఎత్తిణమ్‌!” ఇత్యాదిగా శఠకోపాది సూరులు 
ఈ లీలను అనుసంధించి మూర్చిల్లారు కదా!) 

మాత్రా యది త్వమసి దామని సన్నిబద్దః 

తచ్రావిణా ముది తచాక్షుషనిర్షరాణామ్‌ । 

బధ్నాసి హన్త ! హృదయం భగవన్‌! కుత స్తత్‌? 

సర్యో హి వశ్యవిషయే వివృణోతి వీర్యమ్‌ ॥ 41 


స్వామీ ! నీవు తల్లి అయిన యశోదచేత తాటితో రోటికి కట్టబడినవాడవైతే, 
ఆ సంగతిని విని నీ సౌలభ్యగుణపరాకాష్ట్రకు పరవశించి, ఆనందబాష్పాలను కార్చే 
ఆర్యుల హృదయాలను కట్టివేస్తున్నావే! ఆహా! అది ఎందుకు? (నిన్ను కట్టినది యశోద 
అయినప్పుడు, నీవు ఆర్యజనుల హృదయాలను ఎందుకు బంధిస్తున్నావు?) అయినా 
అది యుక్తమే. లోకంలో అందణు తమ తమ పరాక్రమాన్ని తమకు విధేయులైనవారి 
విషయంలోకదా చూపిస్తారు. (యశోద తనకు విధేయుడవైన నిన్ను కట్టింది, నీవు 
నీకు విధేయులైన నీ భక్తులను కట్టావు- అని చమత్కారం.) 


కాన్లాలకాన్త మనులం కమలాయతాక్షమ్‌ 

ఉద్ర్భూవిలాస ముదితస్మిత మున్నసం చ। 

వక్రం వహన్‌ పరమ ! గోపగృహేషు కిం త్వం 

గోపీమనాంసి నవనీత ముతా౭_భ్యమోషీః ॥ 42 

పరమపురుషా! అందమైన ముంగురులను కల్లినది, నిర్మలమైనది, 
తామరపూవువంటి విశాల నేత్రాలను కల్గినది, ఎత్తైన కనుబొమలను కల్గినది, 
చిజునవ్వును కల్లినది, ఉన్నతమైన నాసికను కల్గినది అయిన ముఖాన్ని కల నీవు 
గొల్ల ఇళ్ళలో దూరి ఆ రూపంలో గోపికల మనస్సులను దోచావా? లేక, వెన్నను 
దొంగిలించావా! (గోపికల హృదయాలనే కదా ! అని హార్దభావం.) 


సర్వం గుణాయ గుణినా మితి సత్య మేతత్‌ 

యత్హల్వి హేతరజనే మలినత్వహేతుః | 

యదోపనేషవినషేవణ ముత్తమం తే 

గోపాలనం చ గణయన్తి గుణం గుణేషు ॥ 43 


ఈ లోకంలో ఏ వ్యాపారం గుణం లేనివాని విషయంలో దోషానికి హేతువు 
అవుతుందో, అది అంతా గుణవంతుల విషయంలో గుణానికే కారణం అవుతుంది- 


106 శ్రీకూరేశుల పంచస్తవి 


అనే లోకోక్తి సత్యమే. ఎందువల్లనంటే, నీవు గోపవేషాన్ని ధరించడం, గోవులను కాయడం 
గుణాలతో ఉత్తమ గుణం అని పెద్దలు లెక్కించారు. 


గోపాలపోతకతయా నిభృతం ధరిత్రీమ్‌ 

అవస్తుకామ ఇవ సన్నపి బాల్యలౌల్యాత్‌ । 

ఐన్టం నిహత్య మఖ మది మధో దధానః 

కిం తస్టిషే సురగణాయ సవాసవాయ ॥ 44 


చిన్న గొల్ల పిల్లవాడవై, రహస్యంగా భూలోకంలో నివసించాలని నీవు అనుకొన్నా, 
బాల్యంలోని సహజచాపల్యంచేత దేవేంద్రుని ఉత్సవాన్ని నిలిపి, ఆ పిమ్మట గోవర్హనగిరిని 
ఎత్తి ఇంద్రునితో పాటు దేవతలను అందథినీ ఎందుకోసం ఎదిర్భావు ? 


వేణుక్వణప్రణయిని త్వయి లోకనాథ ! 

బృన్గావనం చరణసళ్ళురణై: పునానే | 

భావాస్తదా వనభువః కిల కీదృశ స్తే 

త్వర్గీతసిక్తసికతాసు వసున్ధరాసు ॥ 45 

లోకనాథా ! నీవు వేణుగాన పియుడవై, నీ పాదసంచారాలతో బృందావనాన్ని 
పవిత్రం చేసినపుడు నీ వేణుగానామృతంతో తడుపబడ్డ ఇసుకను కల బృందావన 
దేశాలలో (అడవిలో)ని పదార్దాలు అన్నీ ఏ దశను పాందాయో కదా! 
(శ్రీరంగరాజస్తవోత్తర శతకంలోని “శైలోలి_ గ్నిశ్చ” ఇత్యాది క్రోకభావం భావ్యం.) 


ధనవ్యై (శృుతం తదిహతావకరాసకాలే 

గీతేన యేన హి శిలా స్పలిలాంబభూవుః । 

పక్ష్సాపి కిల పరివృత్తగుణాని భూతా- 
న్యుర్వీకృశానుమురుదన్చురశన్చురాణి ॥ 46 


ఈ లోకంలో నీవు రాస(క్రీడను ఆడినపుడు నీవు ఆలపించిన వేణుగానంచేత 
రాళ్ళుకూడా కజగిపోయాయి. అంతే కాదు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జలం- 
అనే పంచభూతాలు తమ తమ సహజగుణాలను విడిచినవి అయ్యాయి. ఆ గానాన్ని 
భాగ్యవంతులు మాత్రమే వినగలిగారు. 


తేభ్యః కృతీ న కిల కళ్ళ్చిదిహా౭ి_స్తి యే వై 
రాసోత్సవోత్సుకధియ స్తవ కాననానే । 


అతిమానుషస్తవము 107 


వేణుస్వనస్రుతరసాఘపరిప్లుతాన్నే 

స్వే సృక్విణి రసనయా లిలిహు ర్ఫుజజ్లాః ॥ 47 

బృందావనంలో రాసక్రీడలో ఆసక్తిని కల నీ వేణునాదంనుండి (స్రవించే 
రసప్రవాహంలో తడుపబడ్డ చివరి భాగాలను కల తమ పెదవులను సర్పాలు తమ 
నాలుకలతో నాకినవి. ఆ సర్పాలకంటే ధన్యాత్ములు ఈ లోకంలో ఇంక ఎవరూ 
లేరుకదా! 


అమ్మో దనీల మరవిన్షదళాయతాక్షం 

పిళ్ళావతంస మురరీక్స తవేణుపాణిమ్‌ । 

త్వాం గోపవేషపరికర్మితకాయకాన్తిం 

ధన్యా స్తదా దదృశు రున్మథితాన్యభావాః ॥ 48 


రాసక్రీడ: సమయంలో మేఘంవలె నల్లనిది, తామరరేకులవలె వెడల్పయిన, 
పొడుగాటి తిరునేత్రాలను కల్గినది, నెమలిపింఛాన్ని ధరించినది, చేతిలో పిల్లన గ్రోవిని 
పట్టినది, గోపాలవేషంతో అందంగా ఉన్నది అయిన దివ్యరూపాన్ని ధరించిన నిన్ను 
భాగ్యవంతులు అనన్యచిత్తంతో నిన్ను తప్ప వేజే ఏ భావన మనస్సులో లేనివారై 
దర్శించారు. (నిన్ను ఆవిధంగా అనన్యచిత్తంతో భజించగల్లేవారే భాగ్యవంతులు అని 
భావం. “త[లైకళుమ్‌ తొబ్గ్లలుమ్‌” అనే పెరియ్యాగ్యార్ల పాశురభావం (ప్రకృతంలో 
స్మరణీయం.) 


గోవర్దనో గిరివరో యమునానదీ సా 

బృన్హాననం చ మధురా చ పురీ పురాణీ । 

అద్యా9_పి హన్త ! సులభాః కృతినాం జనానామ్‌ 

ఏతే భవచ్చరణ చారజుషః ప్రదేశాః ॥ 49 


పర్ప్వతశ్రేష్టం అయిన ఆ గోవర్హనపర్వతం, ఆ యమునానది, బృందావనం, 
పురాతనం అయిన మధురాపురి, నీవు సంచరించిన ఈ (ప్రదేశాలు- అన్నీ 
ధన్యాత్ముల కు నేటికీ నులభాలుగా, దర్శించడానికి వీలుగా ఉన్నాయి. 
(భగవత్సంబంధాన్ని కల దేశమే పరమ ప్రాప్యమని భావం.) 

బృన్లావనే స్థిరచరాత్మకకీటదూర్వా- 

౧ @థ 
పర్యన్తజన్తునిచయే బత ! యే తదానీమ్‌ । 
వైవా లభామహి జనిం హతకా స్త ఏతే 


పాపాః పదం తవ కదా పునరాశయామః ॥ 50 


108 శ్రీకూరేశుల పంచస్తవి 


నీవు కృష్ణుడవై అవతరించినపుడు బృందావనంలోని స్థిరచరాలలో గడ్డిపోచగా 
గాని, పురుగుగా గాని కనీసం జన్మించలేక పోయిన పాపిస్టివారం మేము. అటువంటి 
మేము ఇక నీ శ్రీపాదాలను ఎపుడు ఆశ్రయించగలం ! అయ్యో ! (తే వయం 
భవతా రక్ష్యా భవద్విషయవాసినః” అని చెప్పబడ్డ భగవత్సంబంధం కల దేశంలో 
నివసించలేని దౌర్భాగ్యం ఇక్కడ సూచితం.) 


హా! జన్మ తాసు సికతాసు మయా న లబ్దం 

రాసే త్వయా విరహితాః కిల గోపకన్యాః 1 

యా స్తావకీనపదపజ్మిజుషో౭. జుషన్త 

నిక్షిప్య తత్ర నిజ మబజ్గ మనబ్గతప్తమ్‌ ॥ 51 


రాసక్రీడలో నిన్ను విశ్లేషించిన గోపకన్యకలు ఆ విరహసమయంలో కామాన్షిచేత 
దహింపబడ్డ తమ తమ శరీరాలతో నీవు సంచరించిన అడుగుల ముద్రలను కల 
ఇసుకలో పడి దొరలి, తత్సంబంధాన్ని కల్గించుకొని ఆశ్యాసాన్ని పొందారు. అటువంటి 
ఇసుకలో ఒక రేణువుగా అయినా నేను జన్మించలేదే ! అయ్యో ! (“ఆసా మహో 
చరణరేణుజుషామ్‌” ఇత్యాది శ్రీభాగవత క్లోకభావం భావ్యం.) 


అచిన్వతః కుసును మజ్షిసరోరుహం తే 

యే భేజిరే బత ! వనస్సతయో లతా వా । 

అద్యా9_పి తత్కులభువః కులదైనతం మే 

బృన్హావనం మమ ధియం చ సనాథయన్తి ॥ 52 


నీవు పూవులను కోసే సమయంలో ఏ చెట్టు, లేక, ఏ తీగలు నీ పాదారవింద 
సంబంధాన్ని పొందాయో, ఆ చెట్ల, లతల పరంపరకు చెందిన చెట్టు, తీగలు నాకు 
కులదైవం అయిన బృందావనాన్ని, నా హృదయాన్ని ఈ నాటికీ అలంకరిస్తున్నవి. 
ఆహా! 

యత్వ త్రియం తదిహ పుణ్య మపుణ్య మన్యత్‌ 

నా౭_న్య త్తయో ర్భవతి లక్షణ మత జాతు । 

ధూర్తాయితం తవ హి యత్కిలరాసగోష్ట్యాం 

తత్కీర్తనం పరమపావన మామనన్తి ॥ 53 


ఇక్కడ ఈ లోకంలో నీకు ఏది ఇష్టమో అదే పుణ్యం. ఏది ఇష్టం కాదో అది 
పాపం. ఆ పుణ్యపాపాలకు ఈ లోకంలో ఇంకొక లక్షణం అంటూ ఎప్పటికీ ఏదీ 


అతిమానుషస్తవము 109 


లేదు. (ఏవిధంగా అంటే) రాసగోసష్టిలో నీవు చేసిన ధూర్తచేష్టలను అనుసంధించడం 
పరమపావనంగా మహర్షులు చెబుతున్నారు. 


యా కంసముఖ్యనృపకీటనిబర్హణోత్తా 

సా నిర్దితత్రిజగత స్తవ నైవ కీర్తి | 

గోపాలనాది యదిదం భవదీయకర్మేతి 

ఆర్టికరోతి విదుషాం హృదయం తదేతత్‌ ॥ 54 


కంసాదిరాజులనే కీటకాలను నీవు సంహరించడంవల్ల నీకు కల్గిన కీర్తి మూడు 
లోకాలను జయించిన నీకు కీర్తి కానే కాదు. గోవులను మేపడం మొదలైన నీవు చేసిన 
లీలలుమాత్రం విజ్ఞుల హృదయాలను (ద్రవీకరిస్తున్నవి. 
Sy = 


గోపాలవేషపరికర్మపరావరేశం 

యన్నామ ధాను పరమం తనుపః పరస్తాత్‌ । 

తత్పిళ్చ్బలాఖ్బనసుదామకృ తోపవీతం 

గోధూళిధూసరితకున్తల మన్తరాత 9 _స్తామ్‌ ॥ 55 

ఉభయవిభూతినిర్వాహకమైనది, కావుననే చాలా గొప్పది అయిన ఏ తేజస్సు 
ప్రకృతికి ఆవలి వైపున ఉన్నదో, ఆ తేజస్సు నెమలికన్నుల మాలను ధరించి, గొల్లవేషాన్ని 
వేసికొని, పశువుల ధూళివల్ల బూడిదరంగును కల శిరోజాలతో నా హృదయంలోపల 
ఉండాలి. (“నామ” -“ఆదిత్యవర్లం తమసః పరస్తాతో ఇత్యాదిగా (శ్రుతి ప్రసిద్ధం 

(ac) ఇవి (ఈం. 

అయిన పరరూపం కంటే ఇదే పరమభోగ్యమని భావం.) 


యై జరాసుతభయా ద్విపలాయథా స్వం 
తచ్చేన్మనుష్యచరితానువిధానజం తే । 

తర్శి త్రిలోకగురు మీశ్వర మీశ్వరాణాం 

బాణాహవే కిమితి శమ్భు మజ్బమృ్ఫయ స్వమ్‌ ॥ 56 


నీవు జరాసంధుని భయంవల్ల పలాయనం చిత్తగించావు అనే వృత్తాంతం నీ 
మనుష్యభావానుగుణం అయితే ముల్లోకాలలో గొప్పవాడు,ఇంద్రాదులకు సైతం ప్రభువు 
అయిన రుద్రుని బాణాసురయుద్దంలో ఎందుకోసం ఆవలించేటట్టు చేశావు ? 
(“జృంభణాగస్త ప్రయోగేన జృంభయామాస శంకరమ్‌, జృంభాభిభూత స్తు హరో రథోపస్థ 
ఉపావిశత్‌” అనే పౌరాణికవృత్తాంతం స్మరణీయం.) 


110 శ్రీకూరేశుల పంచస్తవి 


జాతం కుత స్తదకృతజ్ఞనిచేష్టితం తే 

పుత్రీయయా కిల వరం వవృషే వృషాజ్కాత్‌ । 

అక్షేషు సక్తమతినా చ నిరాదరేణ 

వారాణసీ హరపురీ భవతా విదగ్గా ॥ 57 


ఒకానొక సమయంలో పుత్రుడు కలగాలనే కోరికతో నీవు రుద్రునివద్ద వరాలను 
కోరావు. ఇంకొక సమయంలో పాచికలను ఆడడంలో ఆసక్తిని కల్లి, వేజే ఏ పనిలోను 
ఆదరం లేనట్టి నీవు హరపురిని (కాళిని) దగ్ధం చేశావు. అటువంటి కృతఘ్నవ్యాపారాన్ని 
నీవెందుకు చేశావు? (నీకు వరం ఇచ్చిన శివుని పురిని దగ్ధం చేయడం కృతఘ్నుకార్యం 
కదా! అందువల్ల, నీవు పుత్రార్థివై శివుని వరాలను కోరడం మనుష్యత్వ విడంబనాను 
రూపం) 


సంజీనయన్నపి మృతం సుత ముత్తరాయాః 
సాందీపినే శిరమ్ఫతం సుత మానయంశ। 
ధామ్నో నిజా ద్దిజసుతా న్సున రానయన్వా 
స్వా మేవ తాం తను మహో ! కథ మానయ స్వమ్‌ ॥ 58 


చనిపోయిన ఉత్తరాకుమారుని తిరిగి బ్రతికించి, చాలాకాలం క్రితం మరణించిన 
సాందీపిని పుత్రుని తిరిగి తీసికొని వచ్చి, తేజో మయమైన నీ వైకుంఠం నుండి 
వైదికపుత్రులను తిరిగి తీసికొని వచ్చిన నీవు వారి వారి శరీరాలలోనే వారిని ఇక్కడకు 
ఏవిధంగా తెచ్చావు? ఆశ్చర్యం ! (“పరా౭_స్య శక్తి అని కీర్తింపబడే గొప్ప శక్తిని కల 
నీకు ఏదీ అసాధ్యం కాదు.) 

అద్యా౭_పి న్యాస్తుపరతి స్రినిధాపచారాత్‌ 

పాపః పరే నిపతితోల స్మి తమస్యపారే । 

ఏతాదృశో8_ హ మగతి రృవతో దయాయాః 

పాత్రం త్వదీయ చరణౌ శరణం ప్రపద్యే ! ॥ 59 


భగవదపచార, భాగవతాపచార, అసహ్యాపచారాలనే మూడు విధాలైన 
అపచారాలను చేయడం ఇప్పటికీ నేను మానలేదు. వాటిని ఇప్పటికీ చేస్తున్నాను. 
పాపిష్ణుణి అయిన నేను గొప్పది, దాటడానికి సాధ్యం కానిది అయిన తమస్సులో 
(అజ్ఞానంలో) పడిపోయాను. ఇటువంటివాడను, ఉపాయాంతరాన్ని లేనివాడను, నీ 
కృపకు పా(త్రుణ్ణి అయిన నేను నీ శ్రీపాదాలను శరణు పొందుతున్నాను. 


అతిమానుషస్తవము 111 


విస్రంభణం త్వయి న యద్యపి మేల స్త్రి నార సి 

శ్రద్దా యధథోక్తవచనార్థగతా తధథా౭ సి | 

వాచం త్విమాం సకృదథాల_ పస్యసకృన్మయోక్తాం 

సత్యాం కురుష్వ దయయెన దయైకసింధో ! ॥ 60 

దయకు అద్వితీయమైన సముద్రంవంటివాడా! నీపట్ల నమ్మకం నాకు 
లేకపోయినా, ఇంతకుముందు నేను “త్వదీయచరణా శరణం ప్రపద్యే” అని అంటూ 
పల్కిన శరణాగతివాక్యంలోని అర్థంలో నాకు (శ్రద్ద లేకపోయినా, ఒకసారి నేను పల్కిన 
ఈ వాక్యాన్ని అనేకపర్యాయాలు పల్కినట్టుగాను, యథార్థం అయేటట్టుగాను 
నీదయతోనే చేయాలి. 


పాపీయసో౭_పి శరణాగతశబ్దభాజో 

నోపేక్షణం మమ తవోచిత మీశ్వరస్య | 

త్వద్‌జ్ఞానశక్తికరుణాసు సతీషు నేహ 

పాపం పరాక్రమితు మర్హతి మానుకీనమ్‌ ॥ 61 

పాపిష్థివాడనే అయినా, శరణాగతి చేసినవాడననే పేరును కల నన్ను ఉపేక్షించడం 
సర్వేశ్చరుడవైన నీకు తగదు. నీ జ్ఞానం, శక్తి, కరుణ ఉండగా ఇక్కడ నా పాపం 
పరా(క్రమించడం యుక్తం కాదుసుమా ! (నీ శక్తి కరుణల పరాక్రమం నా పాపపరాక్రమం 
ముందు నిర్వీర్యం కావడం నీ మహిమకు తగదు అని భావం. శరణాగత రక్షణలో 
దయ (ప్రధానసాధనం, జ్ఞానశక్తులు రెండు దానికి అంగాలు) 


అతిమానుషస్తవం సంపూర్ణము. 


వు —హ— 


112 


శ్రీ కూరేశులు అనుగ్రహించిన 
సుందరబాహుస్తనము 


శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తి మధీమహే | 
యదుక్తయ స్రయీకణ్ళే యాన్తి మబ్గలసూత్రతామ్‌ ॥ 
కక + ౩ + చ్రవైకితాం 

శ్రీవైకుంఠస్తవాన్ని పరమపదనాథుని విషయంగా, అతిమానుషస్తవాన్ని 
విభవావతార విషయంగా అనుగ్రహించిన కూరేశులు ఇందులో అర్బావతారం అయిన 
సుందరబాహుస్వామిని స్తుతిస్తున్నారు. ఈ స్తుతికి ఫలం పూర్వంవలె తాము శ్రీరంగంలో 
ఆచార్యసన్నిధిలో భగవద్భాగవతాచార్యసేవలో కాలం గడపాలన్నదేనని స్తుతి 
(ప్రారంభంలో, చివరలో కూరేశులు సూచించారు. వనగిరి, తిరుమాలిరుమ్‌శోలై అని 
పిలువబడే క్షేత్రంలో వేంచేసి ఉండేమూర్తికి సుందరబాహుస్వామి అనిపేరు. 


= 


శ్రీమన్తౌా హరిచరణా సమా శ్రితోత హం 

శ్రీరామావరజమునీ న్హలబ్బబోధ: | 

నిర్భీ క స్తత ఇహ సుందరోరుబాహుం 

స్తోష్యే తచ్చరణవిలోకనాభిలాషీ ॥ 1 

శ్రీరామానుజులవలన వేదాంతజ్ఞానాన్ని పొందినవాడను, ఆ తరువాత శ్రీదేవి 
నిత్యవాసం చేసే (పాపాలను పోగొట్టే) హరిచరణాలను ఉపాయంగా ఆశ్రయించిన 
వాడను అయిన నేను సంసారభయం ఏమాత్రం లేనివాడనై ఇక్కడ అందమైన, 
బలిష్టాలైన బాహువులను కల సుందరబాహుస్వామిని ఆ భగవద్రామానుజుల 
శ్రీచరణాలను సేవించాలనే కోరికను కలవాడనై స్తుతిస్తున్నాను. 


సుందరాయతభుజం భజామహే వృక్షషణ్ణమయ మది మాస్టితమ్‌ | 

యత్ర సు ప్రథితనూపురాపగాతీర్ణ మర్దితఫలప్రదం విదుః ॥ 2 

ఏ తిరుమాలిరుమ్‌శోలైకొండలో ప్రవహించే సుప్రసిద్దం అయిన ఏ 
నూపురగంగను పరిశుద్రమైన నీటిని కల్షినదని, కోరినవారి కోరికలను అన్నిటినీ ఇచ్చేదని 
కీర్తిస్తున్నారో, వృక్షసమూహాలలో నిండిన ఆ తిరుమాలిరుమ్‌శోలై పర్వతాన్ని ఆశ్రయించి 
వేంచేసి ఉండే సుందరబాహుస్వామిని భజిస్తున్నాము. (“శిలమ్బాణు పాయుమ్‌ 


సుందరబాహుస్తవము 113 


తిరుమాలిరుమ్‌శోలైయే” అని పెరియ్యాగ్వార్ల, “శన్లాడు కారగిలుమ్‌ శుమను..... 
శిలమ్బ్చాణుడైయ మాలిరుమ్‌ శోలై” అని తిరుమజ్లెయాకగ్వార్ల సూక్తులు భావ్యాలు.) 


క్వచి త్వరితగామినీ క్య్వచన మన్లమన్దాలసా 
౧ ౧ 

క్వచిత్‌ స్థలితవిహ్వలా క్వచన ఫేనిలా సారవా । 

పతన్వ్య్యసి కిల క్వచి ద్వజతి నూపురాహ్వా నదీ 

సుసున్దరభుజాహ్వయం మధు నిపీయ ముత్తా యథా ॥ 3 

తిరుమాలిరుమ్‌ శోలైలో (ప్రవహించే నూపురగంగ ఒక చోట వేగంగా 
(ప్రవహిస్తున్నది. ఇంకొక చోట మెల్లమెల్లగా (ప్రవహిస్తున్నది. ఇంకొక చోట ఎత్తుపల్లాలో 

=p, ర ౧ జాం a గ. 
'ప్రవహించడంవల్ల తొట్రుపాటు కల్లినదిగా ఉన్నది. మణి ఒకచోట పెద్ద శబ్దం చేస్తూ 

se MN యలు లు = 

(ప్రవహిస్తున్నది. వేజొక చోట పైనుండి కిందికి దుముకుతున్నది. ఈ విధంగా ఉండే 
ఆ నది గమనాలు ఆ కొండపై ఉన్న సుందరబాహుస్వామి అనే మధువును ఆస్వాదించి, 
మత్తెక్కిన ప్రీసంచారాలవలె తోస్తున్నవి. 


ఉదధి గమన్దరాద్రిమథి మన్గనలబ్దపయో - 
మధురరేన్టిరాహ్వసుధసున్దరదోఃపరిఘమ్‌ । 

అశరణ మాదృశాత్మరణం శరణార్థిజన - 

ప్రవణధియం భజేవము తరుషణ్ఞమయా దిపతిమ్‌ 1 4 


సముద్రంలో చొచ్చిన మందరపర్వతం అనే కవ్వంతో చిలికినపుడు లభించిన, 
పాలలోని మధురరసం అయిన లక్ష్మి అనే అమృతాన్ని పొందినవాడు, అందమైన, 
పరిఘలవంటి బాహువులను కలవాడు, దిక్కులేని మాకు గొప్పు దిక్కు, శరణార్జులపట్ట 
గొప్ప ఆదరం కలవాడు, వనగిరికి ప్రభువు అయిన సుందరబాహుస్వామిని 
సేవిస్తున్నాము. (“అముదిల్‌ వరుమ్‌ పెజ్ణముదుణ్ఞ పెరుమాన్‌” అనే తిరుమబ్లైమన్నన్‌ 
సూక్తి “మన్దరమ్‌ నాట్టి యన్టు మదురకొకయుళ్లారు కొళ్ణ” అని గోదాదేవి సూక్తి 
“మధురరసేందిరాహ్వ” అన్నపుడు భావ్యాలు.) 


శశధరరిజ్ఞణాఢ్య శిఖ ముచ్చిఖర ప్రకరం 
తిమిరనిభప్రభూతతరుషణ్ఞమయం భమదమ్‌। 

వనగిరి మానసన్త ముపయాని హరిం శరణం 
భిదురితసప్తలోకసువిశ్చజ్ఞలశజ్ఞరవమ్‌ ॥ 5 


114 శ్రీకూరేశుల పంచస్తవి 


చంద్రుని సంచారాలతో గొప్పగా ఉండే ఎత్తైన శిఖరాలను కల్గినది, చీకట్టవంటి 
పలు చెట్ల గుబురులతో నిండినది, ఆకారణంచేత చెట్టమూహమే కాని కొండకాదు ! 
అనే భ్రాంతిని కల్గించేది అయిన వనగిరిలో నివసించేవాడు, సప్తలోకాలను బద్దలుచేసి, 
నిరాఘాటంగా సంచరించే ధ్వనిని కల పాంచజన్యాన్ని ధరించినవాడు అయిన 
సుందరబాహుస్వామిని శరణు పొందుతున్నాను. (“అదిల్‌ కురల్‌ శబ్గత్తు అక్రంకర్‌ 
తమ్‌కోయిల్‌, “మది తవశ్రీల్‌ కుడుమి మాలిరుమ్‌ శోలై” ఇత్యాది తిరువాయ్‌మొభి 
(2-10) సూక్తులు స్మరణీయాలు.) 


యత్తుజ్ఞశ్చ జవినిషజ్లిసురాజ్ఞనానాం 

న్యస్తోర్షపు జ్ఞ ముఖమణ్ణ నమణ్జితానామ్‌ | 

దర్శణ్యభూ ద్ధతమపాజ్కశశాజ్కప్పష్టం 

తద్దామ సుందరభుజస్య మహాన్‌ వనాద్రిః ॥ 6 

చంద్రుడు వనగిరిశిఖరాలకంటే కింది భాగంలో సంచరించేటపుడు కళంకం 
లేని చంద్రుని వెనుకభాగం ఆ కొండ శిఖరాలపై కూర్చుండి ఊర్హ్వపుండ్రాన్ని తమ 
లలాటాలలో అలంకారంగా ధరించే దేవతాస్తీలకు స్వచ్చమైన అద్దంవలె 
ఉపయోగపడుతున్నది. సుందరబాహుస్వామికి నివాసమైన ఇటువంటి ఎత్తైన వనాద్రి 
చాలా గొప్పది. (“నీలు శెవ్వే యిడ క్కాణిల అని అంటూ శఠకోపసూరి తిరువాయ్‌ 
మొక్టీలో (4-4-7) తాము ధరించేది ఊర్చపుండ్రమేనని స్పష్టం చేశారు.) 


యదీయశిఖరాగతాం శశికలాం తు శాఖామృగాః 

నిరీక్ష్య హరశేఖరీభవన మామృశన్త స్తతః। 

స్పృశన్తి న హి దేవతాన్తరసమాశ్రితేతి స్పుటం 

స ఏష సుమహాతరు వ్రజగిరి ర్భహం శ్రీపతేః ॥ 7 

తిరుమాలిరుమ్‌ శోలై పర్వతంపై నివసించే వానరాలు ఆ కొండశిఖరంపైకి 
వచ్చి సంచరించే చంద్రకళను చూచి, అది శివునకు శిరోభూషణంగా ఉన్న విషయాన్ని 
స్మరించి, అన్యదేవతాసమాశ్రయణాన్ని కల ఆ చంద్రవంకను తాకడం లేదు. 
వానరాలకు సైతం అటువంటి స్వరూపజ్ఞానాన్ని కల్గించేది, గొప్ప చెట్ల గుంపులను 
కల్గినది అయిన వనాద్రి సుందరబాహుస్వామికి నిలయం. 

సున్దరదోర్దివ్యాజ్ఞాలన్సు నకాతరవశానుయాయిని కరిణి | 

ప్రణయకలహసమాధి ర్యత్ర వనాద్రి స్స ఏష సున్షరదోష్షః ॥ 8 


సుందరబాహుస్తవము 115 


ప్రణయకాలంలో మగఏనుగుపై కోపించి, దూరంగా పోయే వనాద్రిలో ఉండే 
ఒక ఆడఏనుగు, సుందరబాహుస్వామిపై మగ ఏనుగు పెట్టిన ఆనకు కట్టుబడి 
'ప్రణయకలహకోపాన్ని వదలిపెట్టి నిలచింది. అపుడు ఆ ఆడ ఏనుగును మగ ఏనుగు 
అనుసరించింది. ఇటువంటి అందమైన దృశ్యాలను కల వనాద్రి సుందరబాహుస్వామికి 
నివాసం. (ఈ శ్లోకం పెరియాక్టగ్రార్ల సూక్తికి అనువాదం అనే విషయాన్ని పీఠికలో 
౧ ౧ 
గమనించవచ్చు.) 


స ఏష సానర్యనిధే రత శ్రియో వనాచలో నామ సుధామ యత్రహి। 

భుజజ్ఞరాజస్య కులస్య గౌరవాత్‌ న ఖణ్చితాః కుణ్బలిన శృిఖణ్లిభిః ॥ 9 

వనాద్రిలో ఉండే పాములను సర్పప్రభువు అయిన ఆదిశేషునిపై ఉండే 
గౌరవంచేత నెమళ్ళు చంపడంలేదు. ఇటువంటి వనగిరి సౌందర్యానికి నిధి అయినవాడు, 
లక్ష్మిని ధరించినవాడు అయిన సుందరబాహుస్వామియొ క్క దివ్యస్థానం. 

వృషగిరి రయ మచ్యుతస్య యస్మిన్‌ స్వమత మలజ్నయితుం పరస్పరేభ్యః I 

ఖగపతిచరణా ఖగా శృపన్తే భుజగపతే ర్భుజగా శ్చ సర్వ ఏవ ॥ 10 

ఏ వనాద్రిలో పక్షులు, పాములు తమ ప్రతిజ్ఞను ఉల్లంఘంచూడదనే విషయంలో 
ఒకరిపై ఇంకొకరికి నమ్మకం కల్లడంకోసం తమ కులాలకు (ప్రభువులైన 
గరుత్మంతునిపైన, శేషునిపైన ఒట్టుపెట్టకొంటాయో, ఆ వనాద్రి సత్యమైన ప్రతిజ్ఞను 
కలవాడు, అచ్యుతుడనే పేరును కలవాడు అయిన సుందబాహుస్వామికి నివాసం. 
6 అన్య Rye ర్‌ vA vA CYA 
( అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే! సలక్ష్మణామ్‌, నహి ప్రతిజ్ఞాం సంశ్రుత్య 
బ్రాహ్మణేభ్యో విశేషతః” ఇత్యాదులు భగవానుని సత్య(ప్రతిజ్ఞత్యానికి ప్రమాణాలు.) 

హరికుల మఖిలం హనూమదఘీం స్వకులపజామ్స వత స్తథైవ భల్లాః I 

నిజకులపజటాయుష శ్చ గృధ్రాః స్వకులపతే శ్చ గజా గజే ననామ్నుః n 11 

వానరకులం అంతా హనుమానుని పాదాలపై, భల్లూకాలు తమ కుల(ప్రభువు 
అయిన జాంబవంతుని పాదాలపై, (గ్రద్దలు అన్నీ తమకు కులపతి అయిన జటాయువు 
పాదాలపై, గజాలు అన్నీ తమ కులప్రభువు అయిన గజేంద్రుని పాదాలపై వనగిరిలో 
శపథం చేస్తాయి. 

వకులధరసరస్వతీవిషక్తస్వరరసభానయు తాసు కిన్నరీషు | 

ద్రవతి దృష దపి ప్రసక్తగానాసు ఇహ వనశైల తటీషు సున్దరస్య ॥ 12 


౧ 


116 శ్రీకూరేశుల పంచస్తవి 


శఠకోపసూరి ప్రణీతం అయిన వాక్కులను (తిరువాయ్‌మొ [గీ పాశురాలను) 
నిషాదాది స్వరసహితంగా, శృంగారాదిరసబంధురంగా, రత్యాదిస్థాయి భావసహితంగా 
కిన్నర (స్త్రీలు గానం చేసినపుడు సుందరబాహుస్వామి నివసించే పర్వతసానువులలోని 
రాళ్ళుసైతం కజగిపోతున్నవి. (“శిలమ్బు” అంటే పర్వతమని కూడా ద్రావిడంలో అర్థం. 
శఠకోపసూరి పాశురాల గానానికి వనగిరికూడా [ద్రవించి నూపురగంగారూపంలో 
ప్రవహించడంవల్ల దానికి “శిలమ్బూణు” అనే పేరు వచ్చిందనే ఒక అద్భుతనిరుక్తిని 
కూరేశులు ఇందులో హృద్యంగా తెలుపడం విశేషం.) 


భృజ్లీ గాయతి హంసతాలనిభృతం తత్పుష్ణతీ కోకిలా పి 

ఉద్దాయత్యథ వల్లితల్లజముఖా దాసం మధు స్యస్టతే 

నిష్పన్దస్తిమితాః కుర్జతతయ శ్చీతం శిలాసైకతం 

సాయాహ్నే కిల యత్ర సున్దరభుజ స్తస్మిన్‌ వనక్ష్మాధరే ॥ 13 


సుందరబాహుస్వామి ప్రతిదినం సాయంసమయంలో వనగిరిపై సంచరించే 
టప్పుడు తుమ్మెద కన్నియ హంసగతులనే తాళస్వనాలతో దివ్యప్రబంధగానాన్ని 
చేస్తుంది. ఆ గానాన్ని పోషిస్తూ ఆడుకోయిల గట్టిగా గొంతెత్తి గానం చేస్తుంది. ఆ 
తరువాత ఈ గానాన్ని విన్న గొప్ప లతల కొనలనుండి మధువు అనే కన్నీరు (స్రవిస్తుంది. 
లేళ్ళగుంపులు కదలకుండా మెదలకుండా నిలబడిపోతాయి. శిలలు, ఇసుక తిన్నెలు 
గానరసంతో చల్లబడతాయి. (పెరియాగ్ర్యార్‌ తిరుమొభ్రీలోని “నావలమ్‌ పెరియ 
తీవు” అనే దశకంలోని పాశురాల భావాలు ఇక్కడ అనుసంధేయాలు.) 


పీతామ్చరం వరదశీతలదృష్టిపాతమ్‌ 

అజానులమిభుజ మాయతకర్ణపాశమ్‌ I 

శ్రీమన్మహావనగిరీ న్హనివాసదీక్షం 

లక్ష్మీధరం కి మపి వస్తు మమా౭_౬_విరస్తు ॥ 14 


పీతాంబరాన్ని ధరించినది, వరాలను అనుగ్రహించే చల్లని కటాక్షాన్ని కల్గినది, 
ఆజానుబాహువులతో కూడినది, విశాలమైన, గొప్ప కర్ణాలను కల్గినది, వనగిరిలో 
నివసించడమనే దీక్షను కల్గినది, వక్షస్థలంలో లక్ష్మిని కల్గినది, అనిర్వాచ్యమైనది అయిన 
Pa యథ గ్‌ = 
పరతత్త్యం నుందరబాహుస్వామిరూపంలో నాకు సాక్షాత్కారం కావాలి. 
(వైకుంఠస్తవంలోని 5వ శ్లోకం మూడవపాదంలో కొంచెం మార్పుతో తిరిగి ఇక్కడ 
అనుసంధింపబడింది.) 


సుందరబాహుస్తవము 117 


జనిజీవనాప్యయవిముక్తయో యతః జగతా మితి శ్రుతిశిరస్సు గీయతే | 

తదిదం సమస్తదురితైకభేషజం వనశైలసంభన మహం భజే మహః ॥ 15 

లోకాల ఉత్పత్తి, స్టితి, సంహారం, నంసారబంధమోక్షాలు దేనివల్ల 
ఏర్పడుతున్నాయని వేదాంతాలలో గానం చేయబడుతున్నదో, అన్ని పాపాలకు 
సాటిలేని మందు అయిన, వనాద్రిలో సంభవమైన ఈ గొప్ప తేజస్సును నేను 
సేవిస్తున్నాను. (యతోవా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి, 
య(త్సయం త్యభిసంనిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్రహ్మ” అనే (శుతివాక్యం 
“జనిజీవనాప్యయ” ఇత్యాది ప్రయోగానుగుణంగా స్మరణీయం.) 

సద్బహ్మాత్మపదై స్తయీ శిరసి యో నారాయణోక్యా తథా 

వ్యాఖ్యాతో గతిసామ్యలబ్ధవిషయాన న్యత్వబోధోజ్వలైః I 

నిస్తుల్యాధిక మద్వితీయ మమృతం తం పుణ్ణరీకేక్షణం 

ప్రారూఢ శ్రియ మాశ్రయే వనగిరేః కుళ్లోదితం సున్దరమ్‌ ॥ 16 

వేదాంతశాగస్తంలో “స దేవ సౌమ్యేద మగగ్గ ఆసీత్‌, బ్రహ్మ వా ఇద మేక మేవాగ్ర 
ఆసీత్‌, ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీత్‌ ఇత్యాది జగత్కారణాన్ని నిరూపించే 
వాక్యాలలోని (సర్వశాఖాప్రత్యయన్యాయ, సామాన్య విశేష న్యాయాలద్వారా గమనికల 
పోలికలనుబట్టి అన్నీ ఒకే విషయానికి చెందినవిగా నిరూపింపబడ్డ సత్‌,బ్రహ్మ, 
ఆత శ్రపదాలచేత జగత్కారణంగా ప్రతిపాదింబడిన ఏ పరతత్త్యం నారాయణనామంతో 
వ్యాఖ్యానింపబడ్డదో, తనకు సాటి వచ్చేవారు, మించినవారు ఎవరూ లేనివాడు, 
అమృతంవలె భోగ్యుడు, షుండరీకాక్షుడు, వనగిరిలోని పొందరింటిలో 
ఆవిర్భవించినవాడు, “ఆరూఢశ్రీఫొఅనే నామాంతరాన్ని కలవాడు అయిన ఆ 
సుందరబాహుస్వామిని ఆశ్రయిస్తున్నాను. (“ఆరూఢ శ్రీః” -ఇది తమిళంలోని “ఏలు 
తిరువుడైయాన్‌” అనే పేరుకు సంస్కృతీకరణం.) 

పతిం విశ్వస్యాత్మేశ్వర మితి పరం బ్రహ్మ పురుషః 

పరం జ్యోతి స్తత్వం పర మితి చ నారాయణ ఇతి | 

శ్రుతి ర్రహ్మేశాదీం స్తదుదితవిభూతీం స్తు గృణతీ 

య మాహా౭_రూఢ(శ్రీ స్ప వనగిరిధామా విజయతే ॥ 17 

వేదం బ్రహ్మ--ఈశ్చరుడు మొదలైనవారంతా నారాయణునివలన వైభవాన్ని 
పొందారని చెబుతూ ఏ సుందరబాహుస్వామిని “పతిం విశ్వస్యాత్మేశ్వరమ్‌' (లోకానికి 
అంతటికీ ప్రభువు, తనకు తానే ఈశ్వరుడు) అని, “పరం బ్రహ్మ” అని, “నారాయణః 


118 శ్రీకూరేశుల పంచస్తవి 


పరం బ్రహ్మ” అని, “విశ్వ మేవేదం పురుషః” (కన్పించే ఈ విశ్వం పురుషుడే) అని, 
“నారాయణః పరం జ్యోతిః తత్త్వం నారాయణః పరః” అని అంటున్నదో, వనాద్రిని 
నివాసంగా కల “ఆరూఢ శ్రీః” అనే నామాంతరాన్ని కల ఆ సుందరబాహుస్వామి 
సర్యోత్కర్షతో వెల్లుతున్నాడు. 

స్పథివ్యాద్యాత్మాన్తం నియమయతియ స్తత్వనికరం 

తదన్తర్యామీ తద్వపు రనిదిత స్తేన భగవాన్‌ | 

స ఏష స్వైశ్వర్యం న నిజహదశేషం వనగిరిం 

సమధ్యాసీనో నో విశతు హృదయం సున్దరభుజః ॥ 18 

భగవానుడు పృథి విమొదలు ఆత్మవరకుగల తత్వాలను అన్నిటినీ 
నియమిస్తున్నాడు. ఆ పృథివ్యాది ఆత్మపర్యంతతత్త్యాలకు అంతర్యామిగా (్రేరకుడై, 
ఆ తత్తాలనే శరీరంగా కలవాడై, ఆ తత్త్యాలచేత తెలియబడనివాడై ఉన్నాడు. సమస్తమైన 
తన ఐశ్వర్యం విడచిపెట్టకుండానే వనాద్రిని చక్కగా అధిష్టించి ఉన్నాడు. అటువంటి 
ఈ సుందరబాహుస్వామి మా హృదయంలో ప్రవేశించాలి. (యః పృథివ్యాం తిస్టన్‌ 
పృథివ్యా అంతరో, యం ప్పథివీ న వేద, యస్య పృథివీ శరీరం, యః పృథివీ మంతరో 
యమయతి”, “య ఆత్మని తిష్టన్‌ ఆత్మనో£_౦తరో య మాత్మా న వేద, యస్యాత్మా 
శరీరం, య ఆత్మాన మంతరో యవమయతి” ఇత్యాది (శ్రుతులు భావ్యాలు.) 


ప్రత్యగాత్మని కదా౭_ పస్యసంభనదూమభూమి మభివక్తి యం శ్రుతిః ॥ 

తం వనాద్రినిలయం సుసున్షరం సున్షరాయతభుజం భజామహే ॥ 19 

ఏ స్వామిని జీవాత్మకు మోక్షదశలో సైతం సంభవించని మహత్తుకుసైతం 
జన్మస్థానంగా వేదం సర్వత్ర చెబుతున్నదో, వనాద్రిని నివాసంగా కల, సుందరమైన, 
విశాలమైన భుజాలను కల ఆ స్వామిని భజిస్తున్నాను. (ఏష సర్వభూతాంతరాత్మా 
అపహతపాస్మా దివ్యో దేవ ఏకో నారాయణః” అనే శ్రుతివాక్యం గ్రాహ్యం.) 


వన్దేయ సున్హరభుజం భుజగే నభోగ వ 

సక్తం మహావనగిరి ప్రణయ ప్రవీణమ్‌ । 

యం తం విదు ర్హహర మష్టగుణోపజుష్టమ్‌ 

ఆకాశ మౌపనిషదీషు సరస్వతీషు ॥ 20 

ఏ భగవానుని ఉపనిషద్వాక్యాలలో చెప్పబడ్డ “అపహతపాప్మా విజరో విమృత్యుః 
విశోకోలి_ విజిఘత్యోలి_పిపాసః సత్యకామ: సత్యసంకల్పః” అని ఎనిమిది గుణాలను 
కల్గిన వానినిగా, దహరమనబడే హృదయపుండరీకంలో ఉండే ఆకాశనామకుడైన 


సుందరబాహుస్తవము 119 


పరమాత్మగా తెలిసికొంటున్నారో, అటువంటివాడు, ఆదిశేషుని శరీరంలో పరుండి 
ఉండేవాడు, గొప్ప వనగిరిలో అభిమానించి వేంచేసి ఉండేవాడైన సుందరబాహుస్వామిని 
నమస్కరిస్తున్నాను. (“ఆసమంతాత్‌ కాశతే ఇతి ఆకాశ” అనే ఆకాశ వ్యుత్పత్తి 
పరమాత్మ పరంగా వివక్షితం. ఈ శ్లోకంలో దహరవిద్య (ప్రస్తావింపబడింది.) 

యత్స్వాయత్తస్వ రూపస్థితికృ తికనిజే చ్చా నియామ్యస్వశేషా9_ - 

నన్హాశేషప్రపజ్బ స్తత ఇహ చిదివాచిద్వపుర్వాచిశబ్దైః | 

విశ్వై శృబ్దైః ప్రవాచ్యో హతవృజినతయా నిత్య మేవానవద్యః 

తం వందే సున్షరాహ్యం వనగిరినిలయం పుణ్ణరీకాయతాక్షమ్‌ ॥ 21 

ఏ భగవానుడు తన ఆధీనంలో సమస్తవిశంయొక్క స్వరూపస్థితిప్రవృత్తులను 
కలవాడై, తన ఇచ్చతో నియమించదగినది, తను శేషమై ఉండేది అయిన అశేషమైన 
ప్రపంచాన్ని కలవాడై, అందువల్లనే ఈ జగత్తులో అచిత్సరిణామరూపాలైన 
దేవమనుష్యతిర్యగాది శరీరాది శబ్దాలతో చేతనుని నిర్దేశించేటట్లే, సమస్తశబ్దాలచేత 
అపర్యవసానవృత్తిద్యారా చెప్పదగినవాడై, పాపరహితుడు కనుక నిత్యనిర్జోషుడై 
ఉంటున్నాడో, గొప్ప పర్వతం అయిన వనాద్రిని నివాసంగా కలవాడు, పుండరీకాక్షుడు 
అయిన ఆ సుందరబాహుస్వామిని నమస్కరిస్తున్నాను. (“పరగతాతిశయాధానేచ్చయా 
ఉపాదేయత్వ మేవ యస్య స్వరూపం స శేషు, పరః శేష అని శ్రీరామానుజులు 
శేషశేషిభావాన్ని నిర్వచించారు. “పుమాన్‌ న దేహో న నరో న తిర్యక్‌ స్థావరోతి పి వా, 
జ్ఞానానందమయ స్వాత్మా శేషో హి పరమాత్మనః” అనే పౌరాణిక సూక్తి స్మరణీయం) 


గుణజం గుణినో హి మజ్గళత్వం 

ప్రమితం ప్రత్యుత యత్స్వరూస మేత్య । 

త మనన్తసుఖావబోధరూపం 

విమలం సున్హరబాహు మాశయామః I 22 


లోకంలో తేజస్సువల్ల మణికి, కాంతిచేత సూర్యునకు, చంద్రునకు, సుగంధం 
చేత చందనచంపకాది కుసుమాలకు గొప్పతనం కల్లుతున్నది. అందువల్ల ఆయా 
గుణాలనుబట్టి ఆ గుణాలను కల వస్తువులకు మంగళత్వం సిద్దిస్తున్నది. ఇది లోకంలో 
ప్రసిద్ధమైన విషయంకదా ! కాని, దీనికి విరుద్ధంగా భగవానుని విషయంలో కన్పిస్తున్నది. 
భగవానుని గుణాలకు మంగళత్వం హేయ ప్రత్యనీకత్వ- కల్యాణెకతానత్వ రూపమైన 
భగవత్స్వరూపాన్ని ఆశ్రయించడంచేత కల్నుతున్నది. అటువంటి అంతులేని 
సుఖరూపజ్ఞానాన్ని స్వరూపంగా కలవాడు, నిర్మలమైనవాడు అయిన సుందరబాహు 


120 శ్రీకూరేశుల పంచస్తవి 


స్వామిని ఆశ్రయిస్తున్నాను. (సత్యస్య సత్యమ్‌”, “జ్యోతిషాం జ్యోతిః”, “పవి త్రాణామ్‌ 
పవిత్రం యో మంగళానాం చ మంగళమ్‌”, “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”, “విజ్ఞాన 
మానందం బ్రహ్మ”, “అపహతపాప్మా విజరఃి ఇత్యాది (శ్రుతులు అనుసంధేయాలు.) 


అతిపతితావధి స్వమహిమానుభవ ప్రభవ- 

త్సుఖకృ తనిస్తరజ్ఞజల ధీయి తనిత్య దశమ్‌ ॥ 

ప్రతిభట మేన హేయనికరస్య సదాలి_ ప్రతిమం 

హరి మిహ సున్షరాహ్య ముపయామి వనాద్రితటే i 23 


ఏ హద్దు లేని తన వైభవాన్ని అనుభవించడంచేత కలిగే ఆనందంతో నిస్తరంగ 
(అలలు లేని) సము[ద్రంవలె ఉండే నిత్యదశను కలవాడు, సదా హేయగుణాలకు 
ప్రతిభటుడు, సాటి లేనివాడు అయిన సుందరబాహుస్వామి అనే పేరును గల హరిని 
ఈ వనగిరి సానువులో శరణు పొందుతున్నాను. (వరదరాజస్తవంలోని “ప్రశాంతా 
నంతాత్మానుభవజ” - అనే శ్లోకార్థం స్మరణీయం.) 


సదా షాడ్లుణాఖ్యైః పృథులబలవిజ్ఞానశకన- 

ప్రభావీర్యైశ్వర్యై రవధివిధురై రేధితదశమ్‌ । 

ద్రుమస్తోమక్ష్మాభృత్సరిసరమహోద్యాన ముదితం 

ప్రపద్యే ధ్యారూఢ శ్రియ మిమ మహం సున్దరభుజమ్‌ ॥ 24 

సదా (జ్ఞానశక్తిబలైశ్వ ర్యవీ ర్యతేజస్సులనే) షడ్గుణాలనే పేరును కల, హద్దు లేని 
గొప్ప బలంతో, విశేషమైన విజ్ఞానంతో, శక్తితో, తేజస్సుతో, వీర్యంతో, ఐశ్వర్యంతో 
వృద్ధి పొందింపబడ్డ దశను కలవాడు, వృక్షసమూహంతో కూడిన వనాద్రియొక్క 
పరిసరప్రాంతంలోని గొప్ప ఉద్యానవనంలో ప్రీతిని కలవాడు, “అధ్యారూఢ శ్రీః” అనే 
నామాంతరాన్ని కల్గినవాడైన సుందరబాహుస్వామిని నేను శరణు పొందుతున్నాను. 

సౌశీల్యా శ్రితవత్సల త్వమృదుతాసౌహార్దసామ్యార్దవైః 

ధైర్యస్థెర్యసువీర్యశౌర్య కృతి తాగాంభీర్య చాతుర్యకైః | 

సౌన్షర్యాన్వితసొకుమార్యసమ తాలావణ్యముఖ్యై ర్లుణైః 

దేవ బ్ర తరుణ్జ్దశైలనిలయో నిత్యం స్థిత స్ఫున్దరః ॥ 25 

సౌశీల్యం, ఆశ్రితవాత్సల్యం, హృదయమార్దవం, సౌహార్దం, సమతాగుణం, 
బుజుత్వం, ధైర్యం, స్టైర్యం, మంచి వీర్యం, శూరత్వం, కృతజ్ఞత్వం మనోగాంభీర్యం, 


సుందరబాహుస్తవము 121 


చాతుర్యం మొదలైన ఆత్మగుణాలతో, సౌందర్యంతో కూడిన సౌకుమార్య, సమతా, 
లావణ్యాది దివ్యమంగళవిగ్రహగుణాలతో కూడినవాడై, | క్రీడాదిగుణవిశిష్టుడైన 
సుందరబాహుస్వామి నిత్యం వృక్షసమూహంతో నిండి ఉండే వనాద్రిలో వేంచేసి ఉన్నాడు. 

యేప్వేకస్య గుణస్య విపుడసి వై లోకోత్తరం స్వాశయం 

కుర్యా త్తాదృశవైభవై రగణితై ర్నిస్సీమభూమాన్వితైః । 

నిత్యై ర్లివ్యగుణై స్తతో ధికశుభత్వైకాస్పదాత్మాశయై: 

ఇద్దం సుందరబాహు మస్మి శరణం యాతో వనాద్రీశ్వరమ్‌ ॥ 26 

భగవానునకు కల కల్యాణగుణాలలోని ఏ ఒక్కగుణంలోని చిన్న కణం అయినా 
తనకు ఆధారమైన గుణిని లోకోత్తరునిగా చేస్తున్నదో, అటువంటి వైభవాన్ని కల్గినవి, 
లెక్కకు మిక్కిలిగా ఉన్నది, హద్దు లేని మహిమను కల్లినవి, నిత్యాలైనవి, ఈ 
గుణాలకంటేకూడా అధికం అయిన ఆశ్రయంగా అయినది శుభత్యానికి ఏకైకఆధారం 
అయినవి, దివ్యాత్మస్వరూపానికి చెందిన పూర్వం చెప్పబడ్డ జ్ఞానశక్త్యాది ఆత్మగుణాలతో 
గొప్పగా ప్రకాశించేవాడైన, వనాద్రికి ప్రభువైన సుందరబాహు స్వామిని ఆశ్రయించిన 
వాడనయ్యాను. (“ఏకస్య యేషు హి గుణస్య” అనే శ్రీవైకుంఠస్తవ శ్లోకం భావ్యం.) 

సదా సమస్తం జగ దీక్షతే హి యః 

ప్రత్యక్షదృష్ట్యా యుగపద్భువా స్వతః | 

స ఈదృశజ్ఞాననిధి ర్నిధి స్తు నః 

సింహాద్రికుంజేషు చకాస్తి సున్దరః ॥ 27 

ఏ స్వామి సదా సహజమైన, ఏకకాలంలో కల్గిన ప్రత్యక్షమైన జ్ఞానంతో 
సమస్తప్రపంచాన్ని దర్శిస్తున్నాడో, అటువంటి ఉత్తమజ్ఞానానికి నిధి, మాకు పెన్నిధి 
అయిన ఆ సుందరబాహుస్వామి వనగిరిలో పూపొదరిండ్లలో ప్రకాశిస్తున్నాడు. 
(“యుగపద్భువా” అన్నందున చేతనవిశేషవ్యావృత్తి, “స్వతః” అన్నందున 
యోగిజనవ్యావృత్తి, “సదా” అన్నందున ముక్తపురుషవ్యావృత్తి సూచింపబడింది. లేక, 
“సదా” అనే పదంద్యారా యోగిముక్తజనవ్యావృత్తి, “స్వతః” అన్నందున సకలనిత్యజ్ఞాన 
వ్యావృత్తి తెలుపబడినది అని చెప్పవచ్చు.) 

ఐశ్వర్యతేజోబలనీర్య శక్తయః 

కీదృగ్విధా స్సుందరబాహుసంశయాః ॥ 

యో౭ సౌ జగజ్జన్మలయస్థితి క్రియాః 

సజ్కల్పతో౭_ల్సా దుపకల్పయ త్యజః ॥ 28 


122 శ్రీకూరేశుల పంచస్తవి 


జన్మరహితుడు అయిన ఏ పరమాత్మ తన స్వల్పమైన సంకల్పంతో జగత్తు 
యొక్క సృష్టిస్థితిసంహారాలను నిర్వహిస్తున్నాడో, అటువంటి సుందరబాహుస్వామిని 
ఆశ్రయించి ఉండే జ్ఞానైశ్సర్యతేజోబల వీర్యశక్తులనే ఆజు గుణాలు ఇంతటి వైభవాన్ని 
కల్షినవి అని చెప్పడానికి సాధ్యం కాదు. 


యత్కల్సాయుతభోగతో9 పి కృశతాం యాయా న్న తానత్సలం 

యేష్వేకస్య తధథానిధై స్పతతజై రంహోభి రుత్సీమధిః | 

అస్తాదా విహ సంసృతా వుపచితై శృన్నం సుసన్నం జనం 

సన్నత్యా క్షమతే క్షణా ద్వనగిరిప్రస్థప్రియ స్సుందరః ॥ 29 

ఏ పాపకార్యఫలం పదివేల (బ్రహ్మకలాల కాలం అనుభవించినా తీజుదో, 
అటువంటి అంతటి పాపాలను ఒక్కొక్క జన్మలోను చేస్తూ, అవధి లేనివి, సంఖ్యకు 
మించినవి, ఎపుడు ప్రారంభమైనవో తెలియనివి, సంసారంలో ఈ కర్మభూమిలో 
సతతం వృద్ది అవుతున్నవి అయిన ఆ పాపాలచే పూర్తిగా ఆవరింపబడ్డవాడు, అందువల్ల 
తన స్వరూపాన్ని తాను గుర్తించలేకుండా ఉన్నవాడు, చాలా దుఃఖించినవాడు అయిన 
సంసారిని తిరుమాలిరుమ్‌ శోలై పర్వతసానువును వాసస్టానంగా కల సుందరబాహుస్వామి 
అతడు ఒక్క నమస్కారంమాత్రం చేస్తే చాలు క్షమిస్తున్నాడు. (సన్నత్యా క్షనుతే- “స 
తం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్‌, కృపయా పర్యపాలయత్‌" ఇత్యాది 
శ్రీరామాయణ సూక్తిని స్మరించవచ్చు. శ్రీవైకుంఠస్తవంలోని “యర్పహ్మకల్ప” అనే 
శోకార్థం స్మరణీయం) 


యజ్ఞాతీయో యాదృశో యత్స్వభానః 

పాదచ్చాయాం సంశితో యో౭సపి కోతి పి | 

తజ్జాతీయ స్తాదృశ స్తత్స్వభానః 

శ్రిష్యత్యేనం సుందరో వత్సలత్వాత్‌ ॥ 30 

ఏ జాతిలో జని శ్రంచినా, ఏ ఆచారాన్ని కలవాడు అయినా, ఎవడైనా తన పాదాలను 
అతడు ఆశ్రయిస్తే అతనిని, సుందరబాహుస్వామి వాత్సల్యగుణాన్ని కలవాడు కనుక, 
అట్టి జాతినే కలవాడై, అటువంటి ఆచారాన్నే కలవాడై, అటువంటి స్వభావాన్నే కలవాడై 
అతనితో సంశ్రేపిస్తున్నాడు. (యే యథా నూం ప్రపద్యంతే తాంస్తథైన భజాన్యుహమ్‌” 
అనే గీతాసూక్తి భావ్యం.) 


సుందరబాహుస్తవము 123 


నిహీనో జాత్యా వా భృశ మకుశలై ర్వా స్వచరితైః 

పుమాన్‌ వై యః కశ్చి దృహుత్సణమపి స్యాదగుణతః | 

భజన్తం తం పశ్యేద్భుజగపతినా తుల్య మసి యో 

వనాద్రిప్రస్థస్థ స్స మను శరణం సుందరభుజః ॥ 31 


జాతిచేగాని, అశుభాలైన తన చరిత్రల (నడతల) చే గాని, చాలా హీనుడైన 
వాడు ఒకడు గుణాలు లేనివాడు, తృణసమానుడు అయినా, అతడు తనను సేవిస్తే 
సుందరబాహుస్వామి అతనిని ఆదిశేషునితో సమానునిగా ఆదరిస్తాడు. వనశైల 
సానువులో వేంచేసి ఉన్న అటువంటి స్వామి నాకు దిక్కు. (“ఏ ఏదలన్‌ కీ కగ్‌నుకన్‌ 
ఎన్నాదు ఇరజ్లి” - ఇత్యాది తిరుమజ్జెమన్నన్‌ సూక్తి స్మరణీయం. “యః కళ్చిదేవ” 
అనే శ్రీవైకుంఠస్తవ శ్రోకభావంతో ఈ శ్లోక భావానికి గల సామ్యం గమనించదగినది.) 


ఏకైకమంగళగుణానుభవాభినన్లమ్‌ 
ఈదృక్షియా నితి చ సుందరదోప్టి కృష్ణే । 
ac] ac] 
తే యే శతం త్వితి నియన్తుమనా శ్రుతి ర్తి 
జావ బా 
నైనైష వాజ్మనసగోచర ఇత్యుదాహ ॥ 32 


సుందరబాహుస్వామి అనే శ్రీకృష్ణునిలో ఉండే లెక్కకు మించిన కల్యాణ 
గుణాలలోని ఒక్కొక్క కల్యాణానుభవం వల్ల కలిగే ఆనందం ఇంతటిది అని, ఇటు 
వంటిది అని కొలవాలని ప్రారంభించిన వేదం “తే యే శతమ్‌” అని అంటూ లెక్కించి, 
ఆ ఆనందం అపరిచ్చిన్నమని, అవాజ్మానసగోచరమని అన్నది. ఇక అటువంటి 
సుందరబాహుస్వామి యొక్క సమస్తకల్యాణగుణానుభవంవల్ల కలిగే ఆనందాన్ని ఎవరు 
వర్షించగలరు! (“ఆనందమైశ్వరమ్‌, త్రయ్యుద్యతా తవ“ అనే శ్రీవైకుంఠస్తవ శ్లోకాల 

E39 రా (sta — a5) 

భావం స్మరణీయం.) 


అబ్దపాద మరవిందలోచనం పద్మపాణితల మజ్జనప్రభమ్‌ I 
సునరోరుభుజ మిన్దిరాపతిం వన్టిీషీయ వరదం వనాద్రిగమ్‌ ॥ 33 


తామరలవంటి శ్రీపాదాలను కలవాడు, కమలాలవంటి కన్నులను కలవాడు, 
తామరలవంటి శ్రీకరాలను కలవాడు, కాటుకవంటి కాంతిని కలవాడు, అందమైన 
పెద్ద భుజాలను కలవాడు, లక్ష్మీనాథుడు, వనాద్రిలో వేంచేసి ఉండే వరదుడైన 
సుందరబాహుస్వామిని నమస్కరిస్తున్నాను. (“కైనణ్ఞమ్‌ తామరై వాయ్‌ కమలమ్‌పోలుమ్‌ 
కణ్ణిణాయుమ్‌ అరవిన మడియు మవశి దే” అనే తిరుమజ్షెయాగ్ర్యూర్ల ప్రయోగం 
రర ౧ య ౧ 
భావ్యం.) 


124 శ్రీకూరేశుల పంచస్తవి 


కనకమరకతాజ్ఞ్యన ద్రవాణాం మథనసముత్హితసారమేలనోత్దమ్‌ | 
జయతి కిమపి రూప మస్య తేజో వనగిరినందనసున్దరోరుబాహో॥ 34 


వనా[ద్రివాసులను సంతోషపెట్టే అందమైన ఆజానుబాహువులను కల 
సుందరబాహుస్వామియొక్క తేజోరూపం బంగారం, పచ్చ, కాటుక- అనే వీని ద్రవాలను 
చిలకడం చేత వచ్చిన సారమైన భాగాలను మిశ్రణం చేయడంవల్ల పుట్టినట్టున్నది. 
ఆ అద్వితీయమైన రూపం సర్యోత్కర్షతో వెలుగొందుతున్నది. (“ఐస్టీవరీ క్వచిదపి” 
అనే శ్రీవైకుంఠస్తవ శ్లోకం కూడా స్మరించదగినది.) 


కింను స్వయం స్వాత్మవిభూషణం భవన్‌ 
అసా వలజ్కార ఇతీరితో జనైః | 
వర్దిష్తుబాలద్రుమషణ్జనుణ్డితం 
కా న యి యి 
ననాచలం వా పరితః ప్రసాధయన్‌ ॥ 35 
ఈ సుందరబాహుస్వామి స్వయంగానే తాను తన దివ్యమంగళవి గ్రహానికి 
అలంకారమైనందున, తన దివ్యరూపాన్ని దర్శించే భక్తులచేత అలంకారమనే నామంతో 
పిలువబడాడా ? లేక, ఎల్లప్పుడు వృద్దిచెందే లేలేత వృక్షసమూహాలచేత అలంకరింపబడ్డ 
యి లొ డా య 
వనగిరిచుట్టూ ఉండే భాగాన్ని అలంకరిస్తూ అలంకారనామంతో చెప్పబడ్డాడా ! 
(“అ్రిరకన్‌ అలజ్కారన్‌ తిరుమావిరుమ్‌ శోలైమలైయే” అనే పెరియాగ్ర్యార్ల సూక్తి 
స్మరణీయం.) 


సుఖస్పర్హె ర్నిత్యైః కుసుముసుకువూరాంగసుఖదైః 

సుసౌగంధ్యై ర్యా భరణగణదివ్యాయుధగతై: I 

అలజ్కార్యై స్సర్వై ర్నిగదిత మలజ్కార ఇతి యః 

సమాఖ్యానం ధత్తే స వనగిరినాథోతి స్తు శరణమ్‌ ॥ 36 


మెత్తని, సుఖమైన స్పర్శను కల్షినవి, పూవువలె సుకుమారమైన, పాదాల మొదలు 
శిరస్సువరకు గల దివ్యమంగళవి[గ్రహానికి సుఖాన్ని కల్గించేవి, సువాసనను కల్లినవి, 
దివ్యదేహానికి అలంకారాలుగా ఉన్నవి, అన్నివిధాలైనవి అయిన కిరీటహారనూపురాది 
దివ్యాభరణకోటి, సుదర్శన పాంచజన్యాది దివ్యాయుధగణం- అనే వీటిచేత 
అలంకారశబ్దవాచ్యుడనే విషయం వ్యక్తం చేయబడే వనాద్రీశుడు మాకు శరణం కావాలి. 
(“సర్వజ్ఞాః సముచితశక్రయః”- ఇత్యాది వరదరాజస్తవశ్లోకంలో (47) కూడా 
ఆయుధాలకు ఆభరణత్వం వర్లింపబడింది.) 


సుందరబాహుస్తవము 125 


మకుటమకుటమాలోత్తంసచూడాలలాము - 

స్వలకతిలకమాలాకుణ్లలై స్పోర్ష్యపుం డైః | 

మణివరననమాలాహారకే యూరకణః 

తులసికటకకాజ్చీనూపురాద్యై శృ భూషైః ॥ 37 


అసిజలజరథాంగె శ్చార్‌బ్లకౌమోదకీభ్యామ్‌ 

అగణితగుణజాలై రాయుధై రప్యధాన్ర్యైః | 

సతతవితతశోభం పద్మనాభం ననాద్రేః 

ఉపవనసుఖలీలం సున్దరం వన్దిషీియ ॥ 38 


కిరీటానికి చుట్టూ అలంకరింపబడ్డ రత్నమాల (పూలమాల), కిరీటంలోని 
శిరోరత్నం, గొప్ప శిరస్సుకు అలంకరింపబడ్డ ఆభరణాలు, అందమైన ముంగురులు, 
ముత్యాలు పొదిగిన బంగారంతో చేయబడ్డ లలాటహారమాల, కర్ణాభరణాలు- అనే 
వీటిచే, ఊర్హ్వృపుండ్రాలతోపాటు గొప్ప మణి అయిన కౌస్తుభం, వైజయంతీ వనమాల, 
ముత్యాలహారాలు, భుజకీర్తులు, కంఠసీమను అలంకరించే కంఠికలు- అనే వీటిచే, 
తులసీమాల, ముంజేతి కంకణాలు, మొలనూలు, నూపురాలు మొదలైన అలంకారాలచే, 
నందకం అనే ఖడ్గం, పాంచజన్యమనే శంఖం, సుదర్శనమనే చక్రం, శార్‌జ్లమనే శంఖం, 
కామోదకి అనే గద- అనే వీటిచే, ఇంకా మిగిలిన ముసలహలాది లెక్క లేనన్ని 
సద్గుణాలను కల ఆయుధాలచే ఎల్లప్పుడూ అంతటా వ్యాపించిన శోభను కలవాడు, 
వనాద్రిలో ఉన్న ఉద్యానవనంలో సుఖంగా ఉన్నవాడు, లోకాలకు సుఖాన్ని కల్గించే 
పలు లీలలను చేసేవాడు, లోకాలకు మూలకారణం అయిన పద్మాన్ని నాభిలో కలవాడు 
అయిన సుందరబాహుస్వామిని నమస్కరిస్తాము. (“స్ఫురత్కిరీటాంగద” ఇత్యాది స్తోత్ర 
రత్న శ్లోకం “కిరీటమకుటచూడావతంస” ఇత్యాది గద్యసూక్తి స్మరణీయాలు.) 

అజానజస్వగతబన్గురగన్లలుబ్ద - 

(భామ్యద్విదగ్గమధుపాలిసదేశకేశమ్‌ । 

విశ్వాధిరాజ్యపరి బర్హకిరీటరాజం 

హై! సున్దరస్య బత ! సున్దర ముత్తమాజ్ల్ఞమ్‌ ॥ 39 

సహజంగా పుట్టుకతో వచ్చిన దట్టమైన సువాసనలో లోభాన్ని (ఆశను) కల్గినవి, 
ఆ ఆశవల్ల చుట్టూ తిరిగే రాసిక్యాన్ని కల్గినవి అయిన తుమ్మెదల సమూహంతో 
సాటివచ్చే కేశపాశాన్ని కల్గినది, స్వామి ప్రపంచానికి ప్రభువై ఉండే విషయానికి గుర్తుగా 
ఉన్న కిరీటాన్ని కల్గినది అయిన సుందరబాహుస్వామియొక్క శిరస్సు ఎంత అందమైనది ! 


126 శ్రీకూరేశుల పంచస్తవి 


ఆహా ! (“కలివణ్ణెజుమ్‌ కలన్లాట్సోల్‌ కమఃగ్‌ పూజ్బు క0ల్‌కళ్‌ తడన్లోళ్‌ మేల్‌ మిళిర 
నిను” అనే గోదాదేవి సూక్తి స్మరణీయం.) 


అనం తమ స్తిమిరనిర్మిత మేన యత్‌ స్యాత్‌ 

తత్సారసాధితసుతన్వతివృత్తవార్తమ్‌ | 

ఈశస్య (కేసరిగిరే) కేశవహరే రళకాళిజాలం 

తత్తుల్యకుల్యమధుపాఢ్యమహావనస్య ॥ 40 

సుందరబాహుస్వామి ముంగురులతో సాటి వచ్చే తుమ్మెదలతో నిండిన 
గొప్పదనాన్ని కల్గినది, కేశవస్వామి నివసించేది అయిన వనగిరికి ప్రభువైన సుందరబాహు 
స్వామియొక్క తుమ్మెదలవంటి ముంగురుల సమూహం, చీకటితో నిర్మించిన దట్టమైన 
చీకటి ఒకటి ఉంటే, దాని సారంతో చేయబడ్డ చక్కని దారాలను కూడా మించినదిగా 
తోస్తున్నవి. (“కొళ్‌కిన్ట కోళిరులై చ్చుకిర్‌న్లిట్ట ..... అన్ను మాయన్‌కుకంల్‌” అనే 
తిరువాయ్‌మొ నీ సూక్ష్యనుగుణం ఈక్టోకం. మూడవ పాదంలో “కేశవగిరేఃి అనే 
పాఠాంతరం ఉన్నది.) 


జుష్టాష్టమీకజ్వలదిన్దుసన్నిభం ధృతోర్ష్యపు జం విలసద్విశేషకమ్‌ I 

భూమ్నా లలాటం విమలం విరాజతే వనాద్రినాథస్య సము చ్చిత శ్రియః ॥ 41 

“ఏలు తిరువుడైయాన్‌” అని కీర్తింపబడే వనాద్రిప్రభువు యొక్క లలాటం 
అష్టమీతిథినాడు వెలిగే చంద్రునితో సమానంగా ఉన్నది. ఆ లలాటం ఊర్ష్యపుండ్రాన్ని 
ధరించినదై. ప్రకాశించే కస్తూరినామంతో వెలిగేదై, దోషరహితమైనదై వెల్లొందుతున్నది. 


సుచారుచాపద్వయవి భమం (భ్రువోః 

యుగం సునే త్రాహ్వసహగస్రప త్రయోః | 

ఉపాన్తగం వా మధుపావలియుగం 

విరాజతే సున్దరబాహుసం శ్రయమ్‌ 1 42 


సుందరబాహుస్వామిని ఆశ్రయంగా కల కనుబొమల జంట చాలా అందమైన 
రెండు ధనుస్సుల అందంవంటి అందాన్ని కల్గి చక్కని కన్నులు అనే తామరపూల 
జంట సమీపంలో చేరిన తుమ్మెద వరుసల జంటవలె (ప్రకాశిస్తున్నది. 

అదీర్ష మగ్రేమదుఘం క్షణోజ్బలం న చోర మన్తఃకరణస్య సశ్యతామ్‌ ॥ 

అనుబ్ద మజ్జం ను కథం నిదర్శనం వనాద్రినాథస్య నిశాలయో ర్హశోః "43 


సుందరబాహుస్తవము 127 


విశాలంగా లేనిది, ప్రేమను వర్షించలేనిది, క్షణకాలం మాత్రమే (ప్రకాశించేది, 
దర్శించేవారి మనస్సును దోచలేనిది, వక్రంగా ఉన్నది. అయిన తామరపూవు ఈ 
దోషాలు ఏవీ లేని సుందరబాహుస్వామియొక్క విశాలనేత్రాలతో ఏవిధంగా సాటివస్తుంది ! 
(ఉపమేయంకంటే ఉపమానానికి ఆధిక్యాన్ని వర్షించే రూపంలోని ఈవ్యతిరేకాలం 
కారాన్ని పంచస్తవాలలో పలు చోట్ల గమనించవచ్చు. దీనికి మూలం దివ్యసూరుల 
సూక్తులే.) 

ప్రశ్చ్యోతత్రేమసారామృుతరస చుళక ప క్రమ ప్ర క్రియాభ్యాం 

విక్షిస్తాలోకితోర్మి పసరణముషితస్వాన్తకాన్తాజనాభ్యామ్‌ । 

విశ్వోత్సత్తి పవృ త్తిస్థి తిల యకరశైకాన్తశాన కియాభ్యాం 

దేవోల_ లజ్కారనామా వృషగిరినిలయో నీక్షతా మీక్షణాభ్యామ్‌ ॥ 44 


విశేషంగా వ్యక్తం అయే, సారమైన (పేమ అనే అమృతరసంయొక్క పుడిసిలివంటి 
క్రమాన్ని కల్గినవి, చక్కగా నాల్లు వైపుల ప్రసరించే కటాక్షాలనే కెజటాలు ప్రసరంచడంచేత 
గోపికల మనస్సులను దోచుకొన్నవి, చేతనాచేతనాత్మకం అయిన ప్రపంచంయొక్క 
సృష్టిస్థితి- గతి-నాశాల నిర్వహణలో ఏ అడ్డూ లేని ప్రయత్నాలను కల్గినవి అయిన 
తిరునేత్రాలను కల వనగిరినివాసి అయిన దేవుడు ఆ నేత్రాలతో నన్ను కటాక్షించాలి. 
(“నావేక్షసీ యది తతో భువనాన్యమూని”- ఇత్యాది స్తోత్రరత్నసూక్తి ప్రకృతంలో 
స్మరణీయం.) 

్రేమామృతౌఘపరివాహిమహాక్షిసిన్దు- 

మధ్యే ప్రబద్ధసముదళ్చితసేతుకల్పా I 

బుజ్వీ సుసున్షరభుజస్య విభాతి నాసా 

కల్పద్రుమాజ్కురనిభా ననశైలభర్వుః ॥ 45 

వనశైలానికి ప్రభువైన సుందరబాహుస్వామి నాసిక పేమామృత(ప్రవాహం 
ప్రవహించే విశాలనేత్రాలనే సముద్రం మధ్యలో చక్కగా నిర్మింపబడ్డ, ఉన్నతమైన 
సేతువువలె, బుజువుగా ఉండే కల్పవృక్షంయొక్క చిగురువలె (ప్రకాశిస్తున్నది. 
(“త్వదీక్షణ సుధాసింధు” అనే దేవరాజాష్ట్రక శోకం, “కరుణారసవాహివీక్షణోః” అనే 
వరదరాజస్తవ శ్లోకం భావ్యాలు.) 


వ్యాభాషితాభ్యధి కనననభన్దనర్ణ్ది - 
మందస్మితామృతపరిస్రవసంస్తవాఢ్యమ్‌ । 


128 శ్రీకూరేశుల పంచస్తవి 


అభాతి విద్రుమసమాధర మాస్య మస్య 

దేవస్య సున్షరభుజస్య వనాద్రిభర్తుః ॥ 46 

తిరుమాలిరుమ్‌శోలై పర్వతానికి ప్రభువు, సుందరబాహువనే పేరు గల ఈ 
దేవుని ముఖం - ఇతని పలుకులకంటే ఎక్కువ ఆనందాన్ని కల్గించేది, మంగళకరమైనది, 
సమృద్దిని కల్గినది అయిన చిజునవ్వును కల్లినదై, ఆ చిజునవ్వు అనే అమృతరస 
'ప్రవాహసంబంధంచేత సుసంపన్నం అయిన పగడంవలె ఎల్టునిది అయిన అధరాన్ని 
కల్లినదై - ప్రకాళిస్తున్నది. 

యశోదాజ్లుల్య గోన్నమితచుబుకాఘాణముదితౌ 

కపోలా వద్యా9_పి హ్యనుపరతతద్ధర్షగమకౌ I 

విరాజేతే విష్వగ్వితతసహకారాసవరస- 

ప్రమాద్యద్బృజ్ఞాఢ్య ద్రుమవనగిరే స్సుందరహరేః ॥ 47 

నాల్లు వైపుల విస్తరించిన తీయమామిడి చెట్టయొక్క మధురమైన రసంవల్ల 
(మధువును ఆస్వాదించడంవల్ల) మదాన్ని పొందిన తుమ్మెదలతో వనగిరిలోని వృక్షాలు 
నిండుగా ఉన్నాయి. అటువంటి వనగిరిని నివాసంగా కల సుందరబాహుస్వామి చెక్కిళ్ళు 
రెండిటిని యశోదాదేవి శ్రీకృష్ణావతారసమయంలో తన చేతివేళ్ళ చివరిభాగాలతో 
మెల్లగా పైకి ఎత్తి, చుబుకాన్ని ఆఘ్రాణించడం (ముద్దాడడం) చేత కల్గిన సంతోషం 
ఈ నాటికీ (సుందరబాహు స్వామిగా వెలసి ఉన్నా ఈనాటికీ) ఆ చెక్కిళ్ళలో 
అనువర్తిస్తున్నది. ఆ హర్షాన్ని సూచించే రోమాంచాన్ని అవి కల్లి ఉన్నవి. 


వ్యాలమ్బి కుణ్ణల ముద గ్రసువర్లపుష్పు- 
నిష్పన్నకల్పలతికాయమలానుకారమ్‌ | 

యత్కర్లపాశయుగలం నిగలం ధియాం నః 

సోల_ యం సుసున్ద్లరభుజో వనశైలభూషా ॥ 48 


భుజాలవరకు వేలాడే కర్ణాభరణాలను కల్షినవి, మిక్కిలి గొప్పవి అయిన బంగారు 
పూలతో ఏర్పడిన కల్పలతలను పోలిన సుందరబాహుస్వామియొక్క రెండు అందమైన 
కర్ణాలు మన మనస్సులకు సంకెళ్ళుగా తోస్తున్నవి. అటువంటి సుందరబాహుస్వామి 
ఈ వనగిరికి అలంకారం. 


సదంససంసజ్ఞితకుంతలాన్తికా౭_ వతీర్లకర్ణాభరణాఢ్య కన్దరః I 
సుబన్దురస్కన్లనిబన్లనో యువా సుసునర స్సున్దరదో ర్విబ్బంభతే ॥ 49 
ణి ణి ణి ౧ ౧ 


సుందరబాహుస్తవము 129 


అందమైన బాహువులను స్పృశించే ముంగురుల సమీపంవరకు కిందకు ఉండే 

కర్ణకుండలాలతో సుందరమైన కంఠాన్ని కలవాడు, చక్కగా అమరి ఉండే పటిష్టమైన 

బాహుస్కంధబంధాలను కలవాడు, నిత్యయౌవనాన్ని కలవాడు, అందమైన బాహువులను 

కలవాడు అయిన సుందరబాహుస్వామి వర్రిల్లుతున్నాడు. (“కలివణ్ణెజ్లుమ్‌ కలన్హాచ్సోల్‌” 
(ర GN ౧ 

ఇత్యాది గోదాసూక్తి “మైవణ్ఞమ్‌ నణుజ్కుజ్షో” ఇత్యాది తిరుమజ్లెమన్నన్‌ సూక్తి భావ్యాలు.) 


వ్యూఢగూఢభుజజత్రు ముల్లసత్కమ్బుకన్హరధరం ధరాధరమ్‌ । 
వృక్షషణ్ణమయభూభృత స్తటే సుందరాయతభుజం భజామహే ॥ 50 


ఏ భారాన్ని అయినా మోయగలిగే సామర్ధ్యాన్ని కల్గినది, బలిష్టమైనది అయిన 
భుజజత్రువును (భుజాలకు- కంఠానికి మధ్యన ఉండే భాగాన్ని) కలవాడు, గొప్పగా 
ప్రకాశించే శంఖంవంటి కంఠాన్ని కలవాడు, ఈ భూమిని ధరించేవాడు, అందమైన, 
విశాలమైన భుజాలను కలవాడు అయిన స్వామిని వృక్షసమూహాలతో నిండిన వనగిరి 
సానువులో సేవిస్తున్నాము. 

మన్దరభమణవి భమోద్భటా స్పున్షరస్య విలసన్తి బాహనః । 

ఇన్టిరాసమభినన్దచన్దనా శ్చన్దనాగరువిలేపభూషితాః ॥ 51 

మందరపర్వతం అనే కవ్వంతో పాలసముద్రాన్ని మథించినప్పటి భ్రమణమనే 
లీలలో గొప్ప ఆనందాన్ని కల్గినవి, లక్ష్మీదేవిని ఆనందింపజేయడంలో మంగళకరమైనవి, 
చందనం- అగరుపూతలచే అలంకరింపబడినవి అయిన సుందరబాహుస్వామి 
బాహువులు విలసిల్లుతున్నాయి. 

జ్యాకిణాజ్కపరికర్మధర్శ్మిణో భాన్తి సునరభుజస్య బాహవః । 

పారిజాతవిటపాయి తర్‌ద్దయః ప్రార్థితార్థపరిదానదీక్షితాః ॥ 52 

అవతారదశలో శార్‌జ్ఞమనే వింటిని దాల్చి అసురులతో యుద్దం చేసినపుడు 
ఆ వింటినారి (దారం) గట్టిగా తాకడంచేత ఏర్పడ్డ కిణాలు (కాయలు) అనే గుర్తులను 
అలంకారంగా కల్గినవి, పారిజాతవృక్షశాఖలవలె దానగుణంలో సమృద్ధిని కల్గినవి, 
ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలను సమగ్రంగా ఇవ్వడం అనే దీక్షను 
కల్గినవి అయిన సుందరబాహుస్వామియొక్క బాహువులు (గొప్పగా) (ప్రకాశిస్తున్నాయి. 
(“జ్యా కిణకర్కశైః శుభైః” అని యామునులు వైకుంఠనాథుని విషయంలో కిణాంకత్యాన్ని 
అనుసంధించగా కూరేశులు దానిని అర్భావతారవిషయంలో అనుసంధిస్తున్నారు.) 


130 శ్రీకూరేశుల పంచస్తవి 


సాగరామృరతమాలకాననశ్యామలర్‌ద్దయ ఉదారపీవరాః । 
శేషభోగపరిభోగభాగిన స్తన్నిభా వనగిరీశితు ర్భుజాః ॥ 53 


(నల్లని) ఆకాశంవలె, సము ద్రంవలె, కాటుకచెట్ల అరణ్యంవలె నల్లనివి, సమృద్ధిని 
కల్గినవి, దానం ఇవ్వడంలో సాటి లేనివి, బలిష్టాలైనవి, ఆదిశేషుని శరీరంపై శయనించేవి, 
ఆ ఆదిశేషుని శరీరంవంటివి అయిన సుందరబాహుస్వామి బాహువులు 
ప్రకాశిస్తున్నాయి. 

అహమహమికాభాజో గోవర్ధనోద్దు తినర్మణి 

ప్రమథనవిధా వబ్దే ర్లబ్బప్రబన్షసమ [క్రియాః । 

అభిమతబహూభావాః కాన్తాభిరమృణసం భమే 

వనగిరిపతే రాహా శుమృన్తి సునరదో రరేః ॥ 54 

(౨ ౧ యౌ 


గోవరనపర్వతాన్ని చేతితోఎత్తి పట్టుకోవడమనే దివ్యలీలలో “నేను ముందు 
నేను ముందు” అనే అహమహమిక స్థితిని పొందినవి, పాలసముద్రాన్ని మధించడం 
అనే ప్రయత్నంలో ఒకే విధమైన వ్యాపారాన్ని కల్గినవి, పత్ని అయిన లక్ష్మీదేవిని 
ఆలింగనం చేసికోవడంలోని అభినివేశంవల్ల “ఇంకా ఇంకా కొన్ని బాహువులుంటే 
ఎంత బాగుండును !” అనే భావాన్ని కల్గినవి అయిన సుందరబాహుస్వామి బాహువులు 
మిన్నగా ప్రకాశిస్తున్నాయి. 

శ్రీమద్య్వనాదిపతిపాణితలాబ్దయు గ్మమ్‌ 

ఆరూఢయో ర్విమలశజ్ఞరథాబ్లయో స్తు। 

ఏకోలి_బ్ద మా(్రిత ఇనోత్తమరాజహంసః 

పద్మప్రియో౭_ర్క ఇన తత్సమితో ద్వితీయః ॥ 55 


తిరుమాలిరుమ్‌శోలైకు ప్రభువైన సుందరబాహుస్వామియొక్క కరతలాలనే 
రెండు తామరపూలను అధిరోహించిన తెల్లని శంఖం, సుదర్శనం- అనే ఈ రెండిటిలో 
ఒకటి అయిన శంఖం తామరపూవును చేరిన ఉత్తమరాజహంసవలె, రెండవది అయిన 
శ్రీ సుదర్శనం తామరపూవుపట్ట గొప్ప ప్రేమను కల సూర్యునివలె విరాజిల్టుతున్నవి. 

లక్ష్మ్యా: పదం కౌస్తుభసంస్కృతం చ 

శ్రీవత్సభూమి ర్విమలం విశాలమ్‌ । 

నిభాతి వక్షో ననమాలయా9 9 ఢ్యం 

ననాద్రినాథస్య సుసున్దరస్య ॥ 56 


సుందరబాహుస్తవము 131 


వనాద్రినాథుడైన, గొప్ప అందాన్ని కల సుందరబాహుస్వామియొక్క వక్షఃస్థలం 
లక్ష్మీదేవికి నివాసస్థానంగా, కౌస్తుభమణిచేత అలంకరింపబడినదిగా, శ్రీవత్సమనే 
పుట్టుమచ్చకు స్థానంగా, నిర్మలమైనదిగా, విశాలమైనదిగా, వైజయంతి అనే వాడని 
పూలతో కూర్చబడ్డ వనమాలను ధరించిన మహనీయమైనదిగా ప్రకాళిస్తున్నది. 


సౌనర్యామృ తసారపూరపరి వాహావర్తగర్తాయితం 

యాతః కిళ్టు విరిఖృసవ్భృు వనభూమ్యమో జసంభూతిభూః I 

నాభి శ్ళుమ్బ తి కుమ్మి కున నిభనిర్భా తస్తనస్వర్వధూ- 

సమ్బుక్త ద్రుమషణ్ణశైలవసతే రారూఢలక్ష్మ్యా హరేః ॥ 57 

ఏనుగు కుంభస్థలంతో పోలిన స్తనాలను కల స్వర్గంలోని రంభ, మేనక, 
తిలోత్తమాది వధువులచే ఎంతో అభినివేశంతో అనుభవింపబడ్డ వనసమూహాన్ని కల్గిన 
వనగిరి పర్వతాన్ని వాసస్థానంగా కల్గినవాడు, “ఏణు తిరువుడైయాన్‌” అనే నామాన్ని 
కలవాడు అయిన హరియొక్క నాభి సౌందర్యామృతసారప్రవాహంలోని సుడిగుండం 
వలె ఉన్నది. అంతేకాక, బ్రహ్మకు ఉత్పత్తి స్థానం అయిన నాభీపద్మంయొక్క 
జన్మస్థానమై ప్రకాశిస్తున్నది. 
సున్దరస్య కిల సున్దరబాహో శ్రీమహాతరువనాచలభర్తుః । 


యి 
హన్త ! యత్ర నివసన్తి జగన్తి ప్రాపితక్రశిమతత్తనుమధ్యమ్‌ ॥ 58 
పెద్ద పెద్ద వృక్షాలను కల వనాద్రికి ప్రభువు, సుందరమైన బాహువులను కలవాడైన 
సుందరబాహువుయొక్క ఏ దివ్యదేహంలో సమస్తలోకాలు నివసిస్తున్నాయో, ఆ తనువు 


మధ్యభాగం చాలా సన్నంగా ఉన్నదికదా ! ఆహా ! ఇదేమి వింత ! 
పిష్టదుష్టమధుకైటభకీటౌ హస్తిహస్తయుగలాభసువృత్తౌ । 
రాజతః క్రనుకృశౌ చ సదూరూ సున్షరస్య వనభూధరభర్తుః ॥ 59 
దుష్టులైన మధుకైటభులనే అసురులను పిండి చేసినవి, ఏనుగు తొండాల 
జంటను పోలినవి, చక్కగా వర్తులంగా ఉన్నవి, పైన లావుగా [క్రమంగా (క్రిందకు 
సన్నంగా ఉన్నవి అయిన వనగిరీశుని చక్కని ఊరువులు రెండూ వెలుగుతున్నవి. 


యౌవనవృషకకుదోద్భేదనిభం నితరాం 

భాతి విభో రుభయం జాను శుభాకృతిమ్‌ | 

సున్షరభుజనామ్నో మన్దరమ థితాబ్టేః 

చన్దనవనవిలసత్కన్హరన్న షభపతేః ॥ 60 


132 శ్రీకూరేశుల పంచస్తవి 


మందరపర్వతాన్ని కవ్వంగా చేసికొని సముద్రాన్ని చిలికినవాడు, చందన వృక్షాల 
వనాలచే ప్రకాశించే (పరిసరప్రాంతాలను కల్గిన) కొండగుహలను కల వనాద్రికి అధిపతి 
అయిన సుందరబాహుస్వామియొక్క మంగళమైన ఆకారాన్ని కల రెండు మోకాళ్ళు 
యౌవనం అనే ఎద్దు మూపురాలవలె చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాయి. 


అధోముఖన్యస్తపదారవిస్టయో రుదళ్సి తోదాత్తసునాలసన్నిభే । 

విలంఘ్య జబ్బే క్వను రంహతో దృశౌ వనాద్రినాథస్య సుసున్దరస్య మే ॥ 61 

వనాద్రికి ప్రభువైన సుందరబాహుస్వామియొక్క, అధోముఖంగా నిలుపబడ్డ 
పదారవిందాల గుండ్రని, విశాలమైన, చక్కని తూడులతో సమానంగా తోచే రెండు 
పిక్కలను దాటి నా మనస్సు ఎక్కడికీ పోలేదు. 


సుసున్షరస్యాలి స్య పదారవిన్దే పదారవిన్హాధికసాకుమార్యే | 
అతో౨ి_ న్యథా తే బిభృయాత్కథం ను తదాసనం నామ సహస్రసత్రమ్‌ ॥ 62 
సుందరబాహుస్వామి పాదారవిందాలు రెండు పద్మపీఠంకంటే చాలా ఎక్కువ 


సౌకుమార్యాన్ని కల్షినవి. లేకపోతే ఆ పాదపద్మాలను రెండిటిని ఆసనపద్మం అనే 
పేరును కల సహ(స్రప(త్రం ఏవిధంగా మోస్తుంది ! 


సౌన్షర్యమార్దవసుగన్హరసప్రవాహైః ఏతే హి సున్దరభుజస్య పదారవిన్దే । 

అమ్ఫోజడమ్ఫపరిరంభణ మభ్యజైస్టాం తద్వై పరాజిత మిమే శిరసా భిభర్తి ॥ 6 3 

ఈ సుందరబాహుస్వామి పాదారవిందాలు రెండు తమకు ఉండే సౌందర్యం, 
మార్దవం, సౌగంధ్యం, మకరందరసప్రవాహం- అనే గుణాలతో నీటిలోని తామరపూవు 
యొక్క గర్వాన్ని జయించాయి. ఓడిపోయిన ఆ తామరపూవు ఈ సుందరబాహుస్వామి 
శ్రీపాదాలను శిరస్సుతో భరిస్తున్నది. ఇది నిజం. 


ఏతే తే బత ! సున్దరాహ్వయజుషః సాదారవిన్దే శుభే 
యన్నిర్లేజస ముత్దిత త్రిపథగాస్రోతస్సు కించిత్కిల । 

ధత్తే౭_సౌ శిరసా ధ్రువ స్తదపరం ్రోతో భవానీపతిః 
యస్యాస్యాలకనందికేతి నిజగు ర్నామైన మన్వర్హకమ్‌ ॥ 64 
(త్రివిక్రమావతారసమయంలో) సుందరబాహుస్వామి పాదాలను (బ్రహ్మ 


అభిషేకించినపుడు పుట్టిన (త్రిపథగ (గంగానది) యొక్క దేవలోక- భూలోక- 
పాతాళలోకాలనే మూడు లోకాలలో ప్రవహించిన మూడు ప్రవాహాలలో ఒక ప్రవాహాన్ని 


సుందరబాహుస్తవము 133 


జోతిశ్ళ(క్రాన్ని నడిపించే ధ్రువుడు శిరస్సుతో ధరిస్తున్నాడు. ఇంకొక ప్రవాహాన్ని శివుడు 
తన తలపై ధరిస్తున్నాడు. శివుని తలపైన ఉండే ప్రవాహాన్ని అలకనంద అనే సార్థకమైన 
పేరుతో మహర్షులు వ్యవహరిస్తారు. ఇటువంటి సుందరబాహుస్వామి శ్రీపాదపద్మాలు 
మంగళకరాలుగా భాసిస్తున్నాయి. ఆహా ! ఆశ్చర్యం ! (వరదరాజస్తవంలోని 
“త్వత్సాదాబ్టే” అనే శోకం భావ్యం). 


అమ్నాయకల్పలతికోత్డసు గన్టిపుప్పం 

యోగీ న్హహార్ససరసీరుహరాజహంసమ్‌ । 

ఉత్పక్వధర్మసహకారఫల ప్రకాణ్ణం 

వన్దేయ సున్దరభుజస్య పదారవిసమ్‌ ॥ 65 

వేదమనే కల్పలతనుండి పుట్టినది, సౌగంధ్యాన్ని కల్గినది అయిన పూవువంటిది, 
యోగీంద్రులైన పరాంకుశపరకాలాదిమునీంద్రుల, శ్రీనాథయామునయతివరాది 
మునీంద్రుల హృదయకమలాలలో నివసించే రాజహంసవంటిది, బాగా పండిన ధర్మం 
అనే తీయమామిడిచెట్టుయొక్క గొప్ప ఫలంవంటిది అయిన సుందరబాహుస్వామి 
పాదారవిందాల జంటను నమస్కరిస్తున్నాను. 

సుసున్దరస్యాస్య తు వామనాకృతేః క్రమత్రయపార్థిని మానసే కిల | 

ఇమే పదే తావదిహా౭_ సహిష్టునీ విచక్రమాతే త్రిజగత్సదద్వయే 1 66 

వామనావతారాన్ని ఎత్తిన ఈ సుందరబాహుస్వామి మనస్సు మహాబలి అనే 
అసురుని వద్దకు పోయి మూడు అడుగుల నేలను ప్రార్థించగా, అధముడైన 
అసురునివద్ద ఆ విధంగా యాచన చేయడం సహించలేని (స్వామి) ఈ రెండు 
పాదాలు (మూడు అడుగులు అక్కర లేదని తలచి) ఈ భూమిలో కేవలం రెండు 
పాదాలతోనే ముల్లోకాలను విక్రమించాయికదా! 

సౌన్దర్యసారామృ తసిన్ధు వీచి శ్రేణీషు పాదాజ్ఞుళినామికాసు । 

న్యక్కృత్య చనన శ్రియ మాత్మకాన్యా నఖావళీ శుమృతి సున్దరస్య ॥ 67 

వనగిరిలోని సుందరబాహుస్వామియొక్క పాదాల వేళ్ళు అనే పేరును కల 
సౌందర్యసారామృతసము[ద్రంలోని కెజటాల వరుసలలోని నఖసమూహం (అనే 
అపూర్వమైన చంద్రసమూహం) తమ కాంతితో (ఆకాశంలోని) చంద్రుని శోభను 
తిరస్కరించి (ఓడించి) శోభిల్లుతున్నాయి. 


134 శ్రీకూరేశుల పంచస్తవి 


యో జాతక్రశిమా మలీ చ శిరసా సంభావిత శృమ్భునా 

సోతం యం యచ్చరణాశయీ శశధరో నూనం నఖవ్యాజతః I 

పూర్ణత్వం విమలత్వ ముజ్జలతయా సార్ధం బహుత్వం తథా 

యాత స్తం తరుషణ్ణశైలనిలయం వన్హామహే సున్దరమ్‌ ॥ 68 


శివునిచే తలపై ధరించి, గౌరవింపబడ్డ ఏ చంద్రుడు కార్యాన్ని పొందిన వాడుగా, 
మలినాన్ని (మచ్చను) కలవాడుగా అయ్యాడో, ఆ ఈ చంద్రుడు నఖాల పేరుతో 
సుందరబాహుస్వామి శ్రీపాదాలను ఆశ్రయించి పూర్ణత్వాన్ని, విమలత్యాన్ని పొందాడు. 
అంతేకాక, మటీంతగా ప్రకాశాన్ని పొందడంతోపాటు బహుత్యాన్నికూడా పొందాడు. 
ఇది నిశ్చయం. వృక్షసమూహంతో కూడుకొన్న వనగిరిలో అధివసించే ఇటువంటి 
సుందరబాహుస్వామిని నమస్కరిస్తున్నాము. (వరదరాజస్తవంలోని “శంభో 
రంభోరుహముఖ” ఇత్యాది శ్లోకార్థం స్మరణీయం). 


యస్యాః కటాక్షణ మనుక్షణ మీశ్వరాణామ్‌ 
ఐశ్వర్య హేతు రితి సర్వజనీన మేతత్‌ । 
శ్రీ స్పేతి సున్దరనిషేవణతో నిరాహుః 
యణ 
త్వాం హి శ్రియ శ్రియ ముదాహు రుదారవాచః ॥ 69 


లక్ష్మీదేవియొక్క కటాక్షం బ్రహ్మరుద్రేం[ద్రాది దేవతలకు ప్రతిక్షణం వారి వారి 
ఐశ్యర్యానికి కారణం అన్నది నిజం. అటువంటి లక్ష్మీదేవి ఏసుందరబాహుస్వామివి 
అయిన నిన్ను ఆశ్రయించడంవల్ల “శ్రీః” అని (శ్రయతే ఇతి శ్రీః”) అనబడుతున్నదని 
అభిజ్ఞులు నిర్వచించారో, అటువంటి నిన్ను ఉదార (గొప్పు) వాక్కులను కల మహర్షులు, 
దివ్యసూరులు పూర్వాచార్యులు లక్ష్మికే లక్ష్మిగా నిర్వచించారు. (“ఉదారవాచః”- 
తిరుమజ్జెయాక్రగ్వార్‌, ఆళవన్దార్‌, ఆశ్ర్యాన్‌, భట్టర్‌- అని తిరుప్పావై ఆణాయిరప్పడి 
వ్యాఖ్య. “తిరువుక్కుమ్‌ తిరువాకియ శెల్వా” అని తిరుమంగైమన్నన్‌, “కః శ్రీః శ్రియః 
” అని ఆళవన్దార్‌ పల్కడం స్మరణీయం. శ్రీవైకుంఠస్తవంలోని “యస్యాః కటాక్షణమ్‌” 
అనే 29వ శ్లోకం కొద్ది భేదంతో ఇక్కడ స్వీకరింపబడింది.) 

దివ్యాచిన్యమహాద్భుతోత్తమగుతై స్తారుణ్యలావణ్యక- 

పాయె రద్భు తభావగర్భస తతాపూర్వ పియె ర్విభమైః | 

రూపాకారవిభూతిభి శ్చ సదృశీం నిత్యానపేతాం (శ్రియం 

నీలాం భూమి మపీదృశీం రమయితా నిత్యం ననాద్రీశ్వరః ॥ 70 


సుందరబాహుస్తవము 135 


అ(ప్రాకృతాలు, ఇంతటివి, ఇటువంటివి అని ఊహించడానికి వీలుకానివి, 
అత్యాశ్చర్యకరాలైనవి, ఉత్తమమైనవి అయిన జ్ఞానశక్యాదులతో, దయావాత్సల్యాది 
స్వరూపగుణాలతో, తారుణ్యం, లావణ్యం వంటి రూపగుణాలతో, ఆశ్చర్యాన్ని కల్గించే 
అభిప్రాయాలను కల్లినవి, ఎప్పటికప్పుడు కొత్తగా తోచేవి, ప్రియాలై ఉన్నవి అయిన 
విలాసాలతో, స్వరూపాలతో, దివ్యమంగళవి[గ్రహంతో, సంపదతో, తనకు తగినది, 
తనను ఏనాడూ విడిచి ఉండనిది అయిన లక్ష్మీదేవిని, ఇటువంటి వారే అయిన భూదేవి, 
నీళాదేవులను కూడిఉండే వనాద్రి ప్రభువు ఎల్లప్పుడు భక్తులను ఆనందింపజేస్తున్నాడు. 
(శరణాగతిగద్యలోని “భగవన్నారాయణాభిమతానురూప...” ఇత్యాది లక్ష్మీగద్య, “ఏవం 
భూతభూమినీళానాయక” ఇత్యాది శరణాగతిగద్య సూక్తి ఇక్కడ స్మరణీయాలు.) 

అన్యోన్య చేష్టితనిరీక్షణ హార్హభాన - 

ప్రేమానుభావమధురప్రణయప్రభావః । 

ఆజసనవ్యతరదిన్యరసానుభూతిః 

స్వాం ప్రేయసీం రమయితా ననశైలనాథః ॥ 71 


పరస్పరం (భ్రూభంగమందహాసాది విలాసాలతో, కటాక్షాలతో, తారుణ్య 
లావణ్యాది హార్హభావాలతో మధురమైన (ప్రేమాతిశయాన్ని కలవాడు, నిరంతరం 
నూతనంగా భాసించే, అప్రాకృతమైన ఆనందానుభవాన్ని కలవాడైన సుందరబాహు 
స్వామి తనకు ప్రియపత్ని అయిన లక్ష్మీదేవిని ఆనందింపజేస్తున్నాడు. (“రామ స్తు 
సీతయా సార్ధం విజహార బహూన్‌ బుతూన్‌, మనస్వీ తద్గత స్తస్యాః నిత్యం హృది 
సమర్పితఃి ఇత్యాది శ్రీరామాయణసూక్తి అర్బామూర్తి విషయంగా అనుసంధేయం.) 


సున్లరస్య వనశైలవాసినో భోగ మేవ నిజభోగ మాభజన్‌ । 
శేష ఏష ఇతి శేషతాకృతేః పీతిమా నహిపతి స్ప్వనామని ॥ 72 
వనశైలవాసి అయిన సుందరబాహుస్వామియొక్క ఆనందానుభవంకోసమే తన 
శరీరాన్ని వినయోగించడం అనే గొప్పతనాన్ని పొందుతూ సర్పరాజు అయిన ఆదిశేషుడు 
ఆ భగవానునకు పలు రీతులలో సేవలను చేసే ఆకృతులద్యారా ఇతడు శేషుడు 
(శేషభూతుడు) అని అంటూ పలువురు వ్యవహరించే తన నామంలో ఎక్కువ ప్రీతిని 
కల్లి ఉన్నాడు. 
వాహనాసనవితానచామరాద్యాకృతిః ఖగపతి ప్రయూమయః | 
నిత్యదాస్యరతి రేవ యస్య వై హ్యేష సున్దరభుజో వనాద్రిగః ॥ 73 


136 శ్రీకూరేశుల పంచస్తవి 


ప్రయాణానికి సాధనం అయిన వాహనంగా, ఆసీనుడు కావడానికి తగిన 
ఆసనంగా, మేల్‌కట్టుగా, చామరంగా - ఈవిధంగా పలు రూపాలను పొందిన 
వేదస్వరూపి, పక్షిరాజు అయిన గరుత్మంతుడు ఏ భగవానునకు ఒక్కనికే నిత్యమైన 
దాస్యం చేయడంలో అభిరుచిని కల్గినవాడో, ఆ స్వామి సుందరబాహువు వనాద్రిలో 
వేంచేసి ఉన్నాడు. ఇది ప్రసిద్దమైన విషయం. (“దాసస్పఖా” అనే యామనసూక్తి భావ్యం) 

వనాద్రినాథస్య సుసున్దరస్య వై ప్రభుక్తశిష్టాశ్యథ సైన్యసత్పతిః । 

సమస్తలోకైకధురంధర స్సదా కటాక్షవీక్ష్యో౭_ స్య చ సర్వకర్మసు 1 74 

వనాద్రికి ప్రభువైన సుందరబాహుస్వామి ఆరగించగా మిగిలిన ప్రసాదాన్ని 
భుజించేవాడైన సేనాధిపతి, సమస్తలోకాల భారాన్ని తానే వహించేవాడై, ఎల్లప్పుడూ 
అన్ని కార్యాల నిర్వహణకోసం ఈ సుందరబాహుస్వామియొక్క శుభకరాలైన కటాక్షాలచే 
అనుగ్రహింపబడేవాడై ఉన్నాడు. (స్తోత్రరత్నంలోని “త్వదీయభుక్తోజ్నితొ ఇత్యాది 
శ్లోకభావం స్మరణీయం. తిరువాయ్‌మొ కీలోని (10-6-1) పాశురానికి ఈడు వ్యాఖ్య 
గమనించదగినది.) 


ఛత్రచామరముఖాః పరిచ్చదాః సూరయః పరిజనా శ్చ వైత్యగాః ॥ 
సున్దరోరుభుజ మిన్లతే సదా జ్ఞానశక్తిముఖనిత్యసద్గుణాః ॥ 75 


భగవత్సైంకర్యాన్ని విడువకుండా నిత్యం చేయడంచేత నిత్యులనబడే 
నిత్యసూరులు, అనంతగరుడవిష్వక్సేనాది పరిజనులు, ఛత్రచామరాది భోగోపకరణాలు, 
జ్ఞానం- శక్తి మొదలైన కల్యాణగుణాలు సుందరబాహుస్వామిని ఆశ్రయించి సదా 
ప్రకాశిస్తున్నాయి. 

ద్వారనాథగణనాథతల్లజాః పారిషద్యపదభాగిన స్తథా । 

మామకా శ్చ గురవః పురాతనాః సున్దరం ననమహీధ్రగం శ్రితాః॥ 76 

చండప్రచండ, జయవిజయాది ద్వారపాలకులు, కుముదకుముదాక్షాది గొప్ప 
గణనాయకులు, ఆరీతిలోనే పారిషద్యపదవాచ్యులు ప్రాచీనకాలంనుండి కైంకర్యాన్ని 
చేసే దాసుని ఆచార్యులు, దివ్యసూరులు, వనాద్రిని చేరి నివసించే సుందరబాహుస్వామిని 
ఆ(శయించారు. 

ఈదృశైః పరిజనైః పరిచ్చదైః నిత్యసిద్ధనిజభోగభూమిగః | 

సున్దరో వనగిరే స్తటీషు వై రజ్యతే సకలదృష్టిగోచరః ॥ 77 


సుందరబాహుస్తవము 137 


ఈ విధంగా తెలుపబడ్డ అనంతగరుడ విష్వుక్సేనాది పరిజనాలతో, 
ఛత్రచామరాది చిహ్నాలతో ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండే నిత్యవిభూతి అయిన 
శ్రీవైకుంఠంలో ఉన్నవాడైన భగవానుడు సుందరబాహుస్వామి అనే పేరుతో వనగిరి 
సానువులలో ఇపుడు అందటి జనుల కన్నులకు దర్శినమిస్తూ, ఆనందిస్తున్నాడు. 

ఆక్రీడభూమిషు సుగన్దిషు పౌప్పికీషు 

వైకుఖ్బధామని సమృద్ధసువాపికాసు I 

శ్రీమల్లతాగృహవతీషు యథా తథైన 

లక్ష్మీధర స్పజతి సింహగిరే స్తటీషు I 78 

శ్రీవైకుంఠం అనే దివ్యదేశంలో పరిమళాన్ని కల, పూలతో నిండిన 
క్రీడాప్రదేశాలలో, నిండైన జలసంపదను కల చక్కని దిగుడుబావులలో, అందమైన 
గొప్ప పూపొదరిండ్లలో ఏవిధంగా విహరిస్తాడో ఆ రీతిలోనే (శ్రియఃపతి అయిన, 
శ్రీ వైకుంఠంలో ఉన్నవాడైన భగవానుడు వనగిరి సానువులలో ఇపుడు అందణి జనుల 
కన్నులకు కన్సిస్తూ సుందరబాహుస్వామి అనే పేరుతో ఆనందిస్తున్నాడు. (“పరితః 
పతితైః పతమానైః పాదప పస్టై శ్చ నానాగంధవర్ణైః దివ్యపుమై: శోభమానైః దివ్యపుష్టోపవనైః 
ఉపశోభితే దివ్యోద్యానశతసహస్రకోటిభి రావృతే” ఇత్యాది శ్రీవైకుంఠగద్యలోని సూక్తి 
భావ్యం. ఈ సందర్భంలోని పలుక్లోకాలు శ్రీవైకుంఠగద్యలోని పరమపదవర్షనను 
అనుసరించడంవల్ల, వనగిరి, శ్రీవైకుంఠనగర సామ్యాన్ని ధ్వనింపజేయడం కూరేశుల 
అభిప్రాయమని తోస్తున్నది.) 

ఆనన్షమన్దిరమ హామణిమణ్బపాన్తః 

లక్ష్మ్యా భువా౭_ ప్యహిపతౌ సహ నీళయా చ । 

నిస్సంఖ్యనిత్యనిజదివ్యజనైకసేవ్యో 

నిత్యం వసన్‌ సజతి సున్దరదో ర్వనాద్రౌ ॥ 79 

ఆనందనిలయం అనే పేరును కల గొప్ప మణిమంటపంలో అదిశేషునిపై 
లక్ష్మీదేవితోపాటు భూదేవి నీళాదేవులతో వేంచేసి ఉంటూ, లెక్కలేనంతమంది 
నిత్యసూరులనే తన దాసులచే మాత్రమే సేవింపదగిన భగవానుడు సుందరబాహు 
స్వామిగా ఇపుడు వనాద్రిలో నిత్యం సన్నిహితుడై ఉన్నాడు. 


(ప్రత్యర్థిని త్రిగుణక ప్రకృతే రసీమ్ని 
వైకుణ్బధానుని పరాన్సు రనాన్ని నిత్యే | 


138 శ్రీకూరేశుల పంచస్తవి 


నిత్యం వసన్‌ పరమసత్వమయే౭_ ప్యతీత- 

యోగీ నవాజ్మనస ఏష హరి ర్వనాద్రౌ ॥ 80 

ఉన్నతమైన సత్త్యగుణంతో నిండి ఉన్నది, త్రిగుణాలనబడే సత్య రజస్తమో 
గుణాలు కలిసిన మూల ప్రకృతికి విరుద్ధమైనది, పరమాకాశమనబడే పేరును కల్లినది, 
నిత్యమైనది అయిన శ్రీవైకుంఠనగరంలో నిత్యం వేంచేసి ఉండేవాడు, యోగీంద్రుల 
వాక్కుకు, మనస్సుకు సైతం అందనివాడైన ఈ హరి, సుందరబాహుస్వామిగా వనగిరిలో 
అభినివేశాన్ని పొందాడు. 

లోకాం శ్చతుర్దశ దధత్కిల సున్షరస్య 

పక్షీ గుణోత్తరితసప్తవృతీద మణ్బమ్‌ । 

ఆన్యాని చాస్య సుసదృంగశి పరశ్ళతాని 

క్రీడావిధే రిహ పరిచ్చదతా మగచ్చన్‌ ॥ 81 

పధ్నాలుగు లోకాలను ధరించేది, ఉత్తరోత్తరం ఒకదానికి ఇంకొకటి పది పది 
రెట్లు హెచ్చింపబడ్డ ఏడు ఆవరణాలను కల్గినది అయిన ఈ (బ్రహ్మాండం, దీనితో 
పోలినవి, వందల సంఖ్యలో ఉన్నవి అయిన వేణు (బ్రహ్మాండాలు- అన్నీ ఈ 
సంందరబావుస్వామి (క్రీడావిలానంకోనం సాధనాలు అయినవి కదా ! 
(“యదండమండాంతరగోచరమ్‌” ఇత్యాది స్తోత్రరత్నశ్టోకార్థం భావ్యం.) 


సురనరతిర్యగాదిబహుభేదకభిన్న మిదం 

జగదథ చారి ణ్ఞ నముణ్బవరణాని చ సప్త తథా । 

గుణపురుషా చ ముక్తపురుషా శ్చ వనాద్రిపతేః 

ఉపకరణాని నర్మనిధయే9 పి భవన్తి విభో ॥ 82 

దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు- మొదలైన రీతులలో వేట్వేరుగా ఉండే 
ఈ జగత్తు, ఈ (బ్రహ్మాండం, అదే విధంగా సప్తావరణాలు, (త్రిగుణాలనబడే ప్రకృతి, 
బద్దజీవులు, ముక్తపురుషులు- ఇవి అన్నీ అందటినీ పాలించే స్వామి అయిన, వనాద్రిలో 
ఉండే సుందరబాహుస్వామికి లీలకు (క్రీడకు) సాధనాలు అవుతున్నాయి. 

జ్ఞానిన స్సతతయోగిన స్తు యే సున్దరా జ్లీపరభక్తిభాగినః | 

ముక్తి నూప్య పరమాం పరే పదే నిత్యకిజ్కరపదం భజన్తి తే ॥ 83 


కర్మయోగాన్ని అనుష్టించి, ఎల్లప్పుడూ భగవానునితో యోగాన్ని కోరేవారు, 
స్వస్వరూపజ్ఞానాన్ని పొంది, తమలో అంతరాత్మగా ఉన్న భగవానుని తెలియడం అనే 


సుందరబాహుస్తవము 139 


జ్ఞానయోగాన్ని అనుష్టించే జ్ఞానులు సుందరబాహుస్వామి శ్రీపాదాలలో పరభక్తిని 
పొందినవారు పరమపదంలో అపునరావృత్తి రూపం అయిన గొప్ప మోక్షాన్ని పొంది 
నిత్యకైంకర్యాన్ని చేసే స్థితిని పొందుతారుకదా ! 

దేవస్య సున్దరభుజస్య వనాద్రిభర్తుః 

హై శీలవత్వ మథవా౭_౬_ శితవత్సలత్వమ్‌ | 

ఐశస్వభావ మజహద్స్భి రిహావతారైః 

యో౭_ లంచకార జగదాశితతుల్యధర్మా ॥ 84 

ఏ సుందరబాహుస్వామి ఈశ్యరత్వప్రయుక్తం అయిన, తనకే స్వంతం అయిన 
ఐశ్వర్యాన్ని వీడని పలు అవతారాలలో ఈ |ప్రకృతిమండలంలో తనను ఆశ్రయించిన 
వారి ధర్మాలతో పోలే ధర్మాలను కలవాడై ఈ లోకాన్ని అలంకరించాడో, ఆ దేవుడు, 
వనాద్రికి ప్రభువు అయిన సుందరబాహుస్వామియొక్క సౌశీల్యగుణం గాని, లేక, 
ఆగ్రితవాత్సల్యం గాని చాలా ఆశ్చర్యకరం. (“అజోత_పి సన్నవ్యయాత్మా .... 
సంభవామ్యాత్మమాయయా” ఇత్యాది గీతాశ్టోకార్థం, “ఆదియమ్‌ శోది యురువై 
అజ్ఞువైత్తిజు ప్పిజన్ది అనే శఠకోపసూరి సూక్త్ష్యర్ణం స్మరణీయం. “జగదాశ్రితతుల్య 
ధర్మా”- “ఆత్మానం మానుషం మన్యే”, “అహం వో బాంధవో జాతః” ఇత్యాది 
సూక్తుల భావాలు స్మరణీయాలు.) 


సింహో దినాథ ! తవ వాజ్మనసాతివృత్తం 

రూపం త్వతీన్టియ ముదాహ రహస్యవాణీ । 

ఏవంచన త్వ మిహ చేత్సమవాతరిష్యుః 

త్వద్‌జ్ఞాన భక్తినిధయోకి ద్య ముధా౭_ భవిష్యన్‌ ॥ 85 

వనగిరినాథా ! నీ దివ్యరూపం వాక్కుకు, మనస్సుకు అందనిది అని, చక్షురాది 
బాహ్యేంద్రియాలకు అందనిది అని ఉపనిషద్వాణి అన్నది. నీరూపం ఈ విధమైనది 
అయినా, ఈ ్రకృతిమండలంలో ఈ సమయంలో నీవు అవతరించి ఉండకపోతే 
నీదివ్యరూపాన్ని విషయంగా చేసికొని ప్రవర్తించే జ్ఞానయోగ, భక్తియోగాదిశా[స్తాలు 
నిర్విషయాలేకదా అయ్యేవి. (“త్వద్‌జ్ఞానభక్తివిధయః” అన్నపుడు “మంతవ్యో 
నిదిధ్యాసితవ్యఃి అని, “తా మర్చయేత్‌, తాం ప్రణమేత్‌”, “నిత్యం ప్రదక్షిణీ కుర్యాత్‌” 
ఇత్యాది సూక్తుల భావాన్ని స్మరించడం ఉచితం. వరదరాజస్తవంలోని “వరద ! యది 
న భువ్యవాతరిష్యః” ఇత్యాది శ్లోకాన్ని, భట్టర్‌ రచించిన శ్రీగుణరత్నకోశంలోని “అసరస 
మభవిష్యన్నర్మ నాథస్య మాతః” ఇత్యాది శ్లోకాన్ని దీనికి అనుగుణంగా స్మరించడం 


140 శ్రీకూరేశుల పంచస్తవి 


కూడా తగినది. అతిమానుషస్తవంలోని “ఏవం స్థితే” అనే శ్లోకాన్ని “వరద! యది 
భువి” అనే వరదరాజస్తవ శ్లోకాన్ని స్మరించాలి.) 


యే భక్తా భవదేకభోగమనసోల_ నన్యాత్మసంజీవనాః 

తత్సంశ్లేషణ తద్విరోధి నిధనాద్యర్థం వనాద్రీశ్వర 

మధ్ధ్యేత ణ్ఞం యదవాతర స్సురనరాద్యాకారదివ్యాకృతిః 

తేనైవ త్రిదశై ర్నరై శృ సుకరం స్వ ప్రార్థిత ప్రార్థనమ్‌ ॥ 86 

వనాద్రిప్రభూ ! తమ ఆత్మోజ్జీవనానికి భగవానుడవైన నీవు తప్ప వేణు 
ఉపాయంలేదని భావించి, నీవల్లనే ఆత్మోజ్జీవనాన్ని పొందినవారు, నిన్ను మాత్రమే 
సేవించడం అనే విషయంలో అభినివేశాన్ని పొందిన మనస్సును కలవారు అయిన 
భక్తులతో కలసి వర్తించడం, వారి విరోధులను నిరసించడం మొదలైన ధర్మసంస్థాప 
నాదుల కోసం దేవతలు, నరులు మొదలైనవారి రూపాలలో దివ్యాకృతిని ధరించి 
ఈ బ్రహ్మాండంలో నీవు అవతరించినందువల్లనే దేవతలు, నరులు తమ తమ 
కోరికలను నీవద్ద ప్రార్థించి పొందడానికి వీలయినది. (“భవదేకభోగమనసవొ అన్నపుడు 
“ఉణ్జుమ్‌ శోరు పరుకుమ్‌ నీర్‌...” ఇత్యాది పాశురార్థం, “తత్సంశ్లేషణ” అన్నపుడు 
“పరిత్రాణాయ సాధూనామ్‌” ఇత్యాది శ్లోకార్థం స్మరణీయాలు.) 


శ్రీమన్మహావనగిరీశ ! విధీశయో స్తే 

మధ్యే తు విష్ణు రితి యః ప్రథమావతారః । 

తేనైవ చే త్తవ మహిమ్ని జనాః కిలాన్లాః 

త్వన్మత్స్యభాన మవగమ్య కథం భనేయుః ॥ 87 


గొప్ప పర్వతం అయిన వనగిరికి ప్రభువైన సుందరబాహుస్వామీ ! లక్ష్మీవల్లభా ! 
(బ్రహ్మరుద్రుల మధ్యలో ఎత్తిన విష్ణువు అనే నీ మొదటి అవతారాన్ని చూచి జనులు 
నిన్ను బ్రహ్మరుద్రులతో సమానంగా తలుస్తూ నీ మహిమలో గుడ్డివారయ్యారు అంటే, 
ఇక నీ మత్స్యరూపాన్ని చూచి తెలిసికొని ఏ విధంగా కాగలరో కదా ! (గీతా శ్లోకంలో 
సూచింపబడ్డ సాధుపవిత్రాణమే అవతారాలలోని ప్రధానప్రయోజనం అని, దుష్టశిక్షణ 
ఆనుషంగికమనే తత్వాన్ని ఇక్కడ “తత్సంశ్లేషణ” అని అంటూ ముందుగా 
సాధుపరి(త్రాణాన్ని ప్రస్తావించడం ద్వారా, తరువాత “తద్విరోధినిధన” అని తర్వాత 
దుష్టశిక్షణను ప్రస్తావించడం ద్వారా కూరేశులు సూచించారు.) 


సుందరబాహుస్తవము 141 


హే దేవ ! సున్షరభుజ | త్వ మిహాణ్ణనుధ్యే 

సౌలభ్యతో విసదృశం చరితం మహిమ్నః I 

అజ్లీకరోషి యది తత్ర సురై రమీభిః 

సామ్యా న్నికర్షపరిపాలన మేవ సాధు ॥ 88 


ఓ సుందరబాహుస్వామీ ! దేవా ! నీవు నీ సౌలభ్యగుణంవల్ల నీ మహిమకు 
తగని ప్రవర్తనను ఈ బ్రహ్మాండంలో అంగీకరిస్తున్నావు. కనుక, ఆ విషయంలో 
(బ్రహ్మరు(ద్రాదిదేవతలతో సమానుడవనే స్టితికంటే, మత్స్యకూర్మాదిరూపాలలో 
అవతారాలను ఎత్తడమే మంచిదిసుమా! (వాటివల్ల నీ సౌలభ్యగుణం (ప్రకాశిస్తుంది 
కదా !) 

ఇహావతీర్ణస్య వనాద్రినాథ ! తే నిగూహత స్వం మహిమాన మైశ్వరమ్‌ । 

ఉమాపతేః కిం విజయః ప్రియంకరః ప్రేయంకరా వేన్దజిదస్ర్రబన్దనా ॥ 89 

వనగిరినాథా ! అన్నిటినీ ఏలే స్థితి (ఐశ్వర్యం) అనే, నీ ఒక్కనికే స్వంతం 
అయిన గొప్పతనాన్ని నీవు కప్పిపుచ్చుకుంటూ ఈ ప్రకృతిమండలంలో అవతరించిన 
నీకు శివుడు నిన్ను జయించాడన్నది నీకు ఎక్కువ ఆనందాన్ని కల్లిస్తుందా ! లేక, 
ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్రాలతో నీవు బంధింపబడ్డావన్నది ఎక్కువ ఇష్టమైనదా! 
(“కళ్యా ! ఎమ్మైయు ఏ్మయులకుమ్‌ .... కక్ళంల్‌ పణిన్దేత్తువరే” అనే తిరువాయ్‌మొ లీ 
పాశురభావం ప్రకృతంలో స్మరణీయం.) 


పుచ్చోత్పుచ్చనమూర్చనోద్దతిధు తవ్యావర్తితావర్తనత్‌ 
సంవర్తార్లవనీరపూరవిలుఠత్సారీనదివ్యాకృతేః I 

సింహో ద్రీశ ! న వైభవం తవ కథం స్వాలక్ష్య మాలక్ష్యతే 

పద్మాక్షస్య జుఘుక్షతో౭_పి విభవం లక్ష్మీధరాధోక్షజ ! ॥ 90 


వనగిరిప్రభూ ! అంతరింద్రియాలద్వారా దర్శింపతగినవాడా ! లక్ష్మీధరా ! 
అవతారాలలో నీ వైభవాన్ని నీవు కప్పిపుచ్చుకోవాలని అనుకున్నా, అది వీలు కాలేదు. 
మత్స్యరూపుడవైనపుడు నీవు తోకను పైకి కదపడంవల్ల, అడ్డంగా ఆడించడంవల్ల 
వేగంచేత సముద్రంలోని నీరు కంపించింది, పరిభ్రమించింది. అపుడు సుడులు తిరిగిన 
ఆ ప్రళయసముద్రంలో నీటిలో ఎంతో సంభ్రమంతో సంచరించే గొప్ప ఆ నీ 
అప్రాకృతమత్స్యరూపం ఎజ్జతామరలవంటి కన్నులను కల్లినది, మహాత్ములచే 
సులభంగా సాక్షాత్కరించుకోదగినది. అటువంటి నీ (అ(ప్రాకృతమైన) వైభవం వ్యక్తం 


142 శ్రీకూరేశుల పంచస్తవి 


కాకుండా ఏవిధంగా ఉంటుంది? (ఎంతగా కప్పిపుచ్చుకోవాలని నీవు ప్రయత్నించినా 
మత్స్యావతారుడవైన నీ అసాధారణ దివ్యమంగళరూప వైభవం వ్యక్తం కాకమానదు- 
అనిభావం ఇందులోని ఉత్తరార్థంలో గల వృత్త్యనుపాస సౌందర్యంవల్ల శబ్దించే 
శ్రవణసుభగత్వం గమనించదగినది. ఇటువంటి శబ్దాలంకారాలకు పంచస్తవి గొప్ప 
ఆకరం. మత్స్యావతార సమయంలోని పుండరీకాక్షత్వం, “మత్స్యః కములలోచనకళో, 
“మీనాయ్‌ వన్దు వియన్దుయ్యకొణ్జ తణ్జామరైక్కణ్ఞన్‌” ఇత్యాది ప్రమాణాలవల్ల సిద్దం.) 

సాచలావటతటాకదీర్షికాజాహ్నవీజలవివర్దితః క్షయే । 

శృజ్ఞసంగమితనౌ ర్మనో రభూ రగ్రతో౭_ జ్ఞజనపు ర్తి సున్షర ॥ 91 

సుందరబాహుస్వామీ! ఒక అవాంతర ప్రళయసమయంలో అండంనుండి పుట్టిన 
మత్స్యరూపంలో నీవు చిన్న నీటిగుంట, తటాకం, దిగుడుబావి, గంగానది, జలధి- 
అనే వీటిలో క్రమంగా పెరిగావు. నీ కొమ్ముకు కట్టబడ్డ నౌకను కలవాడవై సత్యవ్రత 
మనువుకు ముందుగా వెళ్ళావుకదా! (“మీనతను స్వాం నాని నిధాయ”- ఇత్యాది భట్టర్‌ 
కృత శ్రీరంగరాజస్తవోత్తరశత కళ్టోకార్థం దీనికి అనుగుణంగా అనుసంధేయం.) 


ప్రళయజనీరపూరపరిపూరితస్వనిలయానసన్నవదన- 

భమదశరణ్యభూతశరణార్థినాకిశరణం భవన్‌ స్వకృపయా । 

చలదుదధీరితామ్బు కలుషీ క్రియాఢ్య గమనస్వపృష్టవిధ్భతా - 

చలకుల ఏష మీనతను రత్ర సున్దరభుజో వనాద్రినిలయః ॥ 92 

భగవానుని (దయ)వల్ల ప్రళయకాలంలో పుట్టిన జల (ప్రవాహంతో దేవతల 
నివాసాలు సైతం పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అందువల్ల దుఃఖంతో వాడిపోయిన 
ముఖాలతో వారు తమను రక్షించుకోవడంకోసం తిరిగి తిరిగి, తమను రక్షించేవారు 
భగవానుడు తప్ప వేజొకరు లేరని గుర్తించి, ఆ స్వామిని శరణువేడారు. అపుడు 
భగవానుడు వారికి శరణమై మత్స్యరూపాన్ని ధరించాడు. ఆ మత్స్యం తన కదలికలతో 
ప్రళయసము[ద్రంలో అన్నివైపుల అడ్డులేకుండా సంచరిస్తూ నీటిని క్లోభిల్లేటట్లు చేసింది. 
తన వీపుపై పర్వతాల సమూహాలను చక్కగా ధరించింది. అటువంటి మీనరూపాన్ని 
ధరించిన ఈ సుందరబాహుస్వామి ఇపుడు భూమండలంలో వనాద్రినిలయుడై 
ఉన్నాడు. (ఈళ్టోకం పెరియతిరుమొభ్రిలోని “నిలైయిడ మెజ్లు మిన్టి” అనే పాశురానికి 
అనుకరణం. ఈ శ్లోకంలోని ఓజోగుణం సహృదయావర్దకం.) 

స్వప్పష్టే ప్రష్టాది భమణకరణః కిళ్బ ఫణినో 

వికృష్టివ్యాకృష్టివ్య తివిధు తదుగ్గాబ్ది చలి తైః ॥ 


సుందరబాహుస్తవము 143 


అవిస్సందో నన న్వికసదరవిన్దేక్షణరుచిః 
పురాత భూ స్పింహాదేః ప్రియతమ ! హరే! కచ్చపనపుః ॥ 93 


సింహాద్రి అనే పేరుగల తిరుమాలిరుమ్‌శోలై పర్వతానికి మిక్కిలి ప్రియమైన 
వాడా ! హరిశబ్దవాచ్యుడవైన ఓ సుందరబాహుస్వామీ ! నీ వీపుపై గొప్ప మందరపర్వతాన్ని 
తిప్పడంచేత, వాసుకిని దారంగా చేసి అటుఇటు లాగి విడువడంచేత మిక్కిలి క్షోభను 
పొందిన పాలసముద్రంలోని కదలికలతో కూడా ఏమీ కొంచెంకూడా కదలకుండా 
ఉన్నవాడవుగా, శరణాగతరక్షణంవల్ల ఆనందించినవాడవుగా, పుండరీకాక్షుడవుగా 
పూర్వం ఒకానొక సమయంలోని కచ్చపరూపివిగా నీవు అయినావు కదా! 


జగత్రలీనం పునరుద్దిధీర్ణతః సింహక్షితిక్షిన్షిలయస్థ |! సుందర |! 

పురా వరాహస్య తవేయ ముర్వరా దంప్లాహ్వయేన్లోః కిల లక్ష్మ లక్షితా॥ 94 

సింహగిరీశా ! సుందరబాహుస్వామీ ! పూర్వం నీటిలో మునిగిన ఈ లోకాన్ని 
తిరిగి ఉద్దరించగోరి వరాహరూపాన్ని పొందినపుడు నీ దంష్ట్ర అనే పేరును కల 
చంద్రునిలో ఆ దంతంచే ఉద్దరింపబడ్డ ఈ భూమి మచ్చవలె భాసించిందికదా ! 


న వాయుః పస్పన్లే యయతు రథవా౭ స్తం శశిరవీ 

దిశోల_నశ్య న్విశ్వాప్యచల దచలా సాచలకులా । 

నభశ్చ ప్రశ్స్యోతి క్వథిత మపి పాథో నరహరౌ 

త్వయి స్తంభే శుమృద్వపుషి సతి హే సున్దరభుజ ! ॥ 95 

సుందరబాహుస్వామీ! నీవు నృసింహుడవై స్తంభంలో ఉద్భవించినపుడు వాయువు 
వీచలేదు, చంద్రసూర్యులు అస్తమించారు. దిక్కులు నశించాయి. (కనబడలేదు) 
కులపర్వతాలతోపాటు సమస్తవిశ్వం చలించిపోయింది. ఆకాశంకూడా కజగిపోయింది. 
సముద్రంలోని చల్లని నీరుసైతం సలసల కాగింది. (ఇందులో, తరువాతి శ్లోకంలో 
వ్యస్త పదాలతోనే అద్భుత - భయానక రసాలను నిర్వహించిన వైఖరి కూరేశులకే 
స్వంతం అనదగినది.) 


అరాళం సాతాళం (త్రిదశనిలయః: ప్రాపితలయో 

ధరిత్రీ నిర్ధ్జూతా యుయు రపి దిశః కా మపి దిశమ్‌ | 

అజృమ్మి స్టామ్ఫోధి రుమఘుమితి ఘూర్లన్‌ సురరిపోః 

విభిన్లానే వక్ష స్వయి నరహరౌ సున్దరభుజ ! ॥ 96 

సుందరబాహుస్వామీ ! నీవు నృసింహుడవై, దేవతలకు శత్రువు అయిన 
హిరణ్యకశిపుని వక్షస్సును బద్దలు చేసినపుడు పాతాళం తల కిందులైనది. దేవలోకం 


144 శ్రీకూరేశుల పంచస్తవి 


లయాన్ని పొందింది. భూమి మిక్కిలి కంపించింది. దిక్కులుకూడా అనిర్వచనీయదశను 
పొందాయి. సము(ద్రం ఘుమఘుమశబ్దంతో తిరుగుతూ ఉప్పొంగింది. 


నఖ క్రకచక పధి క్రధితదైత్యవక్షఃస్థలీ - 

సముత్సరుధిరచ్చటాచ్చురితబిమ్బితం స్వం వపుః । 

విలోక్య రుషితః పునః (పతిమృగే నశజ్కావశాత్‌ 

య ఏష నరకేసరీ స ఇహ దృశ్యతే సుస్రరః ॥ 97 

నృసింహస్వామి తన నఖాలనే అంపాల అంచులతో దైత్యుడైన హిరణ్యకశిపుని 
వక్ష్యస్సును నజికినపుడు, దానినుండి రక్తప్రవాహం పెల్లుబికింది. ఆ (ప్రవాహంలో 
ప్రతిబింబించిన తన రూపాన్ని చూచి నృసింహమూర్తి ఇంకొక సింహం తనతో 
పోరాడడంకోసం వచ్చిందనే భ్రాంతితో మళ్ళీ తిరిగి కోపాన్ని పొందాడు. అటువంటి 
సుందరబాహుస్వామి ఇపుడు అందటి నయనాలకు గోచరుడై ఈ కొండపై వేంచేసి 
ఉన్నాడు. (ఇప్పటికీ భక్త విరోధినిరసనోద్యుక్తుడై ఉన్నాడు. ఇందులోని ఓజస్సు రౌద్ర 
- భీభత్స రసానుగుణం.) 


క్షితి రియం జనిసంహృతిపాలనైః నిగరణోధ్గరణోద్దరణై రపి । 

వనగిరీశ ! తవైవ సతీ కథం వరద ! వామన ! భిక్షణ మర్హతి ॥ 98 

వరదా ! వామనమూర్తి ! వనగిరీశా ! పుట్టుక, లయం, రక్షణ- అనే వీటితో ఒక 
కాలంలో (గ్రసించడం, ఇంకొక కాలంగా వెడల (గ్రక్కడం, సూక్ష్మరూపాన్ని ధరించడం, 
ఉద్దరించడం మొదలైనవాటితో ఈ భూమి నీకు మాత్రమే శేషమై ఉండగా, నీవు 
దానిని బలిదగ్గరకు వెళ్ళి యాచించడం ఏవిధంగా తగినది ? (“త్వన్నిర్మితా జఠరగా 
చ” అనే అతిమానుపస్తవక్టోకార్థం, “శీరాల్‌ పిఅన్జు శిఅప్పాల్‌ వళరాదు” అనే శఠకోపసూరి 
పెరియతిరువన్దాది సూక్య్యర్ణం భావ్యాలు.) 


భార్గవః కిల భవన్ఫవాన్‌ పురా కున్హసున్షరవనాచలేశ్వర ! । 

అర్జునస్య బలదర్పితస్య తు చ్చేత్స్యతి స్మరతి బాహుకాననమ్‌ ॥ 99 

కుందవృక్షాలతో అందమైన వనాద్రికి ప్రభూ ! పూర్వం నీవు ఒకానొక 
సమయంలోభార్గవరాముడవై బలంతో గర్వించిన కార్తవీర్యార్డునుని బాహువులనే 
అరణ్యాన్ని ఛేదించావు. నీకు గుర్తున్నది కదా! (“స్మరతి” అనే పదం “కిల” అనే 
అర్జాన్నిచ్చే అవ్యయంగా, భూతార్థకంగా వ్యాఖ్యానింపబడింది. “కున్హ” అని వ్యస్తంగా 
సంబోధనాంతంగా చెప్పవచ్చు.) 


సుందరబాహుస్తవము 145 


అజ్ఞా తవా౭_ తభవతీ విదితా త్రయీ సా 

ధర్మం తదుక్త మఖిలేన వనాద్రినాథ । 

అన్యూన మాచరితు మాస్తికశిక్షణార్హమ్‌ 

అత్రావతీర్య కిల సున్దర ! రాఘవోల భూః ॥ 100 


సుందరబాహుస్వామీ! మిక్కిలి గౌరవించదగిన ఆ (ప్రసిద్దాలైన వేదాలు మూడు 
నీ ఆజ్ఞ అని పెద్దలచే చెప్పబడింది. ఇది ప్రసిద్ధం. వేదాలలో చెప్పబడ్డ ధర్మం సమస్తం 
ఏ లోటూ లేకుండా ఆచరించడంకోసం, ఆస్తికులను తీర్చిదిద్దడం కోసం ఈ 
భూమండంలో శ్రీరాముడవై అవతరించావుకదా! (“నమోనమః సస్తమభూమికాయై” 
అని కీర్తింఏబడే ఏడవ అవతారం అయిన శ్రీరామావతారాన్ని ఈ శ్లోకంనుండి వరుసగా 
ఏడు శ్లోకాలతో వర్ణిస్తున్నారు. “శ్రుతిస్మృతీ మమైవాజ్జే” అనే ప్రమాణం భావ్యం.) 

వనగిరిపతి రీశితేతి దేవైః త్రిపురహర త్రిపురఘ్న చాపభజ్ఞాత్‌ | 

వ్యగణి పరశురామదర్శితస్య స్వకధనుషః పరిమర్శదర్శనాచ్చ ॥ 101 

త్రిపురాలను దహించిన శివునియొక్క ఆ త్రిపురాలను భగ్నం చేసిన ధనుస్సును 
భగ్నం చేయడం చూడడంచేత, పరశురామునిచేత చూపబడ్డ తన (వైష్ణవ) ధనుస్సును 
ఎక్కు పెట్టడాన్ని చూడడంచేత దేవతలు వనగిరిలోని ప్రభువే అందథినీ పాలించేవాడని 
లెక్కించారు. (“జృంభితం తద్ధను ర్హృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః, అధికం మేనిరే 
విష్ణుం దేవా స్పర్శిపురోగమాః” అనే శ్రీరామాయణసూక్తి భావ్యం. “ఆత్మానం మానుషం 
మన్యే !” అని నీవు నీ మహిమను మజగు పజచుకోవాలని అనుకున్నా, నీ పరత్వం 
ఆయా లీలలలో దానికి అదే స్ఫుటమైనది.) 


అనవాప్త మత్ర కిల లిప్పుతే జనైః 

న చ లబ్ద మేత దిహ భోక్తు మిష్యతే | 

అనవాస్త మత్ర కిల నాస్తి రామ ! తత్‌ 

జగతీ త్వయా తృణ మవైక్షి సున్దర ! ॥ 102 

సుందరబాహుస్వామీ ! ఈ లోకంలో ఇంతవరకూ తాము పొందనిదానినికదా 
ఎవరైనా పొందగోరుతారు. ఒకసారి అనుభవింపబడ్డ ఫలం తిరిగి మళ్ళీ అభిలషింప 
బడదుకదా ! శ్రీరాముడవై అవతరించిన స్వామీ ! ఈ (రాజ్యాధికారం వంటి) ఫలాలలో 
నీవు ఇంతవరకు పొందనిది ఏదీ లేదు. అందుచేత నీవు ఈ కోసలసా[మ్రాజ్యాన్ని 
తృణంగా భావించావు. 


146 శ్రీకూరేశుల పంచస్తవి 


శిఖరిషు విపినేష్వప్యాపగాస్వచ్చతో యాసు 

అనుభవసి రసజ్ఞో దణ్ణకారణ్యవాసాన్‌ I 

తదిహ తదనుభూతౌ సాభిలాషోల ద్య రామ ! 

శ్రయసి వనగిరీనం సున్దరీభూయ భూయః ॥ 103 

శ్రీరామచంద్రా ! పరమరసికుడవైన నీవు చిత్రకూటాది పర్వతశిఖరాలలో, 
దట్టమైన అరణ్యాలలో, స్వచ్చమైన జలాన్ని కల నదులలో, దండకారణ్యంలో 
నివసించడంవల్ల కల్గిన అనుభవాలతో ఆనందించావు. అందువల్ల ఆ పర్వత, కానన, 
నదీ ప్రాంతాలలో తిరిగి ఆనందించడంలో కోజికను కలవాడనై, ఈలోకంలో ఈనాడు 
తిరిగి సుందరబాహుస్వామివై గొప్ప వనగిరిని ఆశ్రయిస్తున్నావు కాబోలు ! (“చిత్రకూట 
మను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్‌, రమ్య మానసధం కృత్వా రమమాణా వనే త్రయః 
దేవగంధర్వసంకాశాః తత్ర తే న్యవసన్‌ సుఖమ్‌” - అనే రీతిలోని వనవాససుఖాన్ని 
అనుభవిస్తున్నావు కాబోలు - అని భావం. “అనుభవసి” అనే వర్తమానకాలిక ప్రయోగం 
ద్యారా ఈ శ్లోకంలో “చిరనిర్వృత్త మహ్యేతత్‌ ప్రత్యక్ష మివ దర్శితమ్‌” అనే రీతిలో 
భావికాలంకారం వ్యక్తమవుతున్నది.) 

ఉపవనతరుష్జై ర్మణ్ణితే గణ్బశైల - 

ప్రణయిభవదుదన్తోద్దాయిగన్దర్వసిద్దే | 

వనగిరితటభూమి ప్రస్తో సున్దర ! త్వం 

భజసి ను మృగయానాను ద్రవశ్రాన్తిశాన్తిమ్‌ ॥ 104 


సుందరబాహుస్వామీ! ఉద్యానవనాలలోని వృక్షసమూహాలతో నిండి, అందంగా 
ఉండే పర్వతశిలలపై వేంచేసి ఉండడంలో ఆసక్తిని కల నీ చరిత్రలను గానం చేయడం 
భోగ్యంగా భావించే గంధర్వులు, సిద్దులు వనగిరిలో నిండి ఉన్నారు. ఆ 
కొండచజియలలోని పెద్దశిలలలో మారీచునివంటి మృగాలను వెంటబడడంవల్ల కల్గిన 
అలసటవల్లనా ఏమి నీవు ఇపుడు విశ్రాంతిని తీసికొంటున్నావు ? (“నడన్ద కాల్‌కల్‌ 
నొన్దవో” అనే తిరుచ్చన్లవిరుత్తసూక్తి అనుసంధేయం. “ను” అనే అవ్యయం 
ఉత్రేక్షాద్యోతకం.) 

కూలేలి_బ్దేః కిల దక్షిణస్య నివసన్‌ దూరోత్తరామ్సోధిగాన్‌ 

దైత్యా నేకపతత్రిణా౭_ చ్చిన ఇతీయం కిం వదన్తీ శుతా | 

తతైవేశ్వర మమృసాం వ్యజయథా స్తస్మాద్వనాద్రీశ్వర | 

శ్రీమన్‌ ! సున్దర ! సేతుబన్ధనముఖాః క్రీడా స్తవాలిడమ్బరమ్‌ ॥ 105 


సుందరబాహుస్తవము 147 


వనాద్రీశ్వరా ! లక్ష్మిని కల (“ఏలు తిరువుడైయాన్‌” అనబడే) సుందర 
బాహుస్వామీ ! దక్షిణసము[ద్రంయొక్క ఉత్తరతీరంలో నివసిస్తూ అక్కడికి చాలా దూరాన 
ఉత్తరసము[ద్రంలో ఉన్న దైత్యులను ఒకే బాణంతో ఖండించావు- అని ప్రసిద్దమైన 
నానుడి వినబడుతున్నది. ఆ దక్షిణసముద్రంలోనే జలాధిపతి అయిన వరుణుని 
జయించావు కదా ! ఆ కారణంవల్ల నీవు చేసిన సేతుబంధనాదులు మొదలైన (క్రీడలు 
అన్నీ కీర్తిని కోరి చేసినవేకదా ! (“త్వం దక్షిణస్య నివసన్‌” అనే అతిమానుషస్తవ 
శ్లోకంలోని ప్రశ్నకు సమాధానరూపమే ఈ శ్లోకార్థం.) 

రఘుకులతిలక! త్వం జాతుచిద్యాతుధాన - 

చ్చలమృ గమృ గయాయాం సంప్రసక్తః పురా౭ిభూః । 

తదుపజనితఖేదచ్చేదనాయా౭_.ద్య గాయ- 

న్మధుకరతరుషండం రజ్యసే కిం వనాద్రిమ్‌ ॥ 106 


రఘువంశానికి తిలకంవంటివాడా ! పూర్వం నీవు ఒకానొక సమయంలో 
రాక్షసులనే మాయామృగాల వేటలో చాలా ఆసక్తిని కలవాడవయ్యావు. ఆవిధంగా 
వేటాడినపుడు కల్గిన శ్రమను తీర్చుకోవడంకోసం ఇపుడు తుమ్మెదలు గానం చేసే 
వృక్షసమూహాన్ని కల వనాద్రిలో అభినివేశాన్ని పొందావా? ఏమి? (104వ శ్లోకానికి ఇది 
సంవాదం. పూర్వం వలె “కిమ్‌” కూడా ఉత్రేక్షా ద్యోతకం.) 

హౌ సుందరైకతరజన్మని కృష్ణభావే 

ద్వే మాతరౌ చ పితరౌ చ కులే అపి ద్వే । 

ఏకక్షణా దనుగృహీతవతః ఫలం తే 

నీభా కులేన సదృశీ కిల రుక్మిణీ చ ॥ 107 


సుందరబాహుస్వామీ! శ్రీకృష్ణునిగా నీవు నిన్ను భావించిన అవతారంలో నీవు 
దేవకీదేవి, యశోదాదేవి- అని ఇద్దణు తల్లులను, వసుదేవుడు, నందగోపాలుడు- 
అని ఇద్దరు తండ్రులను, యాదవ, గోపాలకులాలు- అనే రెండు కులాలను ఒకే 
క్షణంలో అంగీకరించిన నీకు తత్సలంగా (గోపాల, యాదవకులాలకు తగిన) నీళాదేవి, 
రుక్మిణీదేవి భార్యలయ్యారు. 

త్వం హి సున్దర ! యదా స్తనంధయః పూతనాస్తన మధా స్తదా ను కిమ్‌ । 

జీర్ణ మేవ జఠరే పయోనిషం దుర్దరం నద తదాత్మనా సహ ॥ 108 

సుందరబాహుస్వామీ ! నీవు తల్లి దగ్గర పాలు తాగే వయస్సులో ఉన్నవాడవై 
పూతన అనే రాక్షసిస్తన్యాన్ని తాగావుకదా ! అపుడు ఎవరికీ జీర్ణం చేసికోవడానికి సాధ్యం 


148 శ్రీకూరేశుల పంచస్తవి 


కాని చనుబాలురూపంలోని విషం ఆ పూతన (ప్రాణాలతోపాటు నీ ఉదరంలో 
జీర్లమైపోయిందా ! ఏమి ! నీవే బదులు చెప్పు. 


ఆశ్రితేషు సులభో భవన్‌ భవాన్‌ మర్యతాం యది జగామ సుందర ! । 
అస్తు నామ తదులూఖలే కియద్దామ బద్ధ ఇతి కిం తదాఠ రుదః ॥ 109 


సుందరబాహుస్వామీ ! నిన్ను ఆశ్రయించినవారి విషయంలో నీవు సులభుడవై, 
మానవుడవై ఉన్న స్థితిని పొందితే పొందు; సరే. (ఆ సౌలభ్యగుణమే అద్భుతం) కాని 
నీవు ఆ మానవరూపాన్ని ధరించి వెన్నను దొంగిలించినపుడు యశోదచే రోటికి 
దారాలతో కట్టబడినావని ఏడ్డావే! ఇదేమి సౌలభ్యపరాకాష్ట్ర స్వామీ ! (మత్తుణు 
కడైవెణ్ణెయ్‌ కళవినిల్‌ ఉరవిడై యాప్పుణ్లు ఎత్తిణ మురలినోడు ఇజైన్టిరున్దు ఏజ్లియ 
వెళివే” అనే నమ్మా(్యార్ల తిరువాయ్‌మొభ్రల సూక్తి ఇక్కడ భావ్యం.) 


సున్దరోరుభుజ! నన్దనన్దనః త్వం భవన్‌ భ్రమరవిభమాలకః । 
మన్టిరేషు నవనీతతల్లజం వల్లవీధియ ముత వ్యచూచురః ॥ 110 


అందమైన, గొప్ప భుజాలను కల స్వామీ ! నీవు తుమ్మెదలను పోలిన 
ముంగురులను కలవాడవై, నందుని కుమారుడవై, గోపికల ఇళ్ళలో నవనీతాన్ని 
దొంగలించావా ? లేక, (ఆ మనోహరరూపంతో) గోపికల మనస్సులను దొంగిలించావా! 
చెప్పు. (అతిమానుష స్తవంలోని “కాంతాలకాన్తమ్‌” అనే శ్లోకానికి ఇది అందమైన 
సంవాదం.) 

కాళియస్య ఫణతాం శిర స్తు మే సత్కదమ్బశిఖరత్వ మేన వా । 

వష్టి జుష్టవనశైలసున్లర ! త్వత్సదాబ్దయుగ మర్పితం యయోః॥ 111 


సుందరబాహుస్వామీ ! వనగిరిలో నివసించేవాడా ! నీ పాదపద్మాల జంట 
దేనిపై పెట్టబడిందో ఆ కాళియుని పడగల చివరి భాగంగా కాని, (గోపికావస్రాపహరణ 
సందర్భంలోని) ఆ కడిమిచెట్టు కొమ్మ చివరి భాగంగా గాని నా శిరస్సు కావాలి. 
(“పత్యుః ప్రజానా మైశ్వర్యం పశూనాం వా న కామయే, అహం కదంబో వా భూయాసం 
కుందో వా యమునాతటే” అనే పౌరాణికళశ్లోకాన్ని, “ఆచిన్వతః కుసును 
మంఘ్రిసరోరుహం తే” అనే అతిమానుషస్తవక్టోకాన్ని స్మరించాలి.) 

గూహితస్వమహిమా౭ పి సున్షర ! త్వం వ్రజే కి మితి శక్ర మాక్రమీః | 

సస్తరాత్ర మదధా శృ కిం గిరిం పృచ్చత శ్చ సుహృదః క్రి మక్రుధః ॥ 112 


సుందరబాహుస్తవము 149 


సుందరబాహుస్వామీ ! పూర్వం రేపల్లెలో నీవు నీ మహిమను కప్పిపుచ్చుకొన్న 
సమయంలోనే ఎందుకోసం ఇంద్రుణ్ణి జయించావు? గోవర్దనపర్వతాన్ని ఏడు 
రాత్రులపాటు ఎందుకోసం ధరించావు ? నీవెవరు? దైవమా ? అని (ప్రశ్నించిన నీ 
స్నేహితులను సైతం ఎందుకోసం కోపపడ్డావు ? (“దేవో వా దానవో వా త్వం యక్షో 
గంధర్వ ఏవ వా” అనే గోపాలుర ప్రశ్నను, అపుడు “క్షణం భూత్వా త్వసౌ తూష్లీం 
కించిత్రణయరోషవాన్‌” అని కృష్ణుడు కోపించిన వృత్తాంతాన్ని స్మరించాలి.) 

హే నన్దనన్లన ! సుసున్దర ! సున్షరాహ్య ! 

ద ద ౧ ౧ 

బృన్హావనే విహరత స్తన వల్లవీభిః । 

వేణుధ్వనిశవణత స్తరుభి స్తదా వై 

సగ్రావభి ర్లృతువిలాయ మహో ! విలిల్యే ॥ 113 


నందకుమారా ! గొప్ప సౌందర్యాన్ని కల సుందరబాహుస్వామీ ! నీవు అపుడు 
రేపల్లెలో ఉన్న సమయంలో బృందావనంలో గోపికలతో విహరించేటపుడు నీ 
వేణురవాన్ని విని రాళ్ళతోపాటు వృక్షాలుకూడా లక్కవలె కజిగి, ద్రవించాయి. ఎంత 
ఆశ్చర్యం ! (పెరియాక్ట్యార్‌ తిరుమొభ్రీలోని “నావలమ్‌ పెరియ తీవు” అనే దశకంలోని 
“మరజ్ఞళ్‌ నిను మదుదారైకళ్‌ పాయుమ్‌” ఇత్యాదిగా గల పలు హార్దభావాలు 
అనుసంధేయాలు.) 


గాయంగాయం వనగిరిపతే ! త్వం హి బృన్హావనాన్తః 

గోపీసజ్ఞై ర్విహరసి యదా సున్దర ! వ్యూఢబాహో ! 

రాసారంభోత్సవబహువిధ ప్రేమసీమన్తినీనాం 

చేతశ్చేత స్తవ చ తు తదా కాం దశా మన్వభూతామ్‌ ॥ 114 

సుందరబాహుస్వామీ ! అందమైన, దృఢమైన బాహువులను కలవాడా ! 
బృందావనంలో మాటిమాటికి గానం చేస్తూ నీవు గోపికాసమూహాలతో క్రీడిస్తున్నపుడు 
రాసక్రీడ అనే ఉత్సవప్రారంభంలో అనేకవిధాలైన శృంగారాదిరసాలలో (ప్రేమను కల 
గోపికల మనస్సులు, నీ మనస్సు ఎటువంటి దశను అనుభవించాయో కదా ! చెప్పు. (నీకు 
కూడా అది అనిర్వచనీయమని భావం.) 


ఇబ్లితం నిమిషితం చ తానకం రమ్య మద్భుత మతిప్రియంకరమ్‌ | 

తేన కంసముఖకీటశాసనం సున్దరాల్పక మపి ప్రశస్యతే ॥ 115 

సుందరబాహుస్వామీ ! నీకు సంబంధించిన ఇంగితాలు (భ్రూభంగాదులు), 
వీక్షణాలు అన్నీ మనోహరాలు, అద్భుతాలు, అత్యంతం పియకరాలునూ. అందువల్ల 


150 శ్రీకూరేశుల పంచస్తవి 


కీటకసమానులైన కంసాదుల వధ మొదలైన నీ లీలలు చాలా చిన్నవే అయినా భక్తులచే 
కీర్తింఏబడుతున్నాయి. (“కంసముఖకీటశాసనమ్‌ అల్పమ్‌” - “యా కంసముఖ్య 
నృపకీటనిబర్హణోత్తా సా నిర్ణిత స్రిజగత స్తవ నైన కీర్తి” అనే అతిమానుషస్తవసూక్తి 
భావ్యం.) 


వారాణసీదహనపాొ ణ్ఞకభౌమభజ్ఞ - 

కల్ప ద్రుమాహరణశంకరజృమన్సు ణాద్యాః 1 

అన్యాళ్ళ భారతబల కథనాదయ స్తే 

క్రీడా స్ఫుసున్దరభుజ ! శ్రవణామృతాని ॥ 116 

సుందరబాహుస్వామీ ! కాశీనగరదహనం, పౌం|డ్రకవాసుదేవుని, నరకాసురుని 
వధ, కల్పవృక్షాన్ని స్వర్గంనుండి తీసికొని రావడం, శంకరుని జృంభణా(స్రంతో 
నిలువరించడం మొదలైనవి, భారతయుద్దంలో పద్దెనిమిది అక్షౌహిణుల సంఖ్యలోని 
సైన్యాన్ని నశింపజేయడం- ఇత్యాది మిగిలిన నీ లీలలు (అన్నీ) శ్రవణామృతాలు. 
భక్తుల వీనులకు విందులు. 


త్వం హి సున్దర ! వనాద్రినాథ హే ! వేంకటాహ్వయమ హీ ధ్రమూర్దని | 

దేనసేవితపదామ్సు జద్వయః సం శ్రితేభ్య ఇహ తిస్టసే సదా ॥ 117 

వనాద్రిప్రభూ ! సుందరబాహుస్వామీ ! వేంకటాచలమనే పేరును కల 
పర్వతశిఖరంలో నీవు దేవతలచే ఆరాధింపబడే పాదపద్మాల జంటను కలవాడవై, 
ఈ కొండపై నీ దాసులకొజకు ఎల్లప్పుడూ వేంచేసి ఉన్నావు కదా ! (దేవతలచే, 
నిత్యసూరులచే వేంకటాద్రివిభుడు సేవింపబడుతున్నాడు అనే విషయాన్ని “శురర్‌కళ్‌ 
మునిక్కణబ్లళ్‌ విరుమ్చుమ్‌ తిరుచేజ్లడత్తానే”, “వన్లి పాయ్‌ వడవేజ్లడమూమలై వానవర్‌కళ్‌ 
శన్ది శయ్య నిన్హాన్‌” - ఇత్యాది దివ్యసూరిసూక్తులు తెలుపుతున్నాయి.) 

హస్తిశైలనిలయో భవన్‌ భవాన్‌ సాంప్రతం వరదరాజసాహ్యయ: I 

ఇష్ట మర్ద మనుకమ్సయా దదత్‌ విశ్వ మేవ దయతే హి సుందర !॥ 118 


సుందరబాహుస్వామీ ! హస్తిశైలాన్ని నివాసంగా కల్లి, వరదరాజస్వామి అనే 
తిరునామంతో ఎంతో దయతో భక్తులు కోరిన కోరికలను అనుగ్రహిస్తూ, ఇపుడు 
లోకాన్ని అంతటికీ నీ దయకు లక్ష్యంగా చేస్తున్నావు. 

మధ్యేక్షీరపయోధి శేషశయనే శేషే సదా సున్దర ! 

త్వం తద్వైభవ మాత్మనో భువి భవద్భక్తేషు వాత్సల్యతః । 


సుందరబాహుస్తవము 151 


విశ్రాణ్యాఖిలనే త్రపాత్ర మిహ సన్‌ సహ్యోద్భవాయా స్తటే 

శ్రీరంగే నిజధామ్ని శేషశయనే శేషే వనాద్రీశ్వర [॥ 119 

వనాద్రీశా ! సుందరబాహుస్వామీ ! పాలసముద్రం మధ్యలో శేషశయనుడవై 
సదా పరుండి ఉంటావు. నీవు నీ అటువంటి ప్రసిద్దమైన విభవవాతారాలలోని 
గొప్పతనాన్ని ఈ భూలోకంలో నీ విషయంలో భక్తిని కలవారికి అనుగ్రహించి, ఈ 
సహ్యపర్వతంలో పుట్టిన కావేరీనదీతీరంలో అందజి నేత్రాలకు కన్పిస్తూ, నీ నివాసం 
అయిన శ్రీరంగంలో శేషశయనంలో పరుండి ఉన్నావు. 

కల్కీ భవిష్యన్‌ కలికల్కదూషితాన్‌ దుష్టా నశేషా నృగవన్‌ ! హనిష్యసి । 

స ఏష తస్యాల_నసర స్సుసున్దరః ప్రశాధి లక్ష్మీశ ! సమక్ష మేవ నః ॥ 120 

లక్ష్మీనాథా! జ్ఞానాది షాడ్గుణ్యాన్ని కల భగవన్‌ ! సుందరబాహుస్వామీ ! 
కల్కమనబడే తెల్లని గుణ్టాన్ని వాహనంగా కల్గినవాడవు కావడంవల్ల 'కల్కి” అనే 
పేరును కల్షినవాడవై, కలికాలవశంచేత పాపిష్టివారైన దుష్టులను అందజిని 
వధించబోతావు. అటువంటి అవతారానికి తగిన సమయం ఇదేసుమా ! మా 
సమక్షంలోనే దుష్టులను శాసించు. 


ఈదృశా స్వదవతారసత్తమాః సర్వ ఏవ భవదాశితాన్‌ జనాన్‌ । 
త్రాతు మేవ న కదాచిదన్యథా తేన సున్దర ! భవన్త మాశ్రయే ॥ 121 


సుందరా! ఇటువంటి నీ గొప్ప అవతారాలు అన్నీ “పరిత్రాణాయ సాధూనామ్‌” 
అని అన్నట్టు నిన్ను ఆశ్రయించిన జనులను రక్షించడం కోసమే తప్పు వాటికి ఇంకొక 
ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల జ్ఞానశక్తి సౌలభ్యాది గుణసంపన్నుడవై నిన్ను 
శరణు పొందుతున్నాను. 

త్వా మామనన్తి కవయః కరుణామృ తాబ్దిం 

త్వా మేవ సంశితజనిఘ్న ముసఘ్ను మేషామ్‌ | 

యేషాం వ్రజన్నిహ లోచనగోచరత్వం 

హై సున్దరాహ్వ ! పరిచస్కరిషే వనాద్రిమ్‌ ॥ 122 

సుందరుడనే పేరును కల స్వామీ ! య థార్ధజ్ఞానాన్ని కల కవులు (బుషులు), 
నిత్యసూరులు నిన్ను కరుణాసముద్రుడవని అంటున్నారు. నిన్నే శరణాగతుల 
జన్మలను నశింపజేసేవాడవని, శరణాగతులకు గొప్ప ఆలంబనమని అంటున్నారు. 
ఇటువంటి శరణాగతుల కంటికి కన్పించే స్థితిని నీవు ఈ లోకంలో పొందుతూ, 
వనాద్రిని అలంకరిస్తూ వేంచేసి ఉన్నావు. 


152 శ్రీకూరేశుల పంచస్తవి 


అశక్యం నో కిక త్రవ న చ న జానాసి నిఖిలం 

దయాలుః క్షన్హా చా౭ స్యహ మపి న చార. 9 _గాంసి తరితుమ్‌ । 
క్షమో౭_త స్వచ్చేషో హ్యగతి రితి చ క్షుద్ర ఇతి చ 

క్షమస్వైతావన్నో బల మిహ హరే ! సున్దరభుజ ! ॥ 123 


సుందరబాహుస్వామీ! హరీ ! నీకు అసాధ్యం అనేది ఏ కొంచెంకూడా లేదు. 
సమస్తాన్ని తెలిసినవాడవు. దయాస్వభావుడవు. క్షమను కలవాడవు. నేనుకూడా 
బలీయాలైన పాపాలను అనుభవించడంలోగాని, ప్రాయళ్చిత్తాదులలో పోగొట్టు 
కొనడంలో కాని సమర్గుడను కాను. అందువల్ల నీకు శేషభూతుళ్ణి, నీవు తప్ప వేటే 
గతి లేనివాణ్ణి క్షుద్రుణ్ణి, అయిన నా పాపాలను క్షమించు. ఈ స్థితిలో నీ జ్ఞానం, 
శక్తి దయ, మొదలైన కల్యాణగుణాల అనుసంధానం, నా అగతిత్వాన్ని అనుసంధించు 
కోవడం మాత్రమే నాకున్న బలం. 

లజ్కాయుద్దహతాన్‌ హరీన్‌ ద్విజసుతం శమ్ఫూకదోషాన్మృతం 

సాన్టీసిన్యభిజం మృతం ద్విజసుతాన్‌ బాలాంశ్చ వైకుణ్బగాన్‌ I 

గర్భం చార్జునిసంభవం వ్యుదధరః స్వేనైన రూపేణ యః 

స్వాభీష్టం మమ మద్గురో శ్చ దదసే నో కిం వనాద్రీశ్వర ॥ 124 


వనా(ద్రి అనబడే తిరుమాలిరువ్‌శోలైై పర్వతానికి స్వామీ ! నీవు 
రామకృష్ణాద్యవతారాలలో -లంకలో యుద్దంలో వధింపబడ్డ వానరాలను, శంబూకుడనే 
శూద్రమునిదోషంవల్ల చనిపోయిన బ్రాహ్మణకుమారుణ్ణి సాందీపిని అనే నీ ఆచార్యుని 
కుమారుని, చిన్న వయస్సులో కార్యవైకుంఠాన్ని చేరిన వైదికపుత్రులను, అర్జునుని 
కుమారుడైన అభిమన్యువునకు ఉత్తరాగర్భంలో జన్మించిన గర్భాన్ని (పరీక్షిత్తును) 
రక్షించావు. అటువంటి నీవు నాకు, నా ఆచార్యులైన భగవద్రామానుజులకు 
మనోరథపూర్తిని ఎందుకు అను[గ్రహించడంలేదు? (ఇందలి పౌరాణిక వృత్తాంతాలు 
“సంజీనయన్నపి” అనే అతిమానుషస్తవ శ్లోకంలోకూడా (ప్రస్తావింపబడ్డాయి.) 

అయోధ్యకాన్‌ సపశుకీటతృణాంశ్చ జన్లూన్‌ 

కింకర్మణో నుబత! కీదృశవేదనాఢ్యాన్‌। 

సాయుజ్యలభ్యనిభవాన్‌ నిజనిత్యలోకాన్‌ 

సాన్లానికా నగనమయో వనశైలనాథ ॥ 125 


వనగిరిప్రభూ ! అయోధ్యా నగరంలోని పశువులు, కీటకాలు, గడ్డిపోచలతో 
కూడిన ప్రాణులకు అన్నిటికీ అవి ఏ కర్మయోగాన్ని అనుష్టించాయనే భావంతో, ఏ 


సుందరబాహుస్తవము 153 


జ్ఞానయోగాన్ని అనుష్టించాయనే భావంతో సాయుజ్యరూపమైన మోక్షంలో పొందదగిన 
వైభవాన్ని కల్గించావు! నిత్యమైన సాంతానికాలనే నీ లోకాలకు వానిని చేర్పించావు. 
ఎంత ఆశ్చర్యం నీ లీల ! ((అన్జు శరాశరబజ్ఞలై వైకున్షత్తే2/2” అనే కులశేఖరుల పాశురం, 
“నజ్స్బాల్‌ అయోత్తియిల్‌ వ్యాణైమ్‌ శరాశరమ్‌ ముగశ్రువుమ్‌ నజ్సాలుక్కుయ్‌త్తనన్‌” 
అనే నమ్మాగ్ర్యార్ల సూక్తి “తతః సప్రీపూమాంస స్తే సపక్షిపశుబాంధవాః... తిర్యగ్యోనిగతా 
శ్చెన సర్వే రామ మనువ్రతావొ ఇత్యాది శ్రీరామాయణసూక్తి స శ్రరణీయాలు. “కింకర్మణః 
” అన్నపుడు “స కింసభా” అనే భారవి ప్రయోగం ఉదాహార్యం.) 

హరితవారణభృత్యసమాహ్యయం 

కరిగిరౌ వరద స్వ మపూర్వికామ్‌ | 

దృశ మలమ్సయ ఏవ హి సున్దర ! 

స్ఫుట మదా శ్చ పరశ్ళత మీదృశమ్‌ ॥ 126 

సుందరబాహుస్వామీ ! నీవు హస్తిగిరిలో వరదరాజస్వామివై పచ్చైవారణ దాసులనే 
సేరును కల భక్తునకు అంతకుముందు అతనికి లేని దృష్టిని కల్షించావు కదా ! 
ఇటువంటి ఎన్నో వందలకొలది అభీష్టాలను స్ఫుటంగా అందణికీ తెలిసేటట్టుగా 
అను[గ్రహించావు. (ఈ పచ్చెవారణదాసుడు తిరుక్కచ్చినంబి పితామహుడు. 
యామునులీ వృత్తాంతాన్ని “యస్య ప్రసాదకలయా” అనే శ్లోకంలో “అంధః ప్రపశ్యతి” 
అని సూచించారు.) 


ఇహ చ దేవ ! దదాసి పరాన్‌ వరాన్‌ వరద ! సున్దర ! సున్షరదోర్టర ! | 
వనగిరే రభిత స్తట మావస న్నథఖిలలోచనగోచరవైభవః ॥ 127 


వరదుడవైన స్వామీ ! అందమైన బాహువులను కల సుందరబాహుస్వామీ ! 
దేవా ! వనగిరికి చుట్టూ గల ఈ కొండచణియలో నివసిస్తూ, అందటి కళ్ళకు నీ 
వైభవాన్ని దర్శనం ఇస్తూ, వారు కోరిన కోరికలను అన్నిటినీ అనుగ్రహిస్తున్నావు. 


ఇద మిమే శృణుమో మలయధ్వజం 

నృప మిహ స్వయ మేవ హి సుందర ! 

చరణసాత్మృతవా నితి తద్వయం 

వనగిరీశ్వర ! జాతమనోరథాః ॥ 128 


వనగిరీశా ! సుందరబాహుస్వామీ ! పూర్వం మలయధ్వజుడనే పాండ్యదేశ 
ప్రభువును నీవు నీ పాదదాసునిగా చేసికొన్నావు- అనే ఈ వృత్తాంతాన్ని పెద్దలవల్ల 


154 శ్రీకూరేశుల పంచస్తవి 


వింటున్నాము. అందువల్ల నీ అంతరంగకైంకర్యాన్ని చేయడంలో అభినివేశాన్ని 
కలవారమై ఉన్నామయ్యా ! (పెరియాథ్టార్‌ తిరుమొవిలోకూడా ఈ మలయధ్వజ 
వృత్తాంతం స్మరింపబడింది.) 


విజ్ఞాపనాం వనగిరీశ్వర ! సత్యరూసామ్‌ 

అంగీకురుష్వ కరుణార్లన ! మామకీనామ్‌ । 

శ్రీరజ్ఞధామని యథాపుర మేష సోల_ హం 

రామానుజార్యవశగః పరివర్తిీషీయ ॥ 129 


కరుణాసింధూ ! వనగిరిప్రభూ ! నేను చేసే ఈ నిజమైన విజ్ఞాపనను 
అంగీకరించు. శ్రీరంగనగరంలో పూర్వంవలె నేను భగవద్రామానుజుల సన్నిధిలో 
వారి అధీనంలో ఉండేటట్టుగా అనుగ్రహించు. (“సుందరోరుబాహుం స్తోహ్యే 
తచ్చరణవిలోకనాభిలాషీ” అని శ్రీరామానుజులను సేవించాలని ప్రారంభంలో 
వ్యక్తంచేసిన తమ ఆశను పూర్తిచేయవలసినదంటూ చివరి 4 శ్లోకాలలో కూరేశులు 
తెలుపుతున్నారు.) 


కిం చేదంచ విరిజ్చాభావన ! వనాద్రీశ ! ప్రభో ! సుందర ! 

ప్రత్యాఖ్యానపరాజ్ముఖో వరదతాం పశ్యన్నవశ్యం శృణు 

శ్రీరజ్ఞ శ్రియ మన్వహం ప్రగుణయం స్వదృక్తభోగ్యాం కురు 

ప్రత్యక్షం సునిరస్త మేవ విదధత్రత్యర్థివాం ప్రార్థనమ్‌ ॥ 130 

(బ్రహ్మను సృష్టించినవాడా ! వనాద్రీశా ! ప్రభూ ! “అ[్రంకరొ అనే పేరును 
కలవాడా ! పూర్వం విన్నవించినదానినే కాక, దీనినికూడా కాదనకుండా అనుగ్రహించు. 
వరదుడవైన నీ స్వభావాన్ని స్మరిస్తూ తప్పకుండా పూర్తిగా కటాక్షించు. ఆశ్రితవిరోధుల 
ప్రార్థనను మాముందే పూర్తిగా తిరస్కరిస్తూ, నీపట్ల భక్తిని కల భగవద్రామానుజుల 
వంటివారికి భోగ్యం అయిన శ్రీరంగసంపదను (ప్రతిదినం మజింతగా మజింతగా 
వృద్ది అయేటట్టుగా చేయి. 

ఠా (| 


కారుణ్యామృ తవారిధే | వృషపతే హే! సత్యసంకల్పన ! 

శ్రీమన్‌ ! సుందర! యోగ్యతావిరహితా నుత్సార్య సద్వత్సల ॥ 

క్షామ్యన్‌ సాధుజనైః కృతాంస్తు నిఖిలానేవాపచారాన్‌ క్షణాత్‌ 

తద్భోగ్యా మనిశం కురుష్వ భగవన్‌ ! శ్రీర్ఞధామ(శ్రియమ్‌ ॥ 131 


సుందరబాహుస్తవము 155 


కరుణ అనే అమృతానికి సముద్రంవంటివాడా ! ధర్మమే మూర్తీభవించి 
నట్టున్నవాడా ! సత్యసంకల్పాన్ని, (తలచినది తలచినట్టుగా చేయగల శక్తిని) కలవాడా, 
జ్ఞానాదిషాడ్గుణ్యాన్ని కలవాడా ! లక్షీసహితుడా ! సుందరబాహుస్వామీ ! అయోగ్యులను 
తజిమి కొట్టి, సత్పురుషులు ప్రమాదంచేత కాని, తెలియక కాని చేసిన అకృత్యకరణ- 
కృత్యాకరణ రూపాలైన పాపాలను అన్నిటినీ క్షమించి, శ్రీరంగనగరసంపద అయిన 
శ్రీరంగనాథుని నిత్యం వారికి అనుభవయోగ్యంగా ఉండేటట్లుగా కటాక్షించు. (“అప్యహం 
జీవితం జహ్యాం త్వాం వా ఫీత్తే 1 సలక్ష్మణామ్‌, నహి ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో 
విశేషతః” అని, “ద్వయ మర్జానుసంధానేన సహ సదైవం వక్తా యావచ్చరీరపాత మైన 
శ్రీరంగే సుఖ మాస్వ” అని నీవు చేసిన సంకల్పాలను స్మరించు- అని భావం.) 


ఇదం భూయో భూయః పున రసి చ భూయః పున రపి 

స్సుటం విజ్లీప్సామీ త్యగతి రబుధోల_ నన్యశరణః I 

కృతాగా దుష్టాత్మా కలుషమతి రస్మీత్యనవధేః 

దయాయా స్తే పాత్రం వనగిరిపతే ! సుందరభుజ ! ॥ 132 

వనగిరినాథా ! సుందరబాహుస్వామీ ! నీవుతప్ప ఇంకొక ఉపాయాన్ని లేనివాడను, 
జ్ఞానహీనుడను, అనన్యశరణుడను అయిన నేను ఈ విషయాన్నే మాటిమాటికీ మళ్ళీ 
మళ్ళీ విన్నవించుకుంటున్నాను. (అది ఏమంటే) నేను ఎన్నో పాపాలను చేసినవాడను. 
దుష్టాత్ముడను. అందువల్లనే నీ అంతులేని దయకు పాత్రంగా ఉన్నాను. కనుక 
నన్ను కరుణించు- అని. (“వాచావుగోచరవువోగుణ దే శికాగ్య- 
కూరాధినాథకథితాఖిలనైచ్యపాత్రమ్‌” అనే వరవరమునుల సూక్తికి ఇటువంటి శ్లోకాలే 
మూలం. “పరదుఃఖాసహిష్టుతా” రూపమైన నీ కరుణకు పాత్రంగా నన్ను చేసి రక్షించు. 
అని సారం) 


సుందరబాహుస్తవం సంపూర్ణము. 


156 


శ్రీ కూరేశులు అనుగ్రహించిన 


వరదరాజస్తవము 


శ్రీవత్సచిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తి మధీమహే । 
యదుక్తయ స్రయీకణ్ళే యాన్తి మబ్గలసూత్రతామ్‌ ॥ 
క్ల ౩ 6 ఈ శ్రవ్రకక 


కూరేశులు ఇంతవరకు వైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం- 
అనే మూడు స్తుతులను రచించి, సుందరబాహుస్తవంలో “హస్తిశైలనిలయో భవన్‌ 
భవాన్‌” అని ప్రస్తావించిన కంచి వరదరాజస్వామిని శరణాగతి మంత్రార్జానుసారంగా 
స్తుతిస్తూ ప్రారంభంలో ఆశీర్వ చనరూపమం గళాచరణాన్ని మొదటి శ్లోకంలో చేస్తున్నారు. 


లావాపెక్తిక్త్‌ + 8 + ట్ర్రవదాలాాాలాా. 
స్వస్తి హస్తిగిరిమస్తశేఖర స్పన్తనోతు మయి సంతతం హరిః । 
నిస్సమాభ్యధిక మభ్యధత్త యం దేవ మౌపనిషదీ సరస్వతీ ॥ 1 


ఉపనిషత్తులలోని వాక్కు ఏ దేవుని తనకు సాటి వచ్చేవారిని, మించిన వారిని 
లేనివాడని చెప్పిందో, హస్తిగిరిశిఖరానికి ఆభరణంగా ఉండే ఆ ప్రణతార్తి హరుడైన 
వరదుడు (దాసుడనై) నాకు ఎల్లప్పుడూ మంగళాన్ని విస్తరింపజేయాలి. (భగవానుని 
నిస్సమాభ్యధికత్యాన్ని సంస్కృతవేదం “న తత్‌ సమశ్చాభ్యధిక శ్చ దృశ్యతే” అని, 
ద్రావిడవేదం “ఒత్తార్‌ మిక్కారై ఇలైయాయ మామాయా” అని తెలిపింది. దేవశబ్దానికి 
గల క్రీడావిజిగీషాది పది అర్లాలను ప్రకృతంలో అన్వయించడంవల్ల వరదరాజస్వామి 

థి ౧ 

యొక్క సకలకల్యాణగుణాకరత్వం వ్యక్తమవుతుంది. 


శ్రీనిధి నిధిం మపార మర్థినా మర్జితార్థపరిదానదిక్షితమ్‌ । 
సర్వభూతసుహృదం దయానిధిం దేవరాజ మధిరాజ మాశ్రయే ॥ 2 


శ్రియఃపతి, ప్రార్థించేవారికి అపారమైన నిధి, భక్తులు అర్థించిన విషయాన్ని 
అనుగ్రహించడమే దీక్షగా- (వ్రతంగా కలవాడు, సమస్త ప్రాణులపట్ల స్నేహాన్ని కలవాడు, 
కరుణానిధి, రాజాధిరాజు అయిన వరదరాజస్వామిని ఆశ్రయిస్తున్నాను. (ఈ శ్లోకం 
ద్వయపూర్వఖండార్థ ప్రతిపాదకమని పూర్వాచార్యాభి ప్రాయం. “వెత్త మా నిది”, “నిధి 
రవ్యయఃి”, “త్ర మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌” ఇత్యాది ప్రమాణాలు ఈ 
శోకార్థానికి అనుగుణంగా అనుసంధేయాలు.) 


వరదరాజస్తవము 157 


నిత్య మినియపథాగతిం మహో యోగినా మపి సదూరగం ధియః । 

అప్యనుశవశిరస్సు దుర్గహం ప్రాదురస్తి కరిశైలమస్తకే ॥ 3 

శాశ్వతమైనది, చక్షువు మొదలైన బాహ్యేంద్రియాల మార్గాన్ని దాటినది, 
(అందనిది) యోగుల బుద్దికి సైతం చాలా దూరంలో ఉన్నది, వేదాంతాలలో కూడా 
దుర్గహమైనది అయిన వరదరాజస్వామి అనే తేజస్సు హస్తిగిరిశిఖరంలో ప్రకాశిస్తున్నది. 
(“ఇంద్రియపథాతిగమ్‌” - అనే ప్రయోగానికి అనుగుణంగా “యతో వాచో నివర్తంతే 
అప్రాప్య మనసా సహ” అనే శ్రుతి స్మరణీయం) 

వల్లికాశుతిమతల్లికామయీ యేన పల్లవితవిశ్వశాఖయా । 

స్వశ్రియా కరిగిరే రను క్రియాం వష్టి మృష్టవరదం త మాశ్రయే ॥ 4 


గొప్పదైన వేదం అనే లత వరదరాజస్వామి అనే చిగిర్చిన, సకలశాఖలతో 
వృద్దిచెందిన (కాణ్వ, కాఠక, కాలాపాది శాఖలను కల) తన శోభతో హస్తిగిరియొక్క 
అనుకరణాన్ని కోరుతున్నదో, అటువంటి పూర్ణవరప్రదుడైన (అడిగిన దానికంటే ఎక్కువ 
ఇచ్చే) వరదుని ఆశ్రయిస్తున్నాను. (“యేన పల్లవితవిశ్వశాఖయా” అనే ప్రయోగానికి 
అనుగుణంగా “వేదై శృ సరై రహ మేవ వేద్యఃి, “సర్వే వేదా యత్సద మామనంతి” 
ఇత్యాది ప్రమాణాలు భావ్యాలు) 


యం పరోక్ష ముపదేశత స్తయీ నేతి నేతి పరపర్యుదాసతః । 

వక్తి య స్తమపరోక్ష మీక్షయత్యేష తం కరిగిరిం సమాశయే I 5 

వేదం (బృహదారణ్యకాదులు) “పరమాత్మ స్వరూపం ఇంత మాత్రమే కాదు, 
ఇంత మాత్రమే కాదు” అని పైపైన మజగుపరుస్తూ పలికే ఉపదేశంతో (పర్యుదాస 
ప్రక్రియలో) ఏ వరదరాజస్వామిని ఇంద్రియాలకు అందనివాడు- అని చెబుతున్నదో, 
ఆ వరదుని ఈ హస్తిగిరి సాక్షాత్తుగా దర్శింపజేస్తున్నది. అటువంటి ఈ హస్తిగిరిని 
ఆ(శ్రయిస్తున్నాను. (“ద్వే వాన బ్రహ టో రూ మూర్తం చామూర్తం చ సత్యం చాన్సతం 
చి, “అథాత అదేశో నేతి నేతి. న హ్యేతస్మాదితి నేత్యస్య త్సర మస్తి అభ నామధేయం 
సత్యస్య సత్యం ప్రాణా వై సత్యమ్‌ తేషా మేష సత్యమ్‌” అనే శ్రుతులు, “ప్రకృతైతావత్వం 
హి ప్రతిషేధతి తతో బ్రవీతి చ” అనే బ్రహ్మసూత్రం, దాని వ్యాఖ్యానం స్మరణీయాలు.) 

ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నో దిశేత్‌ । 

హస్తిధామని న నిర్ణయేత కో దేవరాజ మయ మీశ్వర స్వితి ॥ 6 

“ఈ వరదరాజస్వామే సర్వేశ్వరుడు” అనే నిర్ణయాన్ని వేదార్థం చక్కగా విచారించి 
తెలియలేని దౌర్భాగ్యులకు వేదం తెలుపకపోతే పోనీ. హస్తిగిరి అనే స్థానంలో మాత్రం 


158 శ్రీకూరేశుల పంచస్తవి 


వరదరాజస్వామిని సేవించి, “ఇతడే సర్వేశ్వరుడు” అనే నిశ్చయాన్ని ఎవడు పొందడు. 
(అందణూ వరదరాజస్వామిని హస్తిగిరిలో సేవించి ఇతడే ఈశ్వరుడనే నిశ్చయాన్ని 
పొందుతున్నారు. “యత్కేచిదత్ర భవతీమ్‌” ఇత్యాది శ్రీవైకుంఠస్తవ శ్లోకార్థం (13) 
గమనించదగినది.) 


హై! కుదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేషసవిశేషతాశయమ్‌ । 
సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుజ్జమజ్ఞళగుణాస్పదే హరౌ॥ 7 


సమస్తకల్యాణగుణాలకు నిలయుడైన భగవానుని (హరి) విషయంలో కుదృష్టిని 
కల దుర్వాదులకు ఇతడు గుణాలను కలవాడా? లేనివాడా ! అని కలిగే రెండు 
విధాలైన సందేహాలను ఈ హస్తిగిరి పోగొడుతున్నది. ఈ విషయం ప్రసిద్ధం. 


న్యాయతర్కమునిముఖ్య భాషితైః శోధితై స్సహ కథంచన (త్రయీ I 
జోషయేద్దరి మనంహసో జనాన్‌ హస్తిధామ సకలం జనం స్వయమ్‌ "8 


వేదం చక్కగా శోధింపబడ్డ మీమాంసాన్యాయాలు, తర్కం, వ్యాస పరాశరాది 
మునుల వాక్కులైన పురాణాలు- అనే వీటితో కలసి అతికష్టం మీద పుణ్యాత్ములైన 
కొందటిీకి మాత్రం భగవత్తత్యాన్ని బోధిస్తుంది. ఈ హస్తిగిరి అయితే, తానే స్వయంగా 
పాపిస్టివారు, పుణ్యాత్ములు అనే భేదం లేకుండా అందటికీ భగవానుని దర్శింపజేస్తున్నది. 
(“పర్వతో వహ్నిమాన్‌ ధూమాత్‌" అనే అనుమానంలో “ధూమోలి స్తు వహ్ని ర్మాస్తు” 
అనే శంకాపరిహారంకోసం “యది వహ్ని ర్న స్వాత్‌ తర్హి ధూమోరి పి న స్యాత్‌ 
అన్నది అనుకూయాలతర్కం, “జన్మాంతరసహప్రేషు తపోధ్యానసమాధిభిః నరాణాం 
క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే”, “వేదశాస్తరథారూఢాః న్యాయఖడ్గధరా ద్విజాః, 
క్రీడార్థ మపి యద్రూయుః స ధర్మం వేద నేతరః”, “ధర్మే ప్రతీయమానే తు వేదేన 
కరణాత్మనా, ఇతి కర్తవ్యతాభాగం మీమాంసా పూరయిష్యతి”, “ఇతిహాసపురాణాభ్యాం 
వేదం సముపబ్బృంహయేత్‌, బిభేత్యల్పశ్రుతా ద్వేదో మా మయం ప్రతరిష్యతి”, “యస్మిన్‌ 
కల్పే తు యత్‌ ప్రోక్తం పురాణం బ్రహ్మణా స్వయమ్‌, తస్య తస్య తు మాహాత్మ్యం 
తత్స్వరూపేణ వర్తతే, అగ్నే శ్చివస్య మాహాత్మ్యం తామసేషు ప్రకీర్తితమ్‌, రాజసేషు 
చ మాహాత్మ్య మధికం బ్రాహ్మణో విదుః, సంకీర్లేషు సరస్స్యత్యాః పితృణాం చ 
నిగద్యతే, సాత్సికేష్వథ కల్పేషు మాహాత్మ్య మధికం హరేః, తేప్వేన యోగసంసిద్దాః 
గమిష్యంతి పరాం గతిమ్‌” ఇత్యాదులు శ్లోకం ఉత్తరార్జానుగుణంగా భావ్యాలు.) 


అద్భుతం మహ దసీముభూనుకం కించి దస్తి కిల వస్తు నిలయమ్‌ । 
ఇత్యఘోషి యదిదం తదగ్రత స్తథ్య మేవ కరిధామ్ని దృశ్యతే I 9 


వరదరాజస్తవము 159 


ఆశ్చర్యకరమైనది, అపరిచ్చిన్నమైన స్వరూపాన్ని కల్గినది, ఎల్లలేని వైభవాన్ని 
కల్షినది, ఈ విధమైనది కావడంవల్లనే సాటి లేనిదై ఏ వస్తువు ఉన్నదని వేదాదులలో 
ఘోషింపబడుతున్నదో, ఆ ఈ వస్తువు హస్తిగిరిలో ఇదిగో కంటి ముందు వాస్తవంగానే 


మగ ఆసీత్‌ ఏక మేవాద్వితీయం బ్రహ్మ”, “యః సర్వజ్ఞః సర్వవితొ, “పరాల_స్య 
శక్తి వివిధైన శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చో, “న తత్పమశ్చాభ్యధిక శ్చ 
దృశ్యతే”, “ఏష సర్వభూతాంతరాత్మా... దేవ ఏకో నారాయణః” ఇత్యాది శ్రుతులు 
భగవద్దైభవ ప్రతిపాదకాలు.) 


సంవదేత కిల యత్రమాన్తై స్తత్సమాణ మితి యే హి మేనిరే । 
తన్మతే9 పి కిల మానతాం గతా హస్తినాఠ_ద్య పరవస్తుని త్రయీ 110 


“ప్రమాణంగా అభిమానింపబడేది (చెప్పబడేది) ఏదయినా వేణు ప్రమాణా 
లతో పొసగినపుడేకదా అది ప్రమాణం అవుతుంది.”- అని ఈవిధంగా వేదబాహ్యులు 
భావించే మతంలోకూడా ఇపుడు హస్తిగిరిలో వేదం పరవస్తువు అయిన భగవానుని 
విషయంలో (ప్రామాణ్యాన్ని పొందుతున్నది కదా! (వేదబాహ్యులు కూడా వేదంలో 
ప్రతిపాదింపబడ్డ పరవస్తువును హస్తిగిరిలో ప్రత్యక్షంగా దర్శించగల్లడంవల్ల ఆ వేదాన్ని 
ప్రమాణంగా అంగీకరిస్తున్నారు. “హస్తినా” - హస్తిగిరి అనే పేరుతో అని అర్థం. ఇది 
నామ్ని నామైక దేశగ్రహణం.) 


గుణాయత్తం లోకే గుణిషు హి మతం మంగళపదం 

విపర్యస్తం హస్తిక్షితిధరపతే ! తత్త్వయి పునః । 

గుణా స్పత్యజ్ఞాన పభృ తయ ఉత త్వద్గతతయా 

శుభీభూయం యాతా ఇతి హి నిరణైష్మ శుతివశాత్‌ ॥ 11 

లోకంలో గుణాలను కలవారి విషయంలో- “వీరు మంచివారు” అనే (ప్రసిద్ది 
వారిలో ఉండే గుణాలనుబట్టేకదా కల్గుతున్నది. హస్తిగిరినాథా ! ఆ మంగళపదం నీ 
విషయంలో అయితే, వ్యత్యస్తంగా ఉన్నది. (నీ గుణాలనుబట్టి కాదు నీకు మంగళత్వం. 
అది నీకు సహజం.) ఎందుకు! అని అంటే, సత్యం, జ్ఞానం మొదలైన గుణాలు 
నిన్ను పొందినందువల్లనే మంగళస్వభావాన్ని పొందుతున్నవి- అని వేదాలనుబట్టి 
నిర్ణయించాము. అందువల్ల నీ సంబంధంవల్ల గుణాలకు మంగళత్వమే కాని, 
గుణాలవల్ల నీకు మంగళపదం రాలేదు. (“సత్యస్య సత్యం జ్యోతిషాం జ్యోతిః - 
ఇత్యాదులు (ప్రకృతంలో భావ్యాలు.ఇంతవరకు మం(త్రరత్నంలోని నారపదార్ధాన్ని 


160 శ్రీకూరేశుల పంచస్తవి 


కరిగిరివర్లనద్వారా తెల్పి, అయనపదార్థాన్ని భగవద్వైభవ(ప్రతిపాదనంద్యారా ఈ 
శ్లోకంనుండి కూరేశులు ఆరంభిస్తున్నారు. శ్రీ వైకుంఠ స్తవంలోని “సర్వస్వ చైవ” అనే 
౮ a — రా 

శోకం, “గుణజం గుణినో హి” అనే సుందరబాహు స్తవ శ్లోకం స్మరణీయాలు.) 


నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం 

సదా శాన్తం శుద్ధం ప్రతిభట మవద్యస్య సతతమ్‌ । 

సరం [బహ్మాఠ_ 9_మ్నాతం శ్రుతిశిరసి యత్తద్వరద !తే 

పరం రూపం సాక్షా త్తదిద మపదం వాజ్మనసయోః ॥ 12 


వికారాలు వేటినీ లేనిది, కాలపరిచ్చేదం లేనిది, దేశపరిచ్చేదం లేనిది, 
వస్తుపరిచ్చేదం లేనిది, హేయగుణాలు లేనిది, ఎల్లప్పుడు అనుకూలమైనది, 
(నిత్యభోగ్యమైనది) రజస్సు, తమస్సులు కలువని శుద్దసత్త్య మయంగా ఉన్నది, సదా 
హేయ(ప్రతిభటమైనది అయిన ఏ పరబ్రహ్మ వేదాంతాలలో అభ్యసింపబడుతున్నదో, 
ఓ వరదరాజస్వామీ! గొప్పది అయిన ఆ నీ స్వరూపం వాక్కుతో వర్షించడానికి, 
మనస్సుతో భావించడానికి సాధ్యం కానిది. (న చక్షుషా గృహ్యతే నాపి వాచా”, 
“యత్తదేశ్య మగ్రాహ్యమ్‌”, “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”, “అపహతపాస్మా విజరో 
విమృత్యుః...” ఇత్యాది వేదాంతవాక్యాలు ఇక్కడ స్మరణీయాలు) 


(ప్రశాన్తానన్రాత్మార_ నుభవజమహానందనుహిము- 

ప్రసక్తస్తెమిత్యానుకృతవితరంగార్లనదశమ్‌ । 

పరం యత్తే రూపం స్వసదృశదరిద్రం వరద ! తత్‌ 

(త్రయీ పిస్పుక్షన్తీ పరనిరసనే శామ్యతి పరమ్‌ ॥ 13 

వరదరాజస్వామీ! మిక్కిలి అనుకూలంగాను, అపరిచ్చిన్నంగాను ఉండే 
ఆత్మస్వరూపంయొక్క అనుభవంవల్ల కలిగే మహానందాతిశయంచేత ఏర్పడిన 
నిశ్చలస్థితి కారణంగా తరంగాలు లేని సముద్రంయొక్క స్థితిని అనుకరించేది, తనతో 
సాటి వచ్చేది వేజొకటిని లేనిది, సర్యోత్తమమైనది అయిన ఏ స్వరూపం నీకు ఉన్నదో, 
ఆ స్వరూపాన్ని స్పర్శించాలని (వర్షించాలని) ఆశించే వేదం “నిష్కలం నిష్కియం”, 
“యత్రదద్రేశ్య మ గ్రాహ్యమ్‌” ఇత్యాదిగా పల్కుతూ నీవు హేయగుణాలు లేనివాడవు- 
అని అంటూ హేయగుణరాహిత్యాన్ని చెప్పడంలో మాత్రమే వి(శ్రమిస్తున్నది. (అంతే 
తప్ప, నీ భోగ్యమైన స్వరూపాన్ని నోరార పొగడి ఆనందించలేకపోయింది. - అని 
భావం. సుందరబాహుస్తవం లోని “అతిపతితావధి” (23) ఇత్యాది క్టోకభావం 
అనుసంధేయం.) 


వరదరాజస్తవము 161 


న వక్తుం న శ్రోతుం న మనితు మథో పాసిసిషితుం 

న చ ద్రష్టుం ప్రేవ్లూ తదను న చ భోక్తుం హి సుశకమ్‌ | 

పరం యద్వస్తూక్తం నను వరద ! సాక్షాత్తదసి భోః ! 

కథం విశ్వస్మై త్వం కరిగిరపుర స్తిష్టస ఇహ ॥ 14 

వరదరాజా ! ఏ పరతత్త్యం ఉపదేశించడానికి సాధ్యం కానిదిగా, వినడానికి 
సాధ్యం కానిదిగా, “యతో వాచో నివర్తంతే అప్రాస్య మనసా సహ” అన్నట్టు 
భావించడానికి సాధ్యం కానిదిగా, అంతేకాక, ఉపాసించడానికి వీలు కానిదిగా, “న 
చక్షుషా గృవ్యాతే నాపి వాచా” అన్నట్టు దర్శించడానికి సాధ్యం కానిదిగా, స్పృశించడానికి 
వీలు కానిదిగా, అంతకుమించి అనుభవించడానికి సాధ్యం కానిదిగా వేదాలలో 
చెప్పబడిందో, ఆ పరతత్త్యం సాక్షాత్తు నీవేకదా ! ఈ విధంగా అన్నివిధాలా దుర్లభుడవుగా 
చెప్పబడ్డ నీవు ఈలోకంలో హస్తిగిరిపై ఎదురుగా కంటిముందు ఏవిధంగా అందటి 
జనులకు తమ మాంసచక్షువులతో దర్శించగలిగేటట్లు వ్యక్తమై ఉన్నావు ? (“విశ్వస్మై 
తిస్టసే”- జనులందటికీ భక్తులను నేను రక్షిస్తాననే నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 
నిలచి ఉన్నావు. 


(పకృష్ణం నిజ్ఞానం బల మతుల మైశ్వర్య మఖిలం 

విమర్యాదం వీర్యం వరద ! పరమా శక్తి రసి చ। 

పరం తేజ శ్చేతి ప్రవరగుణషట్కం ప్రథమజం 

గుణానాం నిస్సీన్నూం గణనవిగుణానాం ప్రసవభూః ॥ 15 


వరదరాజస్వామీ ! గొప్పదైన జ్ఞానం, సాటి లేని బలం, అవధి లేని ఐశ్వర్యం, 
ఎల్ల లేని వీర్యం, శ్రేష్టమైన శక్తి ఉత్కృష్టమైన తేజస్సు- అనే ఇవి మొదటిమూర్తి 
అయిన పరవాసుదేవరూపంలో ఉండే ఆయు గుణాలు. ఆ ఆయు అవధి లేని, సంఖ్యలో 
లెక్కలేనన్ని కల్యాణగుణాలకు జన్మస్థానం. 


గుడై ష్షడ్ఫి స్వేతైః ప్రథమతరమూర్తి స్తవ బభౌ 

తత సీస స్తేషాం త్రియుగ ! యుగళై ర్హి త్రిభి రభుః | 

వ్యవస్థా యా చైషా నను వరద ! సార 9 నిష్ఫృతివశాత్‌ 

భవాన్‌ సర్వతైన త్వగణితమ హామజ్ఞళగుణః ॥ 16 


మూడు రెళ్ళ (ఆయు) గుణాలను కల వరదరాజస్వామీ ! నీ మూర్తులు 
అన్నిటిలోను మొదటిది అయిన పరవాసుదేవమూర్తి పూర్వం తెల్పిన ఆయు గుణాలతో 


162 శ్రీకూరేశుల పంచస్తవి 


ప్రకాశించింది. ఆ తరువాత గల సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దమూర్తులు- ఒక్కొక్క 
మూర్తిలో రెండు రెండు గుణాలతో (ప్రకాశిస్తున్నాయి. (సంకర్షణమూర్తిలో జ్ఞానం, 
బలం -ప్రద్యుమ్నమూర్తిలో ఐశ్చర్యం, వీర్యం- అనిరుద్దమూర్తిలో శక్తి తేజస్సు 
ప్రకాశిస్తున్న వి) ఇటువంటి వ్యవస్థ గుణాల ఆవిష్కరణకోసమే నీవు అన్ని మూర్తులలోను 
లెక్క లేనన్ని గొప్ప కల్యాణగుణాలను కలవాడవై ఉన్నావు. (“షాడ్గుణ్యాత్‌ వాసుదేవ - 
ఇత్యాది శ్రీరంగరాజస్తవ ఉత్తరశతక క్టోకార్థం భావ్యం.) 

ఇయం వైయూహీ వై స్థితి కిలేచ్చావిహృతయే 

విభూతీనాం మధ్యే సురనరతిరశ్చా మవతరన్‌ । 

సజాతీయ స్తేషా మితి తు విభవాఖ్యా మసి భజన్‌ 

కరీశ ! త్వం పూర్ణో వరగుణగతై స్తాన్‌ స్థగయసి ॥ 17 

ఓ హస్తిగిరినాథా! పూర్వం చెప్పబడ్డ ఈ వ్యవస్థ వ్యూహరూపానికి సంబంధించినది. 
ఆతరువాత నీవు యథేచ్చావిహారంకోసం నీ విభూతి అయిన దేవతల, మానవుల, 
తిర్యక్కుల నడుమ అవతరిస్తూ, విభవావతారాలనే పేరును కలవాడవై, గొప్ప 
కల్యాణగుణసమూహాలతో పూర్ణ్ణుడవై ఉన్నా, ఆ దేవతలకు, మానవులకు, తిర్యక్కులకు 
సజాతీయుడవనే కారణంతో ఆ కల్యాణగుణాలను మజగుపజఅచు (దాచు) 
కొంటున్నావు. (“సజాతీయస్తేషామ్‌” - “ఆత్మానం వూనుషం మన్యే రామం 
దశరథాత్మజమ్‌”, “అహం వో బాంధవో జాతః” ఇత్యాదులు భావ్యాలు.) 


పరో వా వ్యూహో వా విభవ ఉత వాల ర్పావతరణో 

భవన్వా౭_న్రర్యామీ వరవరద ! యో యో భవసి వై । 

సస త్వం స న్నైశాన్వరగుణగణాన్‌ బిభ దఖిలాన్‌ 

భజద్య్యో భాస్యేవం సతత మితరేభ్య ప్వితరథా ॥ 18 


గొప్పు గొప్ప వరాలను ఇచ్చే వరదరాజస్వామీ ! నీవు పరవాసుదేవుడవు గానో, 
వ్యూహమూర్తివిగానో, విభవావతారాలను ఎత్తినవాడవుగానో, లేక, అర్చామూర్తిగా 
అవతరించినవాడవుగానో, అంతర్యామిరూపివిగానో- ఏ యే విధంగా ఉన్నావో, 
ఆవిధంగానే ఉంటూ సర్వేశ్వరునకు ఉండవలసిన గొప్ప కల్యాణ గుణసమూహాలను 
అన్నిటినీ నీలో కలవాడవై, సకలగుణవిశిష్టుడవుగానే అన్ని అవస్థలలోను భీష్మాది 
భక్తులకు దర్శనమిస్తావు. నిన్ను భజించని (శిశుపాల - బాహ్యకుదృష్టులవంటి) 
వారికి మాత్రం వేటే రీతిలో (గుణశూన్యుడవుగా) తోస్తావు. 


వరదరాజస్తవము 163 


దయాక్షాంత్యాదార్య మదిముసమతాసాహృదధృతి- 

ప్రసాదప్రేమాజ్ఞా౭£ శితసులభతాద్యా వరగుణాః | 

తథా సౌందర్యాద్యా స్తన వరదరాజోత్తమగుణాః 

విసీమానోత_ సంఖ్యాః ప్రణతజనభోగం ప్రసువతే I 19 


వరదరాజస్వామీ ! నీకు గల (వైభవంలో) అంతు లేని, లెక్క లేనన్ని దయా, 
క్షాంతి, జొదార్యం, సౌకుమార్యం, సమత, సుహృత్త్యం, ధృతి, ప్రసాదం, ప్రేమ, ఆజ్ఞ, 
ఆగ్రితసౌలభ్యం- మొదలైన గొప్ప దివ్యాత్మగుణాలు, అటువంటివే అయిన సౌందర్యం 
మొదలైన దివ్యరూపగుణాలు ఆ(శ్రితులకు ఆనందాన్ని కల్గిస్తున్న వి. 


అనన్యాధీనత్వం తవ కిల జగు ర్రైదికగిరః 

పరాధీనం త్వాం తు ప్రణతపరతంత్రం మునుమహే | 
ఉపాలంభోలి. యం భోః! శ్రయతి బత! సార్వజ్ఞ్య మపి తే 

యతో దోషం భక్తేష్విహ వరద! నైనాల 9 కలయసి ॥ 20 


వరదరాజస్వామీ! ఇతరులకు వేణెవ్వరికీ వశమై ఉండకపోవడమనే స్వాతంత్ర్యాన్ని 
నీకు వేదవాక్కులు చెబుతున్నవి. కాని, మేము నిన్ను ఆశ్రిత పరతంత్రుడవనే 
భావిస్తున్నాము. మీరు చేసేది దూషణం కదా! అని అంటే, ఈ దూషణం నీ 
సర్వజ్ఞత్యాన్నికూడా ఆశ్రయిస్తున్నది. ఎంత ఆశ్చర్యం! ఎందుకంటే, ఈ లోకంలోని 
భక్తుల దోషాలను కొంచెం కూడా నీవు చూడడం లేదు కదా ! (“న తస్యేశే కశ్చన”, 
“తస్య నామ మహద్యశఃి, “త మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌” ఇత్యాదులు 
పరమాత్మయొక్క నిరంకుశస్వాతం[త్రాన్ని తెలుపగా, “భక్తిప్రీతో జనార్దనః, 
“జ్ఞానీత్వాత్మైన మే మతమ్‌”, “ఇమౌ స్మ మునిశార్జూల! కింకరౌ సముపస్థితౌ” ఇత్యాది 
ప్రమాణాలు, యథోక్తకారివంటి భగవన్నామాలు స్వామి భక్తపారతం[త్రాన్ని 
తెలుపుతున్నాయి. “దోషో యద్యపి తస్య స్యాత్‌”, “కున్దనైయ కు థ్‌[౧మ్‌ శెయినుమ్‌ 
కుణమ్‌ కొళ్ళుమ్‌” వంటి సూక్తులు, “భక్తనత్సలః” వంటి నామాలు శ్లోకంలోని 
నాల్గవపాదంలో (ప్రసక్తమైన వాత్సల్యాన్ని తెలుపుతున్నది) 


పాణిసాదవదనేక్షణ శబ్దై రమ్బుజా న్యపదిశన్వరద! త్వమ్‌! 
బాహుభి స్వ్వతివిశాలతమాలా నాళ్టనం కరిగిరే రసి శృంగమ్‌ i 21 


వరదా! నీ శ్రీహస్తాలు, శ్రీచరణాలు, తిరుముఖం, తిరునేత్రాలు- అనే 
నామాలతో తామరపూవులను, భుజాలతో మిక్కిలి గొప్ప తమాలశాఖలను మణుగు 


164 శ్రీకూరేశుల పంచస్తవి 


పరచుకొంటున్నావు. హస్తిగిరికి ఒక కాటుకకొండ శిఖరంగా భాసిస్తున్నావు. (ఇంతవరకు 
మం(త్రరత్నం పూర్వఖండంలోని శ్రీమత్సదార్భాన్ని “శ్రీనిధిమ్‌” అని ప్రారంభించి తెలిపి, 
నారపదార్థాన్ని కరిగిరివర్లనద్వారా, నారాయణ పదార్థాన్ని కల్యాణగుణవర్షనద్వారా తెలిపి, 
దివ్యమంగళవి[గ్రహం కూడా నారాయణ శబ్దార్థమే కనుక, చరణశబ్దార్థంచేతకూడా అది 
ఆక్షిప్తం కనుక, ఇక 40 శ్లోకాలతో వరదరాజస్వా మిదివ్యమంగళవి[గ్రహ వర్ణనను కూరేశులు 
చేస్తున్నారు.) 


త్వా ముదారభుజ మున్నస మాయత్కర్లపాశపరికర్మసదంసమ్‌ | 
ఆయతాక్ష మభిజాతకపోలం పారణీయతి వరప్రద ! దృజ్మే ॥ 22 


వరదరాజస్వామీ! దాసుని నేత్రాలు, బౌదార్యాన్ని కల బాహువులను కల్గినవాడనై, 
ఉన్నతమైన నాసికను కలవాడవై, విశాలమైన గొప్ప చెవులను అలంకారంగా కల 
చక్కని భుజాలను కలవాడవై, ఆకర్షాంతం విశాలమైన నేత్రాలను కలవాడవై, (శ్రేష్టమైన 
కపోలాలను కలవాడవైన నిన్ను పూర్ణంగా దర్శించాలని ఆశపడుతున్నవి. 


నీలమేఘనిభ మజ్జ్బనపుజ్ఞశ్యామకున్తల మనంతశయం త్వామ్‌ ॥ 
అబ్దపాణిపద మమ్బుజనే త్రం నేతసాత్కురు కరీశ! సదామే ॥ 23 


హస్తిగిరినాథా! నల్లని మేఘంవంటివాడవై, కాటుక రంగును కల నల్లని కేశపాశాన్ని 
కలవాడవై అనంతునిపై శయనించినవాడవై తామరలవంటి శ్రీహస్తాలను, శ్రీపాదాలను 
కలవాడవై, తామరలవంటి నేత్రాలను కలవాడవైన నిన్ను ఎల్లప్పుడు దాసుని నేత్రాలకు 
విషయమై ఉండేటట్లు అను[గ్రహించు.(“సదా పశ్యంతి సూరయః” అన్నట్లు సదా నీ 
దర్శనభాగ్యాన్ని ప్రసాదించు) 

త్వక్చ దృక్చ నిపిపాసతి జిహ్వా విహ్వలా (శవణవత్సరనృత్తౌ | 

నాసికా త్వయి కరీశ ! తథేతి సాప్ప్నుయాం కధ మిమాం స్విదవస్థామ్‌ ॥ 24 

హస్తిగిరినాథా! నా త్వగింద్రియం, చక్షురింద్రియాన్ని చాలా ఎక్కువగా పానం 
చేయాలని కోరుతున్నది. రసనేం[ద్రియం -(శ్రోత్రేంద్రియంతో సమానంగా 
ఇంద్రియాంతరాల వ్యాపారంలో చాపల్యాన్ని కల్గినది అవుతున్నది. ఘ్రాణేంద్రియం 
కూడా అదే రీతిలో ఇంద్రియాంతరాల వ్యాపారాన్ని ఆశపడుతున్నది- అని ఈ విధంగా 
చెప్పదగిన, ముక్తిదశలో కలుగడానికి వీలయిన ఈ అవస్థను నేను ఈ విభూతిలోనే 
నీ విషయంలో ఏవిధంగా పొందగలనయ్యా ! (“పశ్యత్య చక్షుః శ్రుణోత్యకర్ణః”, “విశ్వత 
శ్చక్షు రుత విశ్వతో ముఖఃి ఇత్యాదిగా ప్రతిపాదింపబడ్డ భగవానుని సార్వపథీన 


వరదరాజస్తవము 165 


ప్రత్యక్షాన్ని కూరేశులు ఇందులో పొందాలని ఆశపడుతున్నారు. “ముడియానే” అనే 
తిరువాయ్‌మొ నీ దశకం యొక్క అర్థం ప్రకృతంలో అనుసంధేయం.) 


ఆధిరాజ్య మధికం భువనానా మీశ! తే సిశునయన్కిల మౌళిః | 
చూళికామణిసహ స్రమరీచే ర్హస్తిభూషణ ! భవత్యుదయాద్రిః ॥ 25 


హస్తిగిరి అలంకారంగా ఉండే దేవాధిరాజా ! లోకాలకు అన్నిటికీ అధిపతివై 
ఉండే నీ స్వభావాన్ని స్పష్టంగా ప్రకటించే నీ కిరీటం తన శిఖరంలో ఉండే రత్నం అనే 
సూర్యునకు ఉదయపర్వతంగా భాసిస్తున్నది. (“ము థ్ర౧ విమ్మూవులకుమ్‌ నిరికిన 
శుడర్‌ ముడిక్కే” ఇత్యాది దివ్యప్రబంధసూక్తులు భావ్యాలు.) 


ఉద్దరత్యుపరి భక్తజనా నిత్యూర్హ్యతా శ్రయణసూచితశక్తిమ్‌ । 
ఊర్ణ్వపుజ్ఞతిలకం బహుమానా త్కిం బిభర్షి వరద ! స్వలలాటే ॥ 26 


వరదరాజస్వామీ ! ఈ ఊర్ష్వృపుండ్రతిలకం భగవద్భక్తులకు ఊర్ష్యగతిని 
(ఉత్తమగతిని) పొందిస్తున్నది అనే విషయాన్ని తాను ఊర్భాకారంతో కూడుకొని 
ఉండడంద్వారా సూచిస్తున్నది. ఇటువంటి శక్తిని కల నీ ఊర్ష్వపుం[డ్రతిలకాన్ని 
లలాటంలో “నా భక్తులు అభిమానించినది కదా ఇది” అనే ప్రీతివిశేషంతో ధరిస్తున్నావా 
ఏమి! (“ఊర్హ్యం ప్రాపయతి ఇతి ఊర్ద్వపుండ్రమ్‌” అనే వివరణం ప్రకృతంలో వివక్షితం.) 


కర్ణికా తన కరీశ ! కి మేషా కర్ణభూషణ ముతాంసవిభూషా । 
అంసలంబ్యలకభూషణ మాహో! మానసస్య మను వా పరికర్మ ॥ 27 


హస్తిగిరినాథా ! నీ ఈ కర్షభూషణం చెవులకు అలంకారమా ? లేక, భుజాలకు 
అలంకారమా ! అదీకాక, భుజాలపై అల్లల్లాడే కేశాలకు అలంకారమా ? లేక, దాసుని 
హృదయానికి అలంకారమా ? (“ముడిచ్చోదియాయ్‌” అనే తిరువాయ్‌మొ్రీ 
పాశురంలో(3-1-1) వలె కోటిచతుష్టయాత్మక సందేహం ఇందులో చెప్పబడింది.) 


పారిజాతవిటపా నభితో యా పుష్పసమ్స దుదియా త్కరినాథ ! | 
తాం విడమ్బయతి తావకబాహుష్వాతతా తు కటకాంగదలక్ష్మీః I 28 


హస్తిగిరీశా! నీ భుజాలలో వ్యాపించి ఉండే వలయాలు, బాహుపురులు- అనే 
వీటి శోభ అయితే కల్పవృక్షాల శాఖలను చుట్టి ఒక పుష్పసంపద ఉంటే దానిని 
అనుకరిస్తున్నట్టున్నది. (బాహుషు” అనే బహువచనం భగవానుని చతుర్భుజత్వానికి 
సూచకం.) 


166 శ్రీకూరేశుల పంచస్తవి 


మథ్యమానచల ఫేనిలసిన్గు ప్రోల్థితక్షణదశాం గమితౌ తే | 
వక్షసి స్పురితమౌక్తికహారే కౌస్తుభ శ్చ కమలా చ కరీశ ! ॥ 29 


కరిగిరినాథా! తళతళమని మెరిసే ముత్యాలహారాలను కల నీ వక్షస్సులో ఉండే 
శ్రీకౌస్తుభమణి, లక్ష్మీదేవి (వీరంతా ఏవిధంగా ఉన్నారంటే,)- చిలుకబడుతున్నది, 
అందువల్లనే కదలాడే నుజుగును కల్గినది అయిన సముద్రంయొక్క దశను 
స్మరింపజేస్తున్న వి. 

అజ్జనక్షితిభృతో యది నామ ఉపత్యకా వరద ! హేమనుయీ స్యాత్‌ । 

తాదృశీ తవ విభాతి తు లక్ష్మీ ఆమరీ బత! విడమ్బి తవిద్యుత్‌ ॥ 30 


వరదరాజస్వామీ ! మెజపును పోలిన నీ పీతాంబరశోభ కాటుక నిండిన ఒక 
పర్వతంయొక్క చణియ ఒకటి స్వర్లమయంగా ఉంటే, దానివలె వెలుగుతున్నది. 
ఎంత ఆశ్చర్యం! ఆహా! (మాఘకావ్యంలోని “పతత్‌పతంగ” ఇత్యాది శ్టోకంలోవలె 
ఇక్కడ కూడా అపూర్యోపమ) 

పరభాగ మియా [దవే స్తమిస్రా 

నరదా౭_ ద్య త్వయి తన్నిశామయానుః I 

గమితా తన వక్రచిత్రభానోః 

పరభాగం నను కౌన్తలీ తమిస్రా ॥ 31 


వరదరాజా! రాత్రి సూర్యునకు పరభాగాన్ని పొందవచ్చు. (సూర్యుని అనంతరం 
రాత్రి వస్తుందనే [క్రమం ఉండవచ్చు) ఆ పరభాగాన్ని ఇపుడు నీ విషయంలో 
దర్శిస్తున్నాము. ఏ విధంగా అంటే, నీ కేశపాశంలో ఉండే చీకటి నీ తిరుముఖమండలం 
అనే సూర్యునకు పరభాగశోభను కల్లిస్తున్నది కదా ! (రాత్రి పక్షంలో పరభాగశబ్దానికి 
పశ్చాద్భాగం - అంటే- అనంతరం అని అర్థం. వర్ణాంతరసాన్నిధ్యంచేత కలిగే శోభ 
అనే అర్థం వరదరాజస్వామి పక్షంలో అర్థం.) 


ఉభయో రపి పక్షయో స్తిథి ర్యా విషమీభావనిరాసదా9_ష్టమీతి । 

ఉపమానజసమ్సుదే హి సేన్లోః నరదా౭_ భూద్భవతో లలాటలక్ష్మ్యా॥ 32 

వరదరాజస్వామీ! శుక్లపక్షం, కృష్ణపక్షం - అనే రెండు పక్షాలలో ఉండే అష్టమి 
అనే ఏ తిథి చంద్రునకు వైషమ్యాన్ని పోగొట్టగల్లినదో, ఆ అష్టమీతిథి ఆ చంద్రునకు 
నీ లలాటంలోని అందంతోపాటు, ఉపమించడంవల్ల కలిగే సంపదను కల్షించడంలో 


కారణం అయినది. 


వరదరాజస్తవము 167 


అలకాళిచికీర్ణయా కిలాత్తా సుపరీచిక్షిషయా లలాటపట్టే । 
సుమషీ నికషీకృతా భువౌ తే వరద ! స్యాదకృతత్వత స్తు నైవమ్‌ ॥ 33 


వరదరాజస్వామీ! బ్రహ్మ కేశపాశం నిర్మించాలనే కోజికతో నలుపును చేతిలో 
గ్రహంచి, దాని నల్లదనాన్ని బాగా పరీక్షించి చూడాలనే కోజికతో లలాటం అనే 
గీటురాయిపై గీయగా, ఆ నలుపు నీ కనుబొమలుగా అయినది- అని ఈ విధంగా 
ఉత్రేక్షించే అవకాశం ఉన్నా నీ తిరుమేని సృష్టింపబడినది (కృతకం) కాదు కనుక 
ఈ విధంగా భావించడం తగదు. (“విధాతా” అనే పదం శ్లోకంలో అధ్యాహార్యం. 
భగవానుని దివ్యరూపం కృతకం కాదనే అంశాన్ని “న తస్య ప్రాకృతా మూర్తి”, 
“ఇచ్చాగృ హీతాభిమతోరు దేహి, “ప్రకృతిం స్వామధిష్ట్థాయ సంభవామ్యాత్మమాయయా”, 
“ఆదియమ్‌ శోదియురువై అబ్లు వైత్తిజ్లు ప్పిజన” ఇత్యాది (శ్రుతి స్మృత్యాది సూక్తులు 
స్పష్టం చేస్తున్నాయి.) 

శ్రవస శ్చ దృశ శ్చ శబ్దరూపగహణీ తే న హి జీవవద్యవస్థా | 

ఉభయో రఖిలేక్షణక్షమత్వా ద్వరదాత శ్రవణాశయా దృశౌ తే ॥ 3 

వరదరాజస్వామీ! నీ కర్ణాలకు, నేత్రాలకు శబ్దాన్ని, రూపాన్ని (గ్రహించే విషయంలో 
జీవాత్మకుండే “ఈ ఇంద్రియం ఈ గుణాన్నే గ్రహించగలదు”- అనే విషయవ్యవస్థ 
లేదుకదా ! ఆ రెండు ఇంద్రియాలు అన్నిటినీ ప్రత్యక్షంగా గ్రహించడంలో సమర్ధాలు 
కనుక నీ నేత్రాలు కర్ణాలను ఆశ్రయంగా కల్గినవి అయినవి. 

కరుణారసవాహివీక్షణో రే ర్వరద | ప్రమమయప్రవాహభాజః ॥ 

తతతీరవనావలీ భువౌ దృక్చలసింధో స్తవ నాసికైవ సేతుః ॥ 35 

వరదా! కృపారసం ప్రవహించే కటాక్షాలనబడే అలలను కల్గినది, ప్రేమరూపమైన 
(ప్రవాహాన్ని కల్గినది అయిన నీ తిరునేత్రాలనే కదిలే సముద్రానికి నీ కనుబొమలు 
వ్యాపించిన, తీరంలో ఉన్న తోటలవలె, నాసిక వారిధి వలె ఉన్నవి. (“ప్రేమామృతౌఘ” 
ఇత్యాది సుందరబాహుస్తవ శ్లోకం భావ్యం). 

విభవం వివృణోతి విస్పృణీతే రుచ మావిష్కురుతే కృపా మపారామ్‌ । 

అభివర్షతి హర్ష మార్ధభావం తనుతే తే వరదైష దృష్టిపాతః ॥ 36 

వరదా! నీ ఈ కటాక్షం ఉభయవిభూతి సార్వభౌమత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. 
శోభను వ్యాపింపజేస్తున్నది. అంతు లేని కృపను వెలువరిస్తున్నది. ఆనందాన్ని వృద్ధి 
చేస్తున్నది. మనస్సులో ఆర్రతను కల్లిస్తున్నది. (“విస్ఫృణీతే రుచమ్‌” అన్నపుడు “తస్య 


168 శ్రీకూరేశుల పంచస్తవి 


యథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ”, “రామో రాజీవలోచనః”, “కృష్ణం 
కమలపత్రాక్షమ్‌” ఇత్యాది ప్రమాణాల భావాలు అనుసంధేయాలు.) 


అరుణాధరపల్లవే లసస్తీ వరదా౭ి సౌ ద్విజచన్షచన్దికా తే। 

అధివిద్రుమమస్తనిస్తలాళీరుచ మావిష్కురుతే హి పుష్కరాక్ష!॥ 37 

తామరలవంటి కన్నులను కలవాడా! వరదా! నీ ఎజ్జని, చిగురువంటి అధరంలో 
ప్రకాశించే చంద్రునివంటి ముత్యాల కాంతి పగడంపై పొదిగిన ముత్యాల వరుస 
శోభను |ప్రకాశింపజేస్తున్నట్టున్నది (పోలి ఉన్నది.) (“నిస్తల” శబ్దం మౌక్తికవాచకం. 
“నిస్తలం నర్తులే ముక్తాఫలే చ చపలే£_సి చ” అని నిఘంటువు) 


స్మితనిర్‌రురికా వినిష్పతస్తీ తవ వక్షస్థ )లభూతలే వికీర్ణా । 

వరద ! ప్రబిభర్తి హారలక్ష్మీ మపి ముక్తానళికా నదీవ తజ్జా ॥ 38 

వరదా ! ముఖం అనే ఉన్నతస్థానంనుండి కిందకు పాటే నీ చిణునవ్వు అనే 
కొండవాగు (జలపాతం) వక్షస్థలం అనే భూమిపైకి దిగి, పాయలుగా చీలి నూజు 
పేటలను కల హారశోభను ధరిస్తున్నది. ఏకావళీహారం ఆ కొండ జలపాతంనుండి 
పుట్టిన నదివలె భాసిస్తున్నది. (“హారలక్ష్మిమ్‌”- నూణు పేటలను, వేయి పేటలను 
కల ముత్యాలహార శోభను అని భావం.) 


పరిమండితరాసమండలాభి ర్వరదాఘాత మభిష్టగోపికాభిః | 
అనువర్తితదాతన ప్రహర్షా దివ ఫుల్లం హి కపోలయో ర్యుగం తే॥ 39 


వరదా ! రాసగోష్టిని అలంకరించేవారైన, నీకు ఇష్టమైన గోపికాస్రీలతో 
ఆ(ఘ్రాణించబడ్డ నీ కపోలద్వయం ఇప్పటికికూడా అనువర్తిస్తూ వచ్చే అప్పటి 
హర్షప్రకర్షంవల్లనా! అన్నట్లు వికసిస్తున్నది. (ఇందులో భావికాలంకార పూర్వకమైన 
ఉత్తేక్షు 

ముఖ మున్నస మాయతాక్ష ముద్యత్స్మితదన్తం రుచిరాధరం నతభు ॥ 

అసదంసవిలమ్బికర్లపాశం మయి తే నిశ్చల మస్తు హస్తినాథ !॥ 40 


హస్తిగిరినాథా! ఉన్నతం అయిన నాసికను కల్లినది, వ్యక్తం అవుతున్న 
మందహాసాన్ని కల దంతాలను కల్షినది, అందమైన అధరాన్ని కల్గినది, అందంగా 
వంగిన కనుబొమలను కల్గినది, శోభిల్లే, భుజాలవరకు వేలాడే అందమైన చెవులను 
కల్గినదిగా ఉండే నీ ముఖమండలం దాసునకు నిత్యం దర్శనమివ్వాలి. 


వరదరాజస్తవము 169 


పద్మాయాః ప్రణయరసాత్సమాసజన్యాః 

స్వం బాహుం సుబహుమతో భుజేన తేన । 

కాం నామాన్వభన దహో! దశాం తదాత్వే 

కంఠ స్తే కరిగిరినాథ ! కమ్బుకాన్తః ॥ 41 


హస్తిగిరీశా ! శంఖంవలె అందమైన నీ కంఠం ఆనందానుభవంచేత అటువంటి 
నీ భుజాలతో తన భుజాలను కలిపి ఆలింగనం చేసికొనే లక్ష్మీదేవికి చాలా 
ఆదరపాత్రమై, ఆ ఆలింగనసమయంలో ఎటువంటి దశను అనుభవించిందో కదా ! 
ఆహా ! (ఇచటి ఆలింగనం క్షీరాబ్దిమథనసమయంలోని- “క్షీరోదాన్చీ సముద్భూతా 
సర్వభూషణ భూషితా, దివ్యమాల్యాంబరధరా మాధవం పరిషస్వజే” అనే ఆలింగనం 
కాని, “త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షిణాం సుఖావహమ్‌, బభూవ హృష్టా 
వైదేహీ రాఘవం పరిషస్వజే” అని చెప్పబడ్డ ఖరదూషణాదివధ సమయంలో చేసికొన్న 
ఆలింగనం కాని కావచ్చు.) 

సాయానూ ధృతపరిణద్ధయో౭_బ్దయో వా 

తాదృశ్య స్సుట మథవా దిశ శృతసః | 

చత్వారో వరద ! వరప్రదా స్వదీయాః 

భాసన్తే భుజపరిఘా స్తమాలనీలాః ॥ 42 


వరదరాజస్వామీ ! తమాలవృక్షంవలె నల్లనివై, దాసులు అభిలషించే వరాలను 
ఇచ్చేవై, నాల్గు సంఖ్యలో ఉన్న, పరిఘలవంటి నీ భుజాలు వైశాల్యాన్ని కల్గినవై, చుట్టూ 
విస్తరించిన సముద్రం అని కాని, లేక, అంతటి విస్తృతిని కల నాల్లు దిశలు అని కాని 
ఉత్రేక్షించేటట్టుగా ఉన్నాయి. (సముద్రం నల్లనిదని ప్రసిద్ధి. దిశలు కూడా ఆకాశవిశేషాలే 
కనుక నల్లనివి) 


ఆశ్లేషే వరద ! భుజా స్తవేన్లిరాయాః 

గోపీనా మభిమతరాసబన్దవే వా | 

బన్దే వా ముద నుధికాం యశోదయాం 9 హో 

సంప్రాస్తా స్తవ నవనీతమోషదోషాత్‌ ॥ 43 


వరదరాజస్వామీ! నీ భుజాలు లక్ష్మీదేవి ఆలింగనంలోనా ? గోపికలకు అభిమతం 
అయిన రాసక్రీడలోనా !, లేక, నీవు వెన్నను దొంగిలించిన దోషంవల్ల యశోదచేత 
కట్టబడినపుడా ! - అధికమైన ఆనందాన్ని పొందాయి? (నాకు తెలియజెప్పు) 


170 శ్రీకూరేశుల పంచస్తవి 


సాలీయా ఇవ విటపా స్పపల్లవాగ్రాః కల్లోలా ఇన జలధే స్పవిద్రుమాగ్రాః । 
భోగీంద్రా ఇవ చ ఫణామణీద్ధవన్ర్యా భాసన్తే వరద ! భుజా స్తవారుణాగ్రాః ॥ 44 


వరదరాజస్వామీ ! ఎజ్జని అగ్రభాగాలను (వేళ్ళను) కల నీ భుజాలు, చిగురుతో 
కూడిన అ(గ్రభాగాలను కల్గినవి అయిన సాలవృక్షంయొక్క శాఖలవలె, పగడాలతో 
కూడిన అ(గ్రాలను కల్గినవి అయిన సముద్ర తరంగాలవలె, పడగలలో ఉండే మణులచేత 
ప్రకాశించే ముఖాలను కల ఆదిశేషుడు, వాసుకి మొదలైన సర్సాలవలె భాసిస్తున్నాయి. 


అంభోథే స్వయ నుభిమన్ధనం చకర్ణ 

క్షోణీధ్రం పున రబిభళ్చ సప్తరాత్రమ్‌ | 

సప్తానాం వివలయసిస్మ కణ్యముక్ష్యామ్‌ 

అవ్లూనా వరద |! తధా9 సి పాణయ స్తే ॥ 45 

వరదరాజస్వామీ ! నీవేకదా సముద్రాన్ని చిలికావు. ఏడు దినాలపాటు 
గోవర్దనగిరిని ఏకధాటిగా ధరించావు. ఏడు వృషభాల కంఠాలను నప్పిన్నైపిరాట్టి 
చిణునవ్వుకోసం మత్చించావు. ఇన్ని చేసినా నీ భుజాలు కొంచెంకూడా వాడలేదు సుమా! 


రింఖాతో వ్రజసదనాజ్గణేషు కింతే 

గోయష్టి గహణవశా న్ను గోపగోష్ట్యామ్‌ I 

ఆలంబాద్దయనయసూ త్రతో త్రయో ర్వా 

పాణీనాం వరద ! తవారుణత్వ మాసీత్‌ ॥ 46 


వరదరాజస్వామీ ! రేపల్లెలో ఉండే గోపాలుర ముంగిళ్ళలో దోగాడుతూ 
సంచరించినందువల్లనా, లేక, గోపాలుర సమూహంలో పశువులను అదిలించి, మేపే 
చేతికర్రను ధరించినందువల్లనా ?, లేక, నీవు పార్టునకు సారధివై ఉన్నపుడు రథాశ్యాలను 
అదలిస్తూ, నడిపేటపుడు సాధనాలై ఉండే పగ్గాలను పట్టిలాగినందువల్లనా ? - నీచేతులు 
ఎజ్జగా అయినవి? (కందిపోయాయి) (“బాలానాం హస్తపాదగమనం రింఖా”- 
చిన్నపిల్లలు పాకుతూ, దోగాడుతూ పోయే గమనానికి రింఖ అని పేరు. ఈ శ్లోకంలో 
హేతూత్రేక్ష) 

సర్వజ్ఞా స్పముచితశక్రయ స్సదైన 

త్వత్సేవానియమజుష స్వదేకభోగాః ॥ 

హేతీనా మధిపతయ స్పదా కి మేతాన్‌ 

శోభార్థం వరద ! బిభర్షి హర్షతో వా ॥ 47 


వరదరాజస్తవము 171 


సర్వజ్ఞులు, ఆ జ్ఞానానికి తగిన శక్తిని కలవారు, నిన్ను తప్ప ఇంక దేనినీ 
కోరనివారు, అందువల్లనే నిత్యం నిన్ను సేవించడంలో నియతిని కలవారు అయిన 
ఈ ఆభరణాల రూపంలోని ఆకగ్యార్లను నీవు అందం కోసమా లేక, సంతోషంవల్లనా ? 
ఎల్లప్పుడూ ధరిస్తున్నావు. (“'స్ఫురత్‌కిరీటాంగద”- ఇత్యాది స్తోత్రరత్నశ్ళోకం 
అనుసంధేయం. “సుఖస్పర్షైపొ ఇత్యాది సుందరబాహు స్తవక్టోకం కూడా స్మరణీయం.) 


కిం ధాతుర్గగనవిధానమాతృకా౭_ భూత్‌ 

వక్ష స్తే వరదవరేణ్య ! యత్ర నామ । 

పద్మాయా ముఖ మథ కౌస్తుభ శ్చ జాతౌ 

చంద్రార్కా వుడునికరాయతే తు హారః ॥ 48 


వరాలను అనుగ్రహించే దేవతలలో గొప్పవాడవైన ఓ వరదరాజస్వామీ ! నీ 
వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవిముఖం, కౌస్తుభమణి--ఈరెండు చంద్రుడు- సూర్యుడువలె 
భాసించాయా ? నక్షత్రసమూహంవలె శోభిల్లాయా ? అటువంటి నీ వక్షస్సు ఆకాశం 
(గొప్పు) అనే పంచభూతాలలో ఒక భూతాన్ని సృష్టించడంలో మాతృక అయినదా ! 
(ఆకాశంవలె వక్షస్సు విశాలమని భావం. నీలంగా ఉండడంవల్ల వక్షస్సులోని లక్ష్మీవదనం, 
కాస్తుభరత్నం, ముక్తావళిహారం - వరుసగా చంద్రసూర్యనక్షత్రాలవలె ఉండడంవల్ల, 
నిత్యమైనందువల్ల స్వామి వక్షస్సు అంతరిక్షానికి మాతృక అయినదని ఇక్కడి ఉత్రేక్ష.) 


అణ్జానాం త్వదుదర మామనన్తి సంతః 

స్థానం తద్వరద | కథన్ను కార్య మస్య । 

మాహాత్మ్యం స్వత ఇహ యేషు నూన మేషామ్‌ 

బుద్ది స్పా న్మహిమకరీ న హీతరేసామ్‌ ॥ 49 


వరదరాజస్వామీ! నీ ఉదరాన్ని సమస్తబ్రహ్మాండాలకు వాసస్థానంగా బ్రహ్మ 
విదులైన పరాశరాదిమహర్షులు చెబుతున్నారు. అదే నిజమయితే, నీ నడుము అంత 
సన్నగా ఎందుకు ఉన్నది? ఈలోకంలో ఏ వస్తువులలో ఉండే గొప్పతనం స్వతస్సిద్ధమో, 
ఆ వస్తువులకు ఉండే సమృద్ది మాత్రమే గొప్పతనాన్ని కల్గిస్తుంది. సహజమైన గొప్పతనం 
లేని మిగిలిన వస్తువులకు ఉండే సమృద్ధి వాటికి మహిమను కల్లించగల్లినది కాదు 
కదా! 

సౌన్టర్యామృ తరసవాహవేగజ స్యాత్‌ 

ఆవర్త స్తవ కిల పద్మనాభ ! నాభిః | 


172 శ్రీకూరేశుల పంచస్తవి 


తత్పద్మం వరద ! విభాతి కాన్తినుయ్యాః 

లక్ష్మ్యా స్తే సకలనపు ర్జుషో ను సద్మ ॥ 50 

పద్మనాభుడవైన వరదరాజస్వామి! నీ నాభి తిరుమేనిసౌందర్యం అనే 
అమృతరసప్రవాహంయొక్క వేగంచేత ఏర్పడ్డ సుడి అయి ఉంటుంది. ఆ నాభిలో 
ఉండే తామరపూవు నీ తిరుమేని అంతా వ్యాపించి ఉండే కాంతి అనే లక్ష్మికి వాసస్టానంగా 
ప్రకాశిస్తున్నది. (పద్మనాభ అనే సంబోధన సాభిప్రాయకం. అత్యంతం రస్యం కనుక 
సౌందర్యం అమృతంగా రూపింపబడింది. “ఆవర్త స్తవ కిల” అన్నప్పుడు ఉ త్రేక్ష) 


యా దామోదర ఇతి నామదా తవా౭ సీత్‌ 

సా దామా కిల కిణకారిణీ బభూవ । 

తన్నూనం వరద ! వళిత్రయచ్చలేన 

త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూన ॥ 51 


వరదరాజస్వామీ | ఏ దారం నీకు దామోదరనామాన్ని కల్షించిందో, ఆ దారమేకదా 
కిణాన్ని (కాయను) కూడా కల్షించింది. ఆ కిణం త్రివళి (ఉదరభాగంలో ఉండే 
మూడు మడుపులు) అనే నెపంతో నీ నడుముకు మొట్టమొదటి అలంకారం అయినది. 
(“దామ్నా చైవోదరే బద్దా ప్రత్యబధ్నా దులూఖలే” అనే పౌరాణిక వచనం గ్రాహ్యం.) 

యాదృగ్పీ జాధ్యుషితభువి యద్వస్తు హస్తీశ ! జాతం 

తత్తాదృక్షం ఫలతి హి ఫలం త్వయ్యపీక్షామహే తత్‌ । 

యస్మాదణ్ఞ్డాధ్యుషిత ఉదరే తావకే జాయమానం 

పద్మం పద్మాసన ! కిల ఫలత్యణ్ఞషణ్ఞా నఖణ్లాన్‌ ॥ 52 

తామరపూవువంటి తిరుముఖాన్ని కల హస్తిగిరినాథా ! ఏవస్తువు ఏ విత్తనం 
వల్ల పుడుతుందో, ఆ పదార్థం ఆ విత్తుకు తగిన ఫలాన్నే కదా ఇస్తుంది. అదే రీతిని 
నీవిషయంలోకూడా చూస్తున్నాము. ఏవిధంగా అంటే- బ్రహ్మాండాలుండే నీ ఉదరంలో 
పుట్టిన నాభీకమలం అసంఖ్యేయబ్రహ్మాండాలను సృష్టిస్తున్న దికదా ! (“ఉదరే జాయమానకి 


bar) 


ఇది పంచమ్యర్థంలో సప్తమీ ప్రయోగం. “ఉదరాత్‌ జాయమానః” అని భావం.) 
అజ్జే యజ్జేశ్వర ! కిల జనే క్వాస్యదర్భం నిమర్భం 
విశ్వాధీశః కతమ ఇతి తన్నిర్ణయం వర్లయాముః । 
వ్యావక్రోశీ నృషు సముదితా యానుపాశిత్య తేర పి 
బ్రహ్మాద్యా సే వరద ! జనితా సునకనారనిందే ॥ 53 
య! ఇవి యది 


వరదరాజస్తవము 173 


సర్వయజ్ఞసమారాధ్యుడవైన ఓ వరదరాజస్వామీ! నేను “అన్ని లోకాలకు ప్రభువు 
ఎవరు?” అని విమర్శించి చూచాను. ఆ విమర్శవల్ల సిద్ధించిన నిర్ణయం ఏమంటే, 
చెబుతున్నాను. ఏ బ్రహ్మాదుల పరత్వవిషయంలో కల్గిన సందేహమనే కోలాహలం 
దేవతాంతరాలను భజించే మానవులకు కల్షిందో, ఆ (బ్రహ్మాదిదేవతలు కూడా నీ 
నాభిని మూలకందంగా కల తామరపూవులో నుండి పుట్టినవారే- అనేదే ఆ నిర్ణయం. 
(శ్రీమన్నారాయణుని సర్వజగత్కారణత్యాన్ని నాభీ కమలం నిరూపిస్తున్నది అని భావం. 
“యే యజంతి పిత్తాన్‌ దేవాన్‌ బ్రాహ్మణాన్‌ సహుతాశనాన్‌, సర్వభూతాంతరాత్మానం 
విష్ణు మేన యజంతి తే” ఇత్యాదులు భగవానుని సర్వకర్మసమారాధ్యత్వాన్ని 
తెలుపుతున్నాయి. “హిరణగర్భ స్పమవర్తతాలి_ గ్రే భూతస్య జాతః పతి రేక ఆసీత్‌” 
అని, “యదా తమ స్త న్న దివా న రాత్రి ర్మ సన్న చాస చ్చిన ఏవ కేవల” అని, 
“ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే” అని గల (శ్రుతివాక్యాల ఆపాత(ప్రతీతివల్ల 
(బ్రహ్మ-రుద్ర -ఇంద్రులు పరతత్త్యమని వాదించేవారి వాదనలను “బ్రహ్మణః పుత్రాయ 
జ్యేష్టాయ విరూపాక్షాయ” ఇత్యాది శ్రుతులు, బ్రహ్మకు జన్మస్థానం అయిన నాభీపద్మం 
ఉపశమింపజేసి, జ్ఞానహీనులైన మనకు కూడా శ్రీమన్నారాయణుడే పరతత్త్యమనే 
నిర్ణయాన్ని కల్షిస్తున్నవి.) 

ముప్షన్‌ కృష్ణః ప్రియనిజజనై రయ! హైయజ్ఞవీనం 

దాన్నూ భూమ్నా వరద ! హి యయా త్వం యశోదాకరాభ్యామ్‌ | 

బద్దో బన్గక్షపణకరణీం తాం కిలాద్యాపి మాతుః 

ప్రేవ్లూ గాత్రాభరణ ముదరాబంధనాఖ్యం బిభర్తి ॥ 54 

భక్తపరతం(త్రుడవైన వరదరాజస్వామీ ! శ్రీకృష్ణావతారాన్ని ఎత్తిన నీవు వెన్నను 
నీ స్నేహితులతో కలసి దొంగిలించి, యశోద చేతులచేత ఏదారంతో “దామ్నా చైవోదరే 
బద్ధ్వా” అన్నట్టు రోటికి కట్టబడ్డావో, సంసారబంధాన్ని విడిపించగల ఆ దారాన్ని 
నీవు వరదరాజస్వామిగా సేవను అనుగ్రహించే ఈ సమయంలోకూడా ఆ యశోదాదేవి 
పట్ల నీకుండే (ప్రేమచేత ఉదరబంధం అనే పేరును గల దేహభూషణ రూపంతో 
ధరిస్తున్నావు కదా!. 

సౌన్షర్యాఖ్యా సరిదురసి విస్తీర్య మధ్యావరుద్దా 

స్థానాల్పత్వా ద్విషమగతిజావర్తగర్హాభనాభిః | 

పాప్య ప్రాష్తపథిమజఘనం విసృతా హస్తినాథ ! 

స్రోతోభేదం భజతి భవతః పాదదేశాపదేశాత్‌ ॥ 55 


174 శ్రీకూరేశుల పంచస్తవి 


ఓ హస్తిగిరినాథా! వక్షఃస్థంలో విస్తరించి ప్రవహిస్తూ వచ్చి, మధ్యదేశంలో 
(నడుములో) అడ్డగింపబడి, అక్కడ అవకాశం స్వల్పంగా ఉండడంచేత ఏర్పడ్డ 
విషమగమనంవల్ల పుట్టిన సుడివంటి నాభిని కల్గిన, సౌందర్యమనే పేరును కల నది 
విశాలమైన జఘన(ప్రదేశంలో విస్తృతిని పొంది (వ్యాపించి), అంతకు ముందు వక్షః 
స్థలంలో వలె విస్తరిస్తూ సాగి, రెండుగా చీలి శ్రీపాదాలనే పేరుతో ప్రవాహభేదాన్ని 
పొందింది. (రెండు కాళ్ళుగా ప్రవహిస్తున్నది). 


రమ్ఫాస్తమ్ఫాః కరివరకరాః కారభా స్పారభాజో 

వేషాళ్తేషా అపి మరకతస్తంభముఖ్యా స్తులాఖ్యాః | 

సామ్యం సమ్యగ్వరద 1న దధు స్సర్వ ముర్యో స్వదూర్యో;: 

న 'హ్యైశ్వర్యం దధతిన తథా యౌవనారమృజ్బంభా:ః I 56 

వరదరాజస్వామీ ! బలిష్టాలైన అరటిబోదెలు, గొప్ప ఏనుగుతొండం, కరభమనే 
(చేతి చిటికెనవేలు చివరనుండి మణికట్టువరకు ఉండే భాగం) (ప్రదేశం, 
మరకతమణిమయం అయిన స్తంభాలు- అనేవి అన్నీ నీ ఊరువుల ఆకారం వంటి 
ఆకారంయొక్క సంబంధాన్ని కల్గినవి. అందువల్లనే ఉపమానాలుగా చెప్పబడే ప్రసిద్దిని 
కల్షినవి. అయినా, బాగా బలిష్టాలైన నీ తొడలతో అన్నివిధాలైన, సర్వాత్మనా సామ్యాన్ని 
సరిగా అవి పొందలేదు. ఎందుకు? అంటే, పూర్వం చెప్పిన అరటిబోదెలు మొదలైన 
వానికి నీ ఊరువులకు గల శక్తివిశేషం లేదు. ఎల్లప్పుడూ యౌవనారంభాన్న కల, అనిర్వచ 
నీయం అయిన అందాన్ని అవి కల్గినవికావు కదా ! (లేక, యౌవనారంభంలో ఉండదగిన 
అటువంటి అనిర్వచనీయాలైన వికాసాలను కల్గినవి కావుకదా! అనికూడా భావం.) 


యాతే గాత్రే వరద ! జనితా కాంతిమయ్యాపగా౭_ భూత్‌ 

తస్యా స్రోతోయుగళ మిహ యద్యాతి పాదప్రవాదమ్‌ | 

తజ్ఞాతోర్హ్య భమియుగ మివోద్భానునీ జానునీ తే 

స్యాదుక్షోర్వా కకుదయుగళం యౌవనైశ్వర్యనామ్నోః ॥ 57 


వరదరాజస్వామీ ! నీ తిరుమేనినుండి కాంతిరూపంలో ఉండే ఏ నది పుట్టినదో, 
ఆ నదియొక్క రెండు భాగాలైన ప్రవాహం నీ తిరుమేనిలోని శ్రీపాదాలనే వ్యాజాన్ని 
(రూపాన్ని) పొందింది. ఊర్హ్య ముఖంగా ప్రసరించే శోభను కల నీ ముంగాళ్ళు, నీ 
పాదాలనే పేరును పొందిన ఆ రెండు ప్రవాహాలవల్ల ఏర్పడిన రెండు నీటి సుడులవలె 
ప్రకాశిస్తున్నవి. లేక, యౌవనం, ఐశ్చర్యం- అనే పేర్లను కల రెండు ఎద్దుల మూపురాలుగా 
శోభిస్తున్న వి. 


వరదరాజస్తవము 175 


్రేవ్లూ౭.£ ఘ్రాతుం కరిగిరిశిరోలి ధోముఖీభావభాజోః 

అంఘ్రిద్వంద్వాహ్యయకములయో ర్హణ్ణకాండాయమానే I 

అ ద్రిస్పర్శోద్భవసుఖత ఉత్కణ్ఞకే రోమహర్షాత్‌ 

ద్రష్టు రష ర్వరద ! కిమలం లంఘితుం జంఘికే తే ॥ 58 

వరదరాజస్వామీ ! హస్తిగిరియొక్క శిఖరాన్ని, అందులోగల భోగ్యతాతిశయం 
వల్ల కల్గిన ప్రీతిచేత, ఆఘ్రాణించడంకోసం అధోముఖంగా ఉండే స్థితిని (నీ) 
శ్రీపాదాలనే తామరపూవులు పొందాయి. ఆ తామరల నాళాల కాడలవలె నీ జంఘలు 
(పిక్కలు) ఉన్నాయి. ఆ హస్తిగిరి స్పర్శవల్ల కల్గిన సుఖంచేత పుట్టిన గగుర్పాటు 
రూపంలో పైకి వ్యక్తం అయిన కంటకవ్యాప్తిని (గగుర్సాటును) కల నీ జంఘలను 
సేవించే (నా) కళ్ళు ఆ జంఘలను వదలిపెట్టి దృష్టి వేటే ఏ వస్తువు మీదకు అయినా 
పోగలవా! (పోలేవు) 


భక్తానాం యద్వపుషి దహరం పణ్ణితం పుండరీకం 

యచ్చామ్లానం వరద ! సతతాధ్యాసనా దాసనాబ్దమ్‌ | 

ఆమ్నాయానాం యదపి చ శిరో యశ్చ మూర్భా శఠారేః 

హస్త్యద్రే ర్వా కి మతి సుఖదం తేషు పాదాబ్బయో స్తే ॥ 59 

వరదరాజస్వామీ ! భక్తులైన యోగుల శరీరంలో జ్ఞానవికాసాన్ని కల్లినదై, 
దహరమనే పేరు కల్షినదైన పుండరీకం, నీవు పరమపదంలో ఎల్లప్పుడూ వేంచేసి ఉన్నా 
ఏమాత్రం వాడని ఆసనపుండరీకం, వేదాంతాలు, నమ్మాగ్యార్ల శిరస్సు, ఈ 
హస్తగిరిశిఖరం- అనే ప్రసిద్దాలైన ఈ అయిదు స్థానాలలో నీ శ్రీపాదాలకు మిక్కిలి 
సుఖకరం అయిన స్థానం ఏది ? (ద్రం విపాష్మం పరవేశ్మ భూతం యః పుండరీకం 
పురనుధ్యసంస్థమ్‌, తత్రాపి దహ్రం గగనం విశోక స్తస్మిన్‌ యదంత స్తదుపాసితవ్యమ్‌” 
అనే శ్రుత్యర్థం భావ్యం. “ఆమ్నాయానాం శిరః”- “సర్వే దేవా యత్సద మామనంతి”, 
వేదై శ్చ సర్వై రహ మేవ వేద్యఃి, “శుడర్‌మికు శురుదియుళ్‌ ఇవై యుణ్ణ శురనే” 
ఇత్యాది ప్రమాణాలు భావ్యాలు. నమ్మాఖ్యార్ల శిరస్సులో అన్నపుడు “తిరుప్పాజ్కడలే 
ఎన్‌ తలైయే” అనే సూక్తి భావ్యం.) 

పద్యాస్వద్యార_౦గుళిషు వరద ! ప్రాంతతః కాంతిసింధోః 

వీచీనిధీవిభన ముభయీప్వంభసో లంభితాసు । 

వింద న్నిందుః ప్రతిఫలనజాం సమృదం కిమ్సదం తే 

ఛాయాచ్చద్మా నఖవితతితాం లమ్బిత శ్ళుమ్బిత స్పన్‌ ॥ 60 


176 శ్రీకూరేశుల పంచస్తవి 


ఓ వరదరాజస్వామీ ! కాంతి అనే సముద్రతీరంలోని అలల వరుసలవలె శోభిల్లే 
నీ శ్రీపాదాలలోని (కుడి ఎడమలుగా ఉండే) రెండు విధాలైన వేళ్ళలో 
ప్రతిఫలించినందువల్ల కల్గిన శోభను ఇపుడు పొందుతున్నవాడై, అందువల్లనే 
ప్రతిచ్చాయను పొందిన చంద్రుడు ఆ కాలిగోళ్ళ పంక్తిగా ఉండే స్థితిని పొంది, నీ 
శ్రీపాదాలను ప్రకాశింపజేస్తున్నాడా ! ఏమి ? 

శమ్ఫో రమ్ఫోరుహముఖ ! సఖా సన్‌ సహాజ్క శృశాజ్కః 

కుర్వన్‌ సేవాం వరద ! నికలో వృత్తహీన స్సువక్రః | 

త్వత్వాదాబ్టే ప్రీయమఖ | నఖచ్చద్మనా£. శిత్య నిత్యం 

సద్వృత్తోలి భూత్స చ దశగుణః పుష్కలో నిష్కలంకః ॥ 61 

తామరపూవువంటి ముఖాన్ని కలవాడవై, యజ్ఞ[ప్రియుడవైన వరదరాజస్వామీ ! 
ఇంతకుముందే మచ్చను కల (పాపాన్ని కల) ఆ చంద్రుడు రుద్రునకు సఖుడై 
ఉంటూ, అతని శిరోభూషణంగా సేవచేస్తూ, కళావీహినుడై, విద్యావిహీనుడై, 
వలయాకారరూపాన్ని (గుండ్రని రూపాన్ని) పోగొట్టుకొన్నవాడై (సదాచారహీనుడై), 
వక్రంగా ఉండే ఆకారాన్ని కలవాడై, (కుటిలహృదయుడై) పోయాడు. ఇపుడు నఖాలనే 
మిషతో నీ పాదపద్మాలను నిత్యంగా ఆశ్రయించి, ఆ కళంకాన్ని (పాపాన్ని) 
పోగొట్టుకొని, నిత్యపూర్జుడై, సద్వత్తాన్ని (గుండ్రని ఆకారాన్ని, మంచినడతను) కలవాడై, 
(పది నఖాల రూపంలో) పదిరెట్లు వృద్ది చెందినవాడైనాడు. (“యో జాతక్రశిమా” అనే 
సుందరబాహుస్తవ శ్లోకార్థం స్మరణీయం. శ్లోకంలోని విశేషణాలు శ్లిష్టాలు) 

త్వత్సాదాబ్టే ప్రజాతా సురసరిదభవ త్రా కృతుర్ణా తతస్తా- 

స్వేకాం ధత్తే ధ్రువ స్పా త్రిభువన మపునా త్రీన్‌ పథో భావయన్తీ । 

తతైకా ఖం వ్రజన్తీ శినయతి తు శివం సా పున స్పప్తధార_ భూత్‌ 

తాస్వేకా గాం పునానా వరద ! సగరజస్వర్గసర్గం చకార ॥ 62 


వరదరాజస్వామీ ! నీ శ్రీపాదపద్మాలనుండి పుట్టిన గంగానది ముందుగా 
నాల్గు విభాగాలుగా అయినది. తరువాత ఆ నాల్లింటిలో ఒక భాగాన్ని ధ్రువుడు 
ధరించాడు. (ధ్రువుడు ధరించిన ఆ భాగం మూడు దారులను పొందుతూ స్వర్గ- 
అంతరిక్ష - పాతాళాలనే ముల్లోకాలను పవిత్రం చేసింది. మూడు పాయలుగా ప్రవహించే 
వాటిలో అంతరిక్షం వైపు పోయిన ఒక భాగం రుద్రుని పరిశుద్దుని చేస్తున్నది. శివునిచేత 
ధరింపబడ్డ ఆ గంగ ఏడు విభాగాలు అయినది. వాటిలో భూమిని పరిశుద్దం చేసే 
ఒక విభాగం సగరపుత్రులకు స్వర్గప్రాప్తిని కల్గించింది. (సుందరబాహు స్తవంలోని 


వరదరాజస్తవము 177 


“ఏతే తే బత” అనే శ్లోకార్థం భావ్యం. “భేదం చాలకనందాఖ్యం యస్యాః శర్యోరి-సపి 
దక్షిణమ్‌, దధార శిరసా భక్త్యా వర్షాణా మధికం శతమ్‌”, అనే విష్ణుపురాణ వచనాలు, 
“విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి, తస్యాం విస్స్పజ్యమానాయాం సప్త 
ప్రోతాంసి జజ్ఞిరే, ... సప్తమీ చాన్వగా త్తాసాం భగీరథవుతో నృపమ్‌” ఇత్యాది 
శ్రీరామాయణవచనాలు, “యచ్చాచనిఃసృ తసంరిత్రవరోదకేన తీర్ణేన మూర్ద్ని విధృతేన 
శివ శృివోత_ భూత్‌”, ఇత్యాది ప్రమాణాలు భావ్యాలు. ఈ వృత్తాంతాన్ని తిరుమ [శై 
ఆక్రార్డు నాన్ముకన్‌ తిరువన్హాదిలోని “కుతై కొణ్డు నాన్ముకన్‌” అనే పాశురంలో 
౧? యలు — యి 
ప్రస్తావించారు. ఈ శ్ఞోకంనుండి నానావృత్తదశకం ప్రారంభం అయినది.) 


పరిజనపరిబర్హా భూషణాన్యాయుధాని 

ప్రవరగుణగణా శ్చ జ్ఞానశక్యాదయ స్తే । 

పరనుపద మథాణ్డా న్యాత్మదేహ స్తథాి 9 త్మా 

వరద ! సకల మేతత్సంితార్థం చకర్ణ ॥ 63 

వరదరాజస్వామీ ! శేషశేషాశనాదిపరిజనాలు, ఛత్రచామరాది చిహ్నాలు, కిరీటం, 
కుండలాలు మొదలైన ఆభరణాలు, సుదర్శనం, పాంచజన్యం మొదలైన దివ్యాయుధాలు, 
జ్ఞానం, శక్తి మొదలైన ్రసిద్దాలైన గొప్ప గుణాలు, పరమపదం, బ్రహ్మాండాలు, నీ 
అసాధారణ దివ్యమంగళవి[గ్రహం, దివ్యాత్మస్వరూపం- వీటిని అన్నిటినీ భక్తులకోసం 
ఏర్పజచావు. (“తథా ఆత్మా” - అన్నపుడు “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మీ, “ఆనందో 
బ్రహ్మ”, “అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా”, “స్పష్ట సర్వభూతాంతరాత్మా 
అపహతపాపా దివ్యో దేవ ఏకో నారాయణః” ఇత్యాదుక్తస్వ రూపాన్ని కల ఆత్మ - అని 
అర్థం. “తథా౭_పి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే” అనే జితంతే స్తోత్ర సూక్తి 
స్మరణీయం. ఈ శ్లోకంనుండి భగవానుని విభవావతారవైభవం 71వ శ్లోకంవరకు 
ప్రస్తుతింపబడుతున్నది.) 

అనాప్తం హ్యాప్తవ్యం న తన కిల కిళ్ళిద్వరద !తే 

జగజ్జన్మస్టేమప్రళభయవిధయో ధీవిలసితమ్‌ । 

తథా౭_పి క్షోదీయ స్సురనరకులేష్వాశ్రితజనాన్‌ 

సమాశ్ర్లేష్టుం పేష్టుం తదసుఖకృతాం చా౭ివతరసి ॥ 64 

వరదా! నీవు ఇంతకు ముందు పొందనిది, ఇక సృష్టింపబడి పొందవలసినది 
ఏదీ లేదు కదా! ఎందుకంటే, జగత్తుల సృష్టి- స్థితి- సంహారకార్యాలు అన్నీ నీ 
సంకల్పంయొక్క విలాసాలు కదా ! అయినా, ఆవిధంగా అవాప్తసమస్తకాముడవు అయినా, 


178 శ్రీకూరేశుల పంచస్తవి 


నీ విరహాన్ని సహించలేని భాగవతులను సంశ్లేషించడంకోసం, ఆ భక్తులకు కష్టాలను 
కల్గించే దుష్టులను హింసించడంకోసం, (ఆ భక్తులకు కష్టాలను కల్లించే దుష్టులను 
పిండిచేయడం కోసం) అతిక్షుద్రాలు అయిన దేవమనుష్యాది జాతులలో 
అవతరిస్తున్నావు. (పరిత్రాణాయ సాధూనామ్‌” అని మొదట సాధుపరిత్రాణం అవతార 
ప్రయోజనాలలో మున్ముందుగా చెప్పబడినందున అదే ముఖ్య ప్రయోజనం. 
దుష్కృద్వినాశం ఆనుషంగికం. “యే భక్తా” అనే సుందరబాహు స్తవ శ్లోకార్థంలోని 
“తత్పంశ్రేషణతద్విరోధినిధన” ఇత్యాది ప్రయోగం భావ్యం.) 


వివేకధియ మేకతో హ్యభినివేశలేశో హరేత్‌ 

మహత్త్వభినివేశనం కిముత తన్మహిమ్న స్పృవ | 

అహో! విసదృశే జగత్యవతతర్థ పార్ధాదికం 

నిజం జన ముదళ్ళయన్‌ వరద! తం సమాక్షేషకః I 65 


వరదరాజస్వామీ ! ఒక వస్తువులో కలిగే ఆశాలేశమే (కొద్దిపాటి ఆశ) ఇది 
తగినది- ఇది తగనిది అనే వివేకాన్ని హరిస్తుందికదా ! ఇక అధికమైన ఆశ అయితే 
వివేకాన్ని పూర్తిగా నశింపజేస్తుంది అనడంలో ఏమి సందేహం ? అందువల్ల నీ 
గొప్పతనానికి తగనివారైన ఈలోకంలోని అర్జునాదులను నీవు నీ బంధువులుగా 
గౌరవిస్తున్నావు. ఆ విధంగా అర్జునాదులతో నీవు ఒకటిగా ఏభేదం లేకుండా కలసిపోతూ, 
వరిస్తున్నావు. నీ సౌశీల్యం ఉన్న తీరు ఎంత గొప్పది. ఆహా ! (“తద్విమ్లోః పరమం 
పదం సదా పశ్యంతి సూరయః... విష్ణో ర్యత్సరమం పదమ్‌”, “తే హ నాకం మహిమాన 
స్పచంతే యత్ర పూర్వే సాధ్యా స్పంతి దేవాః”, “వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్దం 
జగత్పతిః, ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తె ర్భాగవతై స్సహ” అని కీర్తింపబడే వైకుంఠంలో 
ఉండే నీకు ఈ నికృష్ణభూలోకం తగదని తాత్పర్యం. పార్థాదులన్నపుడు ఆది శబ్దం 
చేత మాలాకార, అ(క్రూర, విదురాదులు (గ్రాహ్యులు. “మమ ప్రాణాహి పాండవా!“ 
అని అంటూ పాండవులను తన ప్రాణాలతో సమానంగా స్వామి భావించాడు కదా!) 


సంశ్రేషే భజతాం త్వరాపరవశః కాలేన సంశోధ్య తాన్‌ 

ఆనీయ స్వపదే స్వసంగమకృతం సోఢుం నిలమ్బం బత! 

అక్షామ్యన్‌ క్షమిణాం వరో వరద! సన్న త్రాత_నతీర్ణో భవేః 

కిం నామ త్వ మసంశ్రితేషు వితరన్వేషం వృణీషే తు తాన్‌ ॥ 66 


వరదా! ఓర్పును కలవారిలో గొప్పవాడవైనా నీవు భక్తులను కలవడంలో చాలా 
తొందరను కలవాడవై, కాలక్రమంలో ఆ భక్తుల కర్మజ్ఞానరూపసంపదతో శోధించి, 


వరదరాజస్తవము 179 


నీస్టలం అయిన పరమపదానికి తీసికొనిపోయి (లేక, నీ శ్రీపాదాలను చేర్చి) వారిని 
నీతో సంశ్లేషింపచేయడంలో కలిగే ఆలస్యాన్ని సహించే శక్తి లేనివాడవై, ఈ 
తమోమయ(ప్రపంచంలో జన్మిస్తే జన్మించు. దానినిగూర్చి నేనేమీ ప్రశ్నించడం లేదు. 
కాని, ఆ(గ్రితులు కానివారికికూడా నీ దివ్యవి[గ్రహాన్ని అనుభావ్యవిషయంగా 
అనుగ్రహించేవాడవై, వారినికూడా వరిస్తున్నావే! ఇదేమి! ఆశ్చర్యం! (“కాలేన సంశోధ్య”- 
అన్నపుడు “ఏష ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతి”, 
“తేషా మేవానుకంపార్థ మహ మజ్జానజం తమః, నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన 
భాస్వతా” ఇత్యాది (ప్రమాణాలు స్మరణీయాలు. “జన్మాంతరసహప్రేషు తపోధ్యాన 
సమాధిభిః”, “నరాణాం క్షీణపాపానామ్‌ కృష్ణే భక్తిః ప్రజాయతే” అనే సూక్త్యర్థం కూడా 
అర్థసిద్దం. శిశుపాలాదులను భగవానుడు తన సౌందర్యంతో మోహింప జేసిన విషయం 
ఈ శ్లోకార్జ్రానికి అనుగుణంగా అనుసంధేయం. “పల పల నాళ్రంమ్‌ శొల్లి పిత్త 
శిశుపాలన్‌ తన్నై అలవలైమై త్తవిర్‌త్త అకంకన్‌” అనే పెరియాగ్ర్యార్ల సూక్తి స్మరించదగినది.) 


వరద! యది న భువ్యవాతరిష్యః 

శ్రుతివిహితా స్వదుపాసనార్భనాద్యాః ॥ 

కరణపథవిదూరగే సతి త్వయి 

అవిషయతా నికృతాః కిలాల్షి భవిష్యన్‌ ॥ 67 


ఈలోకంలో నీవు అవతరించి ఉండకపోతే, పర-వ్యూహ- అంతర్యామి 
ఆకారుడవై ఉండే నీవు ఇంద్రియాలకు అందనివాడవై అయిపోతావు. అందువల్ల 
వేదాలలో విధింపబడ్డ నిన్ను ఉపాసించడం, ఆరాధించడం మొదలైన (క్రియలు 
నిర్విషయాలు, అందువల్ల తిరస్కృతాలు అయి ఉండేవిసుమా ! (సుందరబాహు 
స్తవంలోని “సింహాద్రినాథ”, అతిమానుష స్తవంలోని “ఏవం స్థితే” అనే శ్లోకాలు 
స్మరణీయాలు. 

యదపరాధసహస్ర మజస్రజం త్వయి శరణ్య ! హిరణ్య ఉపావహత్‌ । 

వరద ! తేన చిరం త్వ మవిక్రియః వికృతి మర్భకనిర్భజనా దగాః ॥ 68 

సర్వరక్షకుడవైన ఓ వరదరాజస్వామీ ! హిరణ్యకశిపుడు నీ విషయంలో నిత్యం 
ఎన్నో అపరాధాలను చేశాడు. అయినా, ఆ వేలాది అపరాధాలవల్లకూడా చాలా 
కాలంవరకు ఏమాత్రం వికారాన్ని (కోపాన్ని) పొందని నీవు చిన్నకుజ్జవాడైన ప్రహ్లాదుని 
బాధించినందువల్ల మనోవికారాన్ని (ఆగ్రహాన్ని) పొందావు. (భక్తుల పట్ట చేసే 
అపచారాలను భగవానుడు ఎంతమాత్రం సహించడు అని తాత్పర్యం. “ఈశ్వరన్‌ 


180 శ్రీకూరేశుల పంచస్తవి 


పణ్ణిన ఆనైతొకగీకళెల్హామ్‌ భాగనతాపచారమ్‌ పొాజామైయాలే” అనే నంజీయర్‌ సూక్తికి 
ఈ శ్లోకం మూలం అని చెప్పవచ్చు. నామ్ని నామైకదే శృ గ్రహణ న్యాయంలో హిరణ్యకశిపు 
నామంలోని ఏకదేశమైన హిరణ్యశబ్దం హిరణ్యకశళిపు పరంగా ప్రయోగింపబడింది.) 


త్వా మామనంతి కనయః కరుణామృతాబ్టే ! 

జ్ఞాన క్రియాభజనలభ్య మలభ్య మన్యైః । 

ఏతేషు కేన నరదోత్తరకోసలస్థాః 

పూర్వం సదూర్వ మభజన్త హి జన్తవ సామ్‌ ॥ 69 

కరుణ అనే అమృతానికి సము(ద్రంవంటి వరదరాజస్వామీ! పరాశర పారాశర్యాది 
మహనీయులు నిన్ను జ్ఞానయోగ- కర్మయోగ- భక్తియోగాల ద్వారా పొందడానికి 
వీలయినవాడవని, వేణు ఉపాయాలతో పొందడానికి సాధ్యం కానివాడవని అంటున్నారు. 
పూర్వం, శ్రీరామావతారంలో ఉత్తరకోసలదేశంలోని జీవులు గడ్డిపణకతో సహా అందణు 
నిన్ను పొందారే ! ఆ విధంగా నిన్ను పొందడానికి వారు పూర్వం చెప్పిన కర్మజ్ఞానభక్తి 
యోగాలలో దేనిని అనుష్టించారు! (“యే ధర్మ మూచరితుమ్‌” అనే అతిమానుషస్తవ 
శ్లోకం సంవాదంగా స్మరణీయమ్‌. “జ్ఞాన క్రియా భజనలభ్యమ్‌”- “కర్మణాన హి సంసిద్ది 
మాస్థితా జనకాదయః”, “వర్ణాశ్రమాచారనతా పురుషేణ పరః పుమాన్‌, విష్ణు రారాధ్యతే 
పంథా నాన్య స్తతోషకారక”, “భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమ హేశ్వరమ్‌, సుహృదం 
సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి”, “తేషాం సతతయుక్తానాం భజతాం 
ప్రీతిపూర్వకమ్‌, దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే” ఇత్యాది 
పలు ప్రమాణాలు భగవానుని కర్మజ్ఞానభక్తి యోగలభ్యత్వాన్ని చాటుతున్నాయి.) 

భజత్సు వాత్సల్యవశాత్సముత్సుకః 

ప్రకామ మత్రావతరేర్వరప్రద ! 

భవే శ్చ తేషాం సులభో£.థ కిం న్విదం 

యదజ్ఞ దాన్నూ నియతః పురా౭ రుదః ॥ 70 


వరదరాజస్వామీ ! నీవు భక్తుల విషయంలో గల ఏ్రీతివిశేషంచేత చాలా 
జొత్సుక్యాన్ని (ఆశను) కలవాడవై ఈ విభూతిలో నీకిష్టం వచ్చిన రీతిలో అవతరించు. 
ఆ భక్తులకు సులభుడవై ఉండు. సరే ! పూర్వం కృష్ణావతారంలో యశోదచే దారంతో 
కట్టబడినవాడవై (వెక్కివెక్కి) ఏడ్చావు అన్నది మాత్రం అర్థంకాకుండా ఉన్నదే. (నీ 
భక్తసాలభ్యపరాకాష్ట్ర వాచామగోచరం అని తాత్సర్యం.) 


వరదరాజస్తవము 181 


నరసింహతను రగౌణీ సమసమయసముద్భవ శ్చ భక్తగిరః | 
స్తంభే చ సంభవ స్తే సిశునతి పరేశతాం వరద ! ॥ 71 


వరదరాజస్వామీ ! భక్తుడైన (ప్రహ్లాదుడు “అంతటా భగవానుడున్నాడు” అని 
నోజుతెరచి పల్కిన మజుక్షణంలోనే అప్రాకృతం అయిన నృసింహరూపంతో నీవు 
అవతరించడం, స్తంభంలో అవతరించడం కూడా నీ పరమేశ్వరత్వాన్ని సూచిస్తున్నది. 
(మాతృగర్భంలో నవమాసాలు ఉండకుండా సద్యః స్తంభంలో ఆవిర్భావం- “న తస్య 
ప్రాకృతా మూర్తి” అనే నీ అ ప్రాకృతరూపాన్ని, “త మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌, 
తం దేవతానాం పరమం చ దైనతమ్‌” ఇత్యాదిగా ఘషింపబడే నీ సర్వేశ్వరత్యాన్ని 
నిరూపిస్తున్నదని భావం. శ్లోకంలో పరేశత్వమన్నపుడు “పరః ఈశః యస్య స్కి అనే 
వ్యుత్పత్తిని చెప్పి భక్తపరాధీనత్వమని చెప్పడం కూడా సరసమే. ఇంతవరకు 
శ్రీమన్నారాయణ శబ్దార్థభూతుడైన వరదరాజస్వామిని వర్షించి, కూరేశులు ఇక ఎనిమిది 
శ్లోకాలతో ప్రపత్తి చేయగోరి ముందుగా తమ దోషభూయస్తాన్ని తెలుపుతున్నారు.) 


తాసతయీమయదవనానలదహ్యమానం 

ముహ్యాన్త మన్త మవయన్త మనన్త ! నైన | 

స్థాతుం ప్రయాతు ముపయాతు మనీశ మీశ ! 

హస్తీశ ! దృష్ట్యమృ తవృష్టిభి రాభజేథాః ॥ 72 

సర్వస్వామివై, అపరిచ్చిన్నస్వరూపుడవైన హస్తిగిరీశా ! తాపత్రయం అనే 
కార్చిచ్చుచేత తపింపబడినవాడనై, అందువల్లనే మోహాన్ని పొందినవాడనై, ఈ ఆర్తియొక్క 
ఎల్లను తెలియనివాడనై, నిలవడానికి, వెళ్ళడానికి, సమీపించడానికి కూడ శక్తి లేనివాడనైన 
నన్ను నీకటాక్షామృతవర్గాలతో చుట్టుముట్టాలి. (తడపాలి) (“ఏవం సంస్కృతిచక్రస్టే 
భ్రామ్యమాణే స్వకర్మభి జీవే దుఃఖాకులే విష్ణోః కృపా కాల. ప్యుపజాయతే” అని కీర్తింపబడే 
నిర్హేతుకకృపతో రక్షించాలని ప్రార్థిస్తున్నారు. “త్వదీక్షణసుధాసింధు” ఇత్యాది దేవరాజాష్టక 
శ్లోకభావం అనుసంధేయం.) 

నానావిరుద్ధవిదిశాసు దిశాసు చాల_హో 

వన్ద్యై ర్మనోరథశతై ర్యుగపద్వికృష్ణః | 

త్వత్సాదయో రనుదితస్సృహ ఏష సోలి హం 

న స్వస్తి హస్తిగిరినాథ ! నిశామయామి ॥ 73 


హస్తిగిరినాథా ! మూగవాడు కన్న కలవలె వ్యర్థమైపోయే పలు కోరికలతో 
విరుద్దాలైన పలు వ(క్రమార్గాలలోను, మంచిదారులలోను ఏక కాలంలో బలంగా 


182 శ్రీకూరేశుల పంచస్తవి 


లాగబడ్డవాడనై, (ఆకర్షింపబడ్డవాడనై), నీ శ్రీపాదాలలో భక్తిని లేనివాడనై ఉండే నేను 
మంచిని ఏమీ చూడలేకున్నాను. (“వంథ్యైః మనోరథైః”- “ఉత్పద్యంతే విలీయంతే 
దరిద్రాణాం మనోరథాః” అనికదా సూక్తి. పూర్వశ్టొకంలోని “స్థాతుం ప్రయాతు 
ముపయాతు మునీశమ్‌” అనే స్థితికి కారణం ఇందులో వివరింపబడింది.) 

హై! నిర్భయోలి. స్మ్యవినయోల_స్మి యత స్వదంఘ్రై 

లిప్సా మలబ్దవతి చేతసి దుర్వినీతే | 

దుష్కర్మవర్మపరికర్మిత ఏష సోల_ హమ్‌ 

అగ్రే వరప్రద ! తవ ప్రలపామి కించిత్‌ ॥ 74 

వరదా ! ఈ దాసుడు (నేను)ఏమీ భయం లేనివాడనై ఉన్నాడు. అయ్యో ! 
ఎందుకు ! అని అంటే, దుర్వినీతిని కల నా మనస్సు నీ శ్రీపాదాలలో ఆశను 
పొందనందువల్ల దుష్కర్మలనే కవచాలను తొడుగుకొన్న నేను నీ ఎదురుగా నోటికి 
వచ్చినట్టు వదరుతున్నాను. (ప్రలపిస్తున్నాను.) 

సవ్యాధి రాధి రవితుష్టి రనిష్టయోగః 

స్వాభీష్టభంజన నుమర్షకరో నికర్ణః | 

కృన్తన్తి సన్తత మిమాని మనో మదీయం 

హస్తీశ ! న త్వదభిలాషనిధిప్రహాణిః ॥ 75 

హస్తిగిరినాథా! శరీరవ్యాధులతో కూడిన మనోవ్యాధి, చిరకాలం అనుభవించినా 
తృప్తిని పొందకపోవడం, అనిష్టాలు కల్లడం, కోరుకొన్నవి పొందలేక పోయే రీతిలో 
అడ్డు రావడం, కోపాన్ని కల్గించ గల నైచ్యం- అనే ఇవి అన్నీ నా మనస్సును ఎల్లప్పుడు 
చీల్చి చెండాడుతున్నవి. నీ విషయంలో భక్తిని కల్లి ఉండడం అనే నిధిని నేను 
కోల్ఫోవడాన్నిగూర్భి మాత్రం కొంచెం కూడా బాధలేదే ! (నీ పట్ల భక్తి లేదే ! అనే దుఃఖం 
ఏ మా(త్రం నాకు లేదు.) 


విద్వేషమానమదరాగవిలోభమోహో - 

ద్యాజానభూమి రహ మత్ర భవే నిమజ్ఞన్‌ । 

నిర్షంద్వ | నిత్య | నిరవద్య ! మహాగుణం త్వాం 

హస్తీశ ! క శ్చయితు మీక్షితు మీప్పితుం వా ॥ 76 


జ్ఞాన-అజ్ఞానాలు, సుఖ-దుఃఖాలు- అనే ద్వంద్వాలను లేనివాడవై, 
సహజసిద్దంగానే హేయ (ప్రతిభటుడవై ఉండే వరదరాజస్వామీ ! ఒకరి విషయంలో 


వరదరాజస్తవము 183 


అకారణంగా పగను కల్లి ఉండడం, ఆభిజాత్యాదుల కారణంగా అహంకారాన్ని 
పొందడం, విషయలాభంచేత గర్వించి ఉండడం, లౌకికవిషయాల ప్రాప్తిని కోరడం, 
విశేషమైన లోభం (తనకు ప్రాప్తించిన దానిని యోగ్యులకు వినియోగించడంలో 
అడ్డువచ్చే అభినివేశం), మోహం (కృత్యాకృత్యాలనుగూర్చిన జ్ఞానం లేకపోవడం)- 
ఈ మొదలైన దుర్గుణాలకు జన్మభూమినై, ఈ సంసారంలో మునిగి ఉండే నేను 
గొప్ప గుణాలను కలవాడనైన నిన్ను ఆ(శ్రయించడానికి, దర్శించడానికి, ఆశించడానికి 
ఎంతవాడను? 

పుత్రాదయః కథ నమమీ మయి సంస్థితే స్యుః 

ఇత్య పతి క్రియనిరర్థకచిన్తనేన । 

దూయేనతు స్వయ మహం భవితా స్మి కీదృక్‌ 

ఇత్యస్తి హస్తిగిరినాథ ! విమర్శలేశః ॥ 77 

వరదరాజస్వామీ! “నేను చనిపోయిన తరువాత ఈ నా సంతానం 
మొదలైనవారు ఏమయిపోతారో? ఏమో?” అనే (ప్రతీకారం లేనిది, అందువల్లనే 
వ్యర్థమైనది అయిన చింతతో నేను పరితపిస్తున్నాను. నేను ఏమవుతున్నాను? అనే 
చింతమా(త్రం కొంచెంకూడా నాకు లేదే! 


శవ్యూచలం బహుళదుఃఖ మనర్థహేతుః 

అల్సీయ ఇత్యపి నిమృష్టిషు దృష్టదోషమ్‌ 1 

దుర్వాసనాద్రథిమత స్సుఖ మిన్టియోళత్టం 

హాతుం న మే మతి రలం వరదాధిరాజ ! ॥ 78 

వరదరాజస్వామీ ! బాగా విమర్శించి చూస్తే మెజుపువలె క్షణికమైనదని, దుఃఖ 
మయం అని, అనర్థాలకు మూలం అని, చాలా క్షుద్రమైనదని- ఈ విధంగా 
దర్శింపబడ్డ దోషాలను కల్గిన, ఇంద్రియజన్యం అయిన సుఖాన్ని నా బుద్ది దుర్వాసనా 
(సంస్కార) బలంవల్ల విడువలేకుండా ఉన్నదయ్యా! 

బుద్దా చ నో చ విహితాకరకై ర్నిషిద్ద - 

సంసేవనై స్వదపచారశతై రసహైః | 

భక్తాగసా మసి శతై ర్పవతాల_ప్యగణ్ర్యః 

హస్తీశ ! వాక్తనుమనోజనితై ర్హతోలి స్మి ॥ 79 

వరదరాజా! తెలిసి తెలియక వాక్కు- శరీరం- మనస్సు- అనే త్రికరణాలతో 
చేసినవి, సర్వశక్తివి అయిన నీచేకూడా లెక్కపెట్టడానికి సాధ్యం కానివి, విధింపబడ్డ 


184 శ్రీకూరేశుల పంచస్తవి 


కర్మలను అనుష్టించకపోవడం, శా స్తనిషిద్దకర్మలను చేయడం- అనే పాపాలవల్ల, స్‌ 
విషయంలో చేసే పలు పలు అపచారాలవల్ల, అన్నిటినీ సహించే స్వభావాన్ని కల నీవు 
కూడా సహించ లేని పలు భాగవతాపచారాలవల్ల నేను చెడిపోయాను. (“సత్యం వద, 
ధర్మం చర, అహ రహ సృంధ్యా ముపాసీతొ ఇత్యాదిగా విధింపబడ్డ కర్మలను 
చేయకపోవడం, “న కలంజం భక్షయేత్‌, న సురాం పిబేత్‌” ఇత్యాదిగా నిషేధింపబడ్డ 
కర్మలను విధిగా చేయడం, భగవద్భాగవతాచార్యుల విషయంలోని అపచారాలు- 
ఇత్యాదులు భావ్యాలు.) 


తచ్చోరయన్నయ మహం కిల చస్థల ప్రాక్‌ | 
త్వం మామకీన ఇతి మా మభిమన్యసే స్మ 
హస్తీశ ! సంశమయ న స్తమిమం నివాదమ్‌ ॥ 80 


త్వద్దాస్య మస్య హ్‌ మను స్వరసప్రసక్తం 


వరదరాజస్వామీ ! ఇటువంటి మహాపాపిని అయిన నాకు నీ విషయంలో 
దాసుణ్ణిగా ఉండడమే కదా స్వతస్సిద్దమైనది. సరసమైనది. నేను పూర్వం ఆ స్వతస్పిద్దమైన 
దాస్యాన్ని “చోరేణాత్మాపహారిణా” అన్నట్టు దొంగలిస్తూ, పతనం చెందానుసుమా! 
“నడువే వన్దు ఉయ్య క్కొళ్ళకిన నాదన్‌” గా కీర్తింపబడే నీవు ఇటువంటి నన్ను 
“ఇతడు మనవాడు” అని అభిమానించి, నీకు మాకు మధ్యలో ఉండే- “నేను నీకు 
దాసుడను కాను” అని నేను నీ చేయి దాటిపోవడం, “నీవు నాకు దాసుడవు”అని 
నన్ను నీవు వెంబడించడం- అనే రూపంలోని మన మధ్యగల విసంవాదాన్ని ఇక 
ఏనాటికీ తల ఎత్తకుండా ఉండేటట్టు సమూలంగా పోగొట్టి అనుగ్రహించు. (దాసభూతా 
సత సర్వే హ్యాత్మానః పరమాత్మనః, నాన్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ 
చ” అనే స్వరూప సత్తారూపమైన దాస్యాన్ని అనుగ్రహించు అనిభావం. శ్రీపరాశరభట్టర్‌ 
“త్వం మేత హం మే” అనే ముక్తకాన్ని రచించడానికి ఈ శ్లోకమే మూలం.) 

భోగా ఇమే విధిశివాదిపదం చ కించ 

స్వాత్మానుభూతి రితియా కిల ముక్తి రుక్తా। 

సర్వం తదూషజలజోష మహం జుషేయ 

ప స్త ద్రినాథ ! తవ దాస్యమహారసజ్ఞః ॥ 81 

హస్తిగిరినాథా ! నీ దాస్యంలోని గొప్ప రసాన్ని తెలిసిన నేను ఐహికాలైన ఈ 
భోగాలు కాని, సృష్టికర్త అయిన (బ్రహ్మ, లయకర్త అయిన శివుడు మొదలైనవారి 


వరదరాజస్తవము 185 


పదవులు గాని, ఇంకా కైవల్యం (ఆత్మానుభూతి) అని చెప్పబడే మోక్షం కాని - 
వీటిని అన్నిటినీ ఉప్పునీటితో సమానంగా, అంటే, అసారాలుగా భావిస్తున్నాను. 


విషయవిషధరవజవ్యాకులే జననమరణన క్రచక్రాస్పదే | 

అగతి రశరణో భవాబ్లౌ లుఠన్‌ వరద ! శరణ మిత్యహం త్వాం వృణే ॥ 82 

వరదా ! శబ్దాదివిషయాలు అనే సర్పృసమూహంతో నిండిన జననం, మరణం- 
అనే మొసళ్ళ సమూహాలకు జన్మస్థానం అయిన సంసారసాగరంలో పారే నేను నిన్ను 
తప్ప వేటే ఉపేయాన్ని లేనివాడను, వేటే ఉపాయాన్ని లేనివాడను- అనే కారణం చేత 
నిన్ను శరణు పొందుతున్నాను. (ఈ శ్లోకంలో, తర్వాతి శ్లోకంలో శరణాగతి చేయబడు 
తున్నది. “దారావర్తే తనయసహజ[గ్రాహసంఘాకులే” అనే ముకుందమాలా శ్లోకం 
భావ్యం.) 

అకృతసుకృతక స్పుదుష్కృత్తరః శుభగుణలవలేశదేశాతిగః | 

అశుభగుణపరస్పహస్రావృతః వరద మురుదయం గతిం త్వాం వృణే ॥ 83 


కొంచెంకూడా సుకృతాన్ని (మంచిపనిని) చేయనివాడనై, పాపిష్టులలో 
అగ్రగణ్యుడనై, మంచిగుణంలో లవలేశానికికూడా చాలా దూరంలో ఉన్నవాడనై (మంచి 
గుణాన్ని ఏ కొంచెం అయినా లేనివాడనై) కామ(క్రోధాది పలువేల దుర్గుణాలచేత 
ఆవరింపబడ్డవాడనైన నేను గొప్ప దయను కలవాడవై, వరాన్ని ఇచ్చేవాడవై ఉన్న నిన్ను 
ఉపాయంగా వరిస్తున్నాను. (“అకృతసుకృతకః” - అన్నపుడు అల్ఫార్థంలో “క” 
ప్రత్యయంవచ్చింది. నిర్హేతుకమైన భగవత్మృపమా(త్రమే రక్షకం అనే దానికి- “వధార్హ, 
మపి కాకుత్ణ్సః కృపయా పర్యపాలయత్‌, “నిన్నరుళే పురిన్టిరున్దేన్‌”, “కృపయా కేవలమ్‌”, 
“దయయైవ దయైకసింధో!” ఇత్యాదులు ప్రమాణాలు. “షడ్విధా శరణాగతిః” అని 
చెప్పబడ్డ శరణాగతి యొక్క ఆజు అంగాలలో గోప్పత్వవరణమే ప్రధానమనే అంశం 
ఈ శోకంవల్ల నిరూపితమైనది.) 


శరణవరణవా గియం యో౭ దితా న భవతి బత సా సి ధీపూర్వికా I 
ఇతి యది దయనీయతా మయ్యహో ! వరద ! తవ భవే త్తతః ప్రాణిమి ॥ 84 


వరదరాజస్వామీ ! నా ఈ శరణాగతివచనంకూడా (నేను నిన్ను శరణు పొందడం 
కూడా) బుద్ది పూర్వకంకాదు. అయ్యో ! అని మనస్సులో భావించి, దాసునిపై జాలి 
నీకు కల్గితే దానివల్ల అయినా (బ్రతుకుతాను. (“ప్రాణిమి”- భవిష్యత్కాలార్థంలో 
వర్తమానకాల ప్రయోగం ఇది.) 


186 శ్రీకూరేశుల పంచస్తవి 


నిరవధిషు కృతేషు చాల_9_గస్స్వృహో మతి రనుశయినీ యది స్యాత్తతః I 
వరద! హి దయసే న సంశేమహే నిరనుశయధియో హతా హై వయమ్‌ ॥ 85 


వరదరాజస్వామీ! ఇపుడు ఈ శరణాగతి వాక్కుతప్ప దానికి మించి సుకరమైన, 
అ పేక్షితాన్ని ప్రసాదించే గొప్ప వేజాక సాధనం ఏదీ నాకు లేదు. ఈ విధంగా నేను 
నిన్ను తప్ప వేజొక ఉపాయాన్ని లేనివాడనై ఉండడంవల్ల ఈ సమయమే నీ దయకు 
తగిన సమయం. (“కృతే పాపే£_నుతాపో వై యస్య పుంసః ప్రజాయతే, ప్రాయశ్చిత్తం 
తు తస్యైకం హరిసంస్మరణం పరమ్‌” ఇత్యాదులు పశ్చాత్తాపంకూడా భగవద్దయోన్మేషక 
మనే అంశానికి ప్రమాణాలు. “పాపే కృతే యది భవంతి భయానుతాపలజ్ఞాః పునః 
కరణ మస్య కథం ఘటేత” అని అన్నట్టు పశ్చాత్తాపం కల్గితే మళ్ళీ పాపం చేయరు. 
ఆ పశ్చాత్తాపం కూడా నాకు లేదని భావం.) 

శరణవరణవాగియం యా౭_ద్య మే వరద ! తదధికంన కించిన్మమ I 

సులభ మభిముతార్థకం సాధనం తదయ మవసరో దయాయా స్తవ ॥ 86 


వరదరాజస్వామీ ! ఇపుడు నేను పలికే శరణాగతివచనంకంటే, అధికమైనది, 
సులభమైనది, అభిమతం అయిన నీ దాస్యాన్ని ప్రసాదించేది అయిన వేజొక సాధనం 
ఏదీ నాదగ్గరలేదు. అందువల్ల నీ కృపకు తగిన సమయం ఇదే సుమా ! 

విషయవిషయిణీ స్పృహా భూయసీ 

తవ తు చరణయో ర్న సాఇిల్సాపి మే । 

వరద ! నను భర స్తవెవ త్వ్యయం 

యదుత తవ పదస్సృహా జన్మ మే ॥ 87 


వరదరాజస్వామీ ! దాసునకు శబ్దాదిలౌకికవిషయాలలోని ఆశ చాలా అధికంగా 
ఉన్నది. నీ శ్రీచరణాలలో ఆ ఆశ కొంచెంకూడా లేదు. నీ శ్రీపాదాలలో నాకు భక్తి 
కల్గించడం అనేది నీ బాధ్యతేసుమా! (“ఉదీర్లసంసారదవాశుశుక్షణిమ్‌” అనే 
స్తోత్రరత్నక్టోకార్థం ఇక్కడ భావ్యం. ఈ శ్లోకం నుండి ద్యయంలోని ఉత్తరఖండార్థం 
వివరింపబడుతున్నది.) 

ఇయ మిహ మతి రస్మదుజ్జీవనీ 

వరద ! తవ ఖలు ప్రసాదాదృతే I 

శరణ మితి వచో౭_పి మే నోదియాత్‌ 

త్వ మసి మయి తత ప్రసాదోన్నుఖః ॥ 88 


వరదరాజస్తవము 187 


వరదా ! విషయాలలో అనురాగాన్ని కల నాకు 'శరణు' అనే మాట అయినా నీ 
అనుగ్రహం లేకపోతే కలుగదుకదా ! అందవల్ల (నీ అనుగ్రహంవల్లనే నేను శరణు 
అనే మాటను పల్కగల్లుతున్నందున) దాసునిపట్ట అనుగ్రహాన్ని చూపడంలో ఆసక్తిని 
కలవాడవై ఉన్నావు- అనే ఈ భావన ఇపుడు దాసులమైన మేము ఉజ్జీవించడానికి 
హేతువు అవుతున్నది. 


వరద ! యదిహ వస్తు వాళ్సామ్యహం తన చరణలాభావిరోధ స్తతః । 
యది న భవతి తచ్చ దేహి ప్రభో ! రుడితి వితర పాద మేవా౭_న్యథా ॥ 89 


వరదరాజా ! దాసుడనైన నేను ఇక్కడ ఈ లోకంలో ఏ వస్తువును కోరుతున్నానో, 
ఆవస్తువాంఛ నీ శ్రీపాదాలను పొందడానికి ప్రతిబంధకం కాకపోతే ఆ వస్తువును 
అనుగ్రహించు. నేను ఒక వస్తువును కోరడం నీ పదకమల ప్రాప్తికి అడ్డు అయితే నీ 
శ్రీపాదాలను వెంటనే అనుగ్రహించు. (ఇందులోని సంబోధనలు సాభిప్రాయకాలు.) 


తదపి కి మసి హంత! దూర్వాసనాశతవివశతయా యదభ్యర్థయే । 
తదతులదయ! సార్వ ! సర్వ ప్రద ! ప్రవితర వరద ! క్షమామోనిధే ॥ 90 


సాటి లేని మేటి దయను కలవాడా ! క్ల్షమకు సముద్రంవంటివాడా ! సర్వజనుల 
హితాన్ని కోరేవాడా ! అన్నిటినీ అను[గ్రహించేవాడా ! ఇదంతా స్ఫురించేటట్టుగా వరదుడనే 
తిరునామాన్ని కలవాడా ! నీ శరణాగతికి విరుద్దమైనా, నేను పలు పలు దుర్వాసనాదులకు 
వశమై ఉండడంవల్ల ఏదో ఒకదానిని నేను ప్రార్థిస్తున్నాను. దానిని నీవు అనుగ్రహించు. 
నీవు క్షమానిధివి. కనుక నా అజ్ఞానాన్ని క్షమించు. 


ప్రియ మితరదథా౭ిసపి వా యద్యథా 

వితరసి వరద ప్రభో! త్వంహిమే। 

తదనుభవన మేవ యుక్తం హి మే 

త్వయి నిహితభరో౭౨_స్మి సోలి హం యతః ॥ 91 


వరదరాజా ! ఈ విధంగా దాసుడు ప్రార్థించినా, స్వతంత్రుడవైన నీవు 
ఇష్టమైనదైనా, అనిష్టమైనదైనా, దేనిని ఏవిధంగా నాకు అను[గ్రహిస్తావో ఆవిధంగానే 
దానిని అనుభవించడమేకదా పరతం[త్రుడనైన నాకు తగినది. ఎందుకంటే, నేను 
నీసన్నిధిలో నా రక్షణభారాన్ని సమర్పించానుకదా ! 


యధథా9 సి యావానసి యో౭ సి యద్గుణః 
కరీశ ! యాదృగ్విభవో యదింగితః । 


188 శ్రీకూరేశుల పంచస్తవి 


తథావిధం త్వాతిహ మభక్తదు ర్గహం 
ప్రపత్తి వా చైవ నిరీక్షితుం వృణే ॥ 92 


హస్తిగిరినాథా ! నీవు ఎవడవై ఉన్నావో, ఏగుణాలను కలవాడవై ఉన్నావో, ఏ 
ప్రకారాన్ని కలవాడవై ఉన్నావో, ఎంతటివాడవై ఉన్నాడో, ఎటువంటి వైభవాన్ని కలవాడవై 
ఉన్నావో, ఎటువంటి వ్యాపారాన్ని కలవాడవై ఉన్నావో, అటువంటివాడవై, భక్తులకుతప్ప 
మిగిలినవారికి దుర్లభుడవైన నిన్ను నేను శరణం అనే మాట మాత్రంతోనే సాక్షాత్కరింప 
జేసికోవాలని ఆశపడుతున్నాను. (1. “మో౭_సి” - “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”, 
“హీ శ్చ తే లక్ష్మీ శృ పత్న్యా” - ఇత్యాదులచే చెప్పబడ్డ సత్యత్వజ్ఞానత్వానందత్వాదులు, 
లక్ష్మీపతిత్వాదులు. 2. “యద్గుణోల_సి”- “పరా స్య శక్తి ర్వివిధైన శ్రూయతే స్వాభావికీ 
జ్ఞానబల క్రియా చ” ఇత్యాదిగా చెప్పబడ్డ జ్ఞానశక్యాదులు, 3. “యథాసి” - “యతో వా 
ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి” ఇత్యాదిగా చెప్పబడ్డ జగజ్జన్మాది 
కారణత్వాదులు. 4. “యావానసి”, “అణో రణీయాన్‌ మహతో మహీయాన్‌”, 
“అంతర్భహి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితఃి- ఇత్యాదిగా తెలుపబడ్డ అణో 
రణుత్వ, మహతో మహత్తాదులు, 5. “యమాదృగ్విభవోలి_ సి” - “పతిం విశ్వస్యాత్మే 
శ్వరమ్‌”, “త మీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌, తం దేవతానాం పరమం చ దైనతమ్‌” 
- ఇత్యాదిగా చెప్పబడ్డ పరమైశ్వర్యం, 6. “యదింగితఃి- “అంతః ప్రనిష్టః శాస్తా జనానాం 
సర్వాత్మా”, “యః పృథివ్యాం తిష్టన్‌ పృథినీ మంతరో యనుయతి” ఇత్యాదులచే 
చెప్పబడ్డ చేతనాచేతన నియమనాదులు భావ్యాలు.) 


అయే ! దయాళో ! వరద ! క్షమానిధే ! విశేషతో విశ్వజనీన ! విశ్వద ! 

హితజ్ఞ ! సర్వజ్ఞ ! సమ గ్రశక్తిక ! ప్రసహ్య మాం ప్రాపయ దాస్య మేవ తే॥ 93 

ఓ వరదరాజస్వామీ ! క్షమకు (ఓర్పుకు) నిధివంటివాడా ! విశేషించి అందటి 
జనుల హితాన్ని కోరేవాడా ! అన్నిటినీ అందళథికీ ఇచ్చేవాడా ! దాసుల హితాన్ని 
తెలిసేవాడా ! అన్నిటినీ తెలిసినవాడా ! పరిపూర్ణశక్తిని కలవాడా ! వరాన్ని అనుగ్రహించే 
వాడవనే పేరును కలవాడా ! నాకు నీ దాస్యాన్నే ఏవిధంగా అయినా అను[గ్రహించాలి. 
(“దయాళో, క్షమానిధే” - అని ద్వయంలోని శ్రీమచ్చబ్దం, “సర్వజ్ఞ, సమ గ్రశక్తికి అని 
నారాయణ శబ్బార్థం, “దాస్యం ప్రాపయ” అని చతుర్ధీ విభక్ష్యర్థం, “ప్రసహ్య” - అని 
నమళ్ళబ్బ్దార్థం- ఈ విధంగా సంగ్రహంగా ద్వయంలోని ఉత్తరఖండార్థ ప్రతిపాదకం 
ఈ శ్లోకం.- అని పూర్వాచార్య నిర్వాహం.) 


వరదరాజస్తవము 189 


స్వకై ర్లుణె స్పై శ్చరితై స్పృవేదనాత్‌ 

భజన్తి యే త్వాం త్వయి భక్తితోరి థవా I 

కరీశ! తేషా మపి తావకీ దయా 

తథా త్వకృత్రైన తుమే బలం నుతమ్‌ ॥ 94 


కరిగిరినాథా ! ఏ చేతనులు తమ గుణాలతో గాని, తమ కర్మయోగంతో 
కాని, జ్ఞానయోగంతో గాని, లేక ఆయా విషయాలకు సంబంధించిన భక్తి 
యోగంతోగాని నిన్ను కొలుస్తున్నారో వారికికూడా నీ గొప్ప కృప ఆ నిత్యకైంకర్యస్థితిని 
కల్లిస్తున్నది. ఆదయేకదా దాసునకు ముఖ్యసాధనంగా, బలంగా నిశ్చయింపబడింది. 

యది త్వభక్తోలి ప్యగుణో౭_పి నిష్కియో 

నిరుద్యమో నిషృతదుష్ఫృుతో న చ । 

లభేయ పాదౌ వరద ! స్ఫుటా స్తతః 

క్షమాదయాద్యా స్తన మంగళా గుణాః ॥ 95 

వరదా ! భక్తిశూన్యుడను అయినా, దానికి అంగం అయిన జ్ఞానయోగం 
లేనివాడను అయినా, కర్మయోగశూన్యుడను అయినా, ఆనుకూల్యసంకల్పం 
లేనివాడను అయినా, ప్రాయశ్సిత్తంతో నశింపజేసికోలేని ప్రబల పాపాలను కలవాడను 
అయినా, దాసుడనైన నేను తమ శ్రీపాదాలను ఆశ్రయిస్తే అందువల్ల క్షమ, 
దయమొదలైన తమ కల్యాణ గుణాలు (ప్రకాశిస్తాయి. 


విలోకనై ర్విభమణై రపి భువోః స్మితామృతై రింగితమంగళై రపి | 

ప్రచోదిత స్తే వరద ! ప్రహృష్టధీః కదా విధాస్యే వరివస్యనం తన ॥ 96 

వరదా ! తమ కటాక్షవీక్షణాలతో, కనుబొమల విభ్రమాలతో, పరమభోగ్యం 
అయిన చిణునవ్వుతో, అందమైన హస్తచేష్టాదులతో దాసుడనైన నేను (ప్రేరేపింపబడ్డ 
వాడనై, అందువల్లనే ఆనందించిన మనస్సుతో తమకు పరిచర్యను నిరంతరం ఎపుడు 
చేయగలనో కదా ! 


వివిశ్య విశ్వే న్రియతర్షకర్తణీ:ః 

మనఃస్థలే నిత్యనిఖాతనిశ్చలాః । 

సుధాసఖీ ర్హస్తిపతే ! సుశీతలాః 

గిర శ్రవస్యా శృణుయాము తావకీః ॥ 97 


190 శ్రీకూరేశుల పంచస్తవి 


హస్తిగిరినాథా ! లోపల ప్రవేశించి, అన్ని ఇంద్రియాల ఆర్తిని తీర్చేవై, మనస్సులో 
ఎల్లప్పుడు ప్రతిష్థింపబడి స్థిరంగా ఉండేవై, అమృతంవంటివై, చాలా చల్లనివై, వినడానికి 
౧ © థి రా యా రై 
తీయనివైన నీ సూక్తులను మేము వినాలి. 
అశేషదేశాఖిలకాలయోగినీషు అహం త్వవస్థా స్వఖిలా స్వనన్యధీః I 
అశేషదాస్యైకరతి స్తవాి చరన్‌ కరీశ ! వర్తేయ సదా త్వదన్తికే ॥ 98 


కరిగిరినాథా! సర్వదేశసర్వకాలాలలోను, సర్వావస్థలలోను, సకల విధకైంకర్యాలలో 
ఎంతకూ తృప్తిచెందని (తీరని) భక్తిని కల నేను అశేషమైన దాస్యాన్ని ఇంకొక ఆలోచన 
ఏదీ లేకుండా అనుష్టిస్తూ ఎల్లప్పుడూ నీ పరిసరంలోనే వర్తిస్తాను. (“అహం సర్వం 
కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే”, “ఒజ్రీీవిల్‌ కాలమెల్లామ్‌ ఉడనాయ్‌ మన్ఫి వక్రయివిలా 
వడిమై శెయ్యవేణ్డున్‌ నామ్‌” ఇత్యాదుల భావాలు అర్బామూర్తి పరంగా, 


అనుసంధింపబడ్డాయి.) 


ఇమం జనం హంత! కదా౭_భిపేక్ష్యతే త్వదక్షినద్యో ర్వరద ! శ్రమాపహో ! 

అకృతిమప్రేమరసప్రవాహజా విసృత్వరీ వీక్షణవీచిసన్తతిః ॥ 99 

వరదరాజాస్వామీ! నీ తిరునేత్రాలనే స్వాభావికం అయిన ఆనంద రస 
నదీప్రవాహంలో నుండి పుట్టినవి, అందువల్లనే ఆర్తిని తీర్చగల్లినవి, అంతటా వ్యాపించ 
గల్లినవి అయిన కటాక్షాలనే తరంగాల వరుస నన్ను ఎపుడు స్నానం చేయిస్తుంది ? 
(క్రైంకర్యసా[మ్రాజ్యానికి చక్రవర్తిగా ఎపుడు నన్ను పట్టాభిషేకం చేస్తుంది?) (“య శ్చ 
రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి, నిందితః స భవేల్లోకే స్వాత్మాప్యేనం 
విగర్హతే” అన్నట్లు భగవత్కటాక్షం అత్యంత అభిలషణీయం కదా. “త్వదీక్షణసుధాసింధు 
వీచివిక్షేపశీకరైః, కారుణ్యమారుతానీతైః శీతలై రభిషించ మామ్‌” అనే దేవరాజాష్టకశ్టోకం 
భావ్యం.) 

సదాతనత్వేత_పి తదాతనత్వవత్‌ నవీభవత్రేమరస ప్రవాహయా । 

నిషేవితం త్వాం సతతోత్కయా (శ్రియా కరీశ ! హ్యేమ పరశ్ళతం సమాః ॥ 100 

కరిగిరి నాథా! నిత్యం పరిచయం అయినది అయినా ఎప్పటికప్పుడు నూతనంగా 
తోచే ప్రణయరసపరంపరలను కల్గినది, అందువల్లనే, నిత్యం ఉత్సుకతను కల్లినదై 
ఉండే లక్ష్మీదేవిచేత నిత్యం సేవింపబడే నిన్ను మంగళాన్ని ఆశాసిస్తూ దర్శించాలి. 

సమాహితై స్వాధు సనన్దనాదిభిః 

సుదుర్లభం భక్తజనై రదుర్లభమ్‌ । 


వరదరాజస్తవము 191 


అచింత్య మత్యద్భుత మప్రతర్కణం 

వరప్రద ! త్వత్సద మాప్నుయాం కథమ్‌ ॥ 101 

కరిగిరీశా ! చక్కని సమాధినిష్టను కల సనకనందనాది మునులచేతకూడా 
పొంద సాధ్యం కానిదై, భక్తిని కలవారికి అత్యంతం సులభమై, అమానసగోచరమై, 
ఊహకు అందనిదై, అందువల్లనే చాలా ఆశ్చర్యకరమయిన నీనివాసం పరమపదాన్ని 
ఏవిధంగా స్వప్రయత్నంతో పొందగలను? (నీ కృప వల్లనే అది సాధ్యం.) 

రామానుజాడిశరణో9_ స్మి కుల ప్రదీపః 

త్వారి.9_సీ త్స యామునమునే స్స చ నాథవంశ్య:ః ॥ 

వంశ్యః సరాంకుశమునే స్సచ స్తోత పి దేవ్యాః 

దాస స్తవేతి వరదాల స్మి తవేక్షణీయః ॥ 102 


హస్తిగిరినాథా ! వరదరాజస్వామీ ! దాసుడనైన నేను భగవద్రామానుజుల 
శ్రీచరణాలను శరణంగా కలవాడను. ఆ రామానుజులు శ్రీయామునుల విద్యావంశానికి 
దీపంవంటివారు. ఆ యామునులుకూడా విద్యాసంబంధాన్నిబట్టి, దేహసంబంధాన్ని 
బట్టి శ్రీమన్నాథమునుల వంశానికి చెందినవారు. ఆ నాథమునులు సైతం నమ్మా(ార్ల 
వంశంలోనివారు. ఆ నమ్మా(ార్డు లక్ష్మికి దాసులు- అనే ఈ పరంపరద్వారా నన్ను 
నీవు కటాక్షించు. (శ్రీ రామానుజుల అభిమానంలో ఒదిగే ఉండే నన్ను నీవు తప్పక 
కటాక్షించు అని భావం.) (“పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్త 
మచింతయిత్వా” అనే యామునసూక్తికి ఒక అందమైన అనుకరణం ఈ శ్లోకం.) 


వరదరాజస్తవం సంపూర్ణము. 


శాక కడా 


192 


శ్రీ కూరేశులు అనుగ్రహించిన 
A 
శ్రీస్తవము 


శ్రీవత్సచిహ్నమి శేభ్యో నమ ఉక్తి మధీమహే | 
యదుక్తయ స్రయీకణ్ళే యాన్తి మజ్జలసూత్రతామ్‌ ॥ 


సకల (శ్రుత్యంతరహస్యార్థాలను భగవద్రామానుజుల సన్నిధిలో అధికరించిన 
శ్రీవత్సాంకులు శ్రీవైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, 
వరదరాజస్తవం- అనే నాల్గు స్తోత్రాలతో భగవానుని స్తుతించి, తరువాత చివరగా 
ఈ శ్రీస్తవంలో లక్ష్మీదేవిని స్తుతిస్తున్నారు. శ్రీయామునులు కూడా స్తోత్రరత్నంలో 
భగవానుని కీర్తించి, తరువాత చతుఃశ్లోకితో లక్ష్మిని స్తుతించారు. పురుషకారస్వరూపిణి 
అయిన లక్ష్మీదేవిని ఇందులో 11 శ్లోకాలతో స్తుతించే కూరేశులు ముందుగా మొదటి 
శ్లోకంలో మంగళకరం అయిన స్వస్తి శబ్ద ప్రయోగంలోను, ఆశీర్వచన రూపంతోను 
మంగళాచరణం చేస్తున్నారు. 


స్వస్తి శ్రీ ర్లిశతా దశేషజగతాం సర్గోపసర్లస్టితీః 
స్వర్గం దురతి మాసవరికపదం సర్వం చ కుర్వన్ల త. 
“వ DS Ds యౌ 
యస్యా వీక్ష్య ముఖం తదిజ్లీతపరాధీనో విధత్తేలి ఖిలం 
క్రీడేయం ఖలు నాన్యథా౭_ స్య రసదా స్యాదైకరస్యాత్రయా I 1 


సమస్తలోకాల సృష్టిసంహారరక్షణాలు, స్వర్గమోక్షప్రదానాలు మొదలైనవానిని 
అన్నిటినీ హరి అనబడే శ్రీమన్నారాయణుడు ఏ శ్రీదేవియొక్క ముఖాన్ని చూచి, 
ఆమె కనుబొమల కదలికల సూచనలకు పరతం(త్రుడై చేస్తున్నాడో, ఆవిధంగా కాకపోతే, 
శ్రీ హరి ఆ శ్రీదేవితో ఐకరస్యాన్ని కలవాడు కనుక ఈ సృష్ట్యాది క్రీడ అతనికి 
ఆనందాన్ని ఇచ్చేది కాదో, అటువంటి శ్రీదేవి అన్నిలోకాలకు శుభాన్ని కల్గించుగాక. 


హే శ్రీ ర్దేవి ! సమస్తలోకజననీం త్వాం స్తోతు మీహామహే 

యుక్తాం భానయ భారతీం ప్రగుణయ ్రేమప్రధానాం ధియమ్‌ । 

భక్తిం భన్హయ నన్హయా శ్రిత మినుం దాసం జనం తానకం 

లక్ష్యం లక్ష్మి ! కటాక్షవీచివిస్పతే స్తే స్యామ చామీ నయమ్‌ ॥ 2 


శ్రీస్తవము 193 


ఓ శ్రీదేవీ ! (అందణిచే ఆశ్రయింపబడుతూ, భగవానుని ఆశ్రయిస్తూ ఉన్న 

తల్లీ!) క్రీడాదిగుణవిశిష్టురాలా ! దేవీ ! మేము లోకాలకు అన్నిటికీ తల్లివి అయిన 
౧ ౧ 
నిన్ను స్తుతించాలని ప్రయత్నిస్తున్నాము. ఆ స్తుతికి తగిన వాక్కును మాకు 
అనుగ్రహించు. నీ పట్ట ప్రీతిని ప్రధానంగా కల బుద్దిని మాకు వర్ణిల్లచేయి. నిన్ను 
లు ఠా SIs 

ఆశ్రయించిన, నీకు చెందినవాడనైన ఈ దాసుని (నన్ను) సంతోషపెట్టు. మేము నీ 
కటాక్షాలనబడే కెజటాల పొంగుకు లక్ష్యంగా కావాలి. 


స్తోత్రం నామ కిమామనన్తి కవయో యద్యన్యదీయాన్లుణాన్‌ 

అన్యత్ర త్వసతోల_ధిరోప్య ఫణితి స్సా తర్డి వన్ద్యా త్వయి | 

సమ్యకృత్యగుణాభివర్లన మథో బూయుః కథం తాదృశీ 

వాగ్వాచస్పతినాల_ పి శక్యరచనా త్వత్సద్దుణార్లోనిధౌ ॥ 3 

కవులు స్తోత్రమని దేనిని అంటున్నారు? ఒకరిలో లేనివి, ఇంకొకరిలో ఉన్నవి 
అయిన గుణాలను లేనివారిలో ఆరోపించి చెప్పడమే స్తోత్రం అయితే, ఆ విధంగా 
స్తుతించడం సమస్తకల్యాణగుణనిధివి అయిన నీ విషయంలో దుస్పాధం. ఎందుకంటే, 
నీలో లేని సద్గుణం అన్నది లేదుకదా ! ఇక విధంగా కాకుండా ఉన్నగుణాలను 
ఉన్నట్టు చక్కగా వర్లించడమే స్తుతి అని అంటే, సద్దుణసముద్రడవు అయిన స్ట్‌ 
విషయంలో అటువంటి స్తుతిని పూర్ణంగా చేయడం బృహస్పతికికూడా ఏ విధంగా 
సాధ్యం? సాధ్యం కాదుకదా! 


యే వాచాం మనసాం చ దుర్రహతయా ఖ్యాతా గుణా స్తావకాః 

తానేవ ప్రతి సామ్బుజిహ్వ ముదితా హై మామికా భారతీ । 

హాస్యం తత్తున మన్మహే నహి చకోర్యేకాఖివ_. లాం చన్టికాం 

నాలం పాతు మితి ప్రగృహ్య రసనా మాసీత సత్యాం తృషి ॥ 4 

నీకు సంబంధించిన ఏయే గుణాలు వాక్కులకు, మనస్సుకు కూడా 
గ్రహించడానికి సాధ్యం కానివిగా ప్రసిద్ధిజందాయో, వాటిని నా వాక్కు రసం ఊటే 
జిహ్వతో (ఆనందంగా) వర్షించాలని (ప్రవర్తిస్తున్నది. ఎంత ఆనందం ! ఇటువంటి 
ప్రయత్నం పరిహాసాస్పదం అని మేము అనుకోము. ఎందుకంటే, ఆడచకోరపక్షి తనకు 
దాహం కల్లినపుడు వెన్నెలను అంతటినీ నేను తాగలేనుకదా అని భావించి, నాలుకను 
ముడుచుకొని ఊరికే ఉండలేదుకదా ! (ఆవిధంగా నేనుకూడా నిన్ను స్తుతించకుండా 
ఊరికే ఉండలేను) 


194 శ్రీకూరేశుల పంచస్తవి 


క్షోదీయా నపి దుష్టబుద్ధి రసి నిస్పేషహోల_ప్యనీహోల పి తే 

కీర్తిం దేవి ! లిహ న్నహం న చ బిభేమ్యజ్ఞోన జిహేమి చ । 

దుష్యేత్సా తున తావతాన హి శునా లీఢాం పి భాగీరథీ 

దుష్యేచ్చ్యాలిసి న లజ్జతే నచ బిభేత్యార్తి స్తు శామ్యే చ్చునః ॥ 5 

దేవీ! ఏమీ తెలియని అజ్ఞుడనైన నేను చాలా నీచుడను అయినా, దుష్ట్రబుద్దిని 
అయినా, భక్తి లేనివాడను అయినా, ఏవిధమైన మంచి ప్రయత్నాన్ని లేనివాడను అయినా, 
నీకీర్తిని నోరారా స్తుతించడంద్వారా ఆనందం అనుభవిస్తూ ఏమాత్రం భయపడడం 
లేదు. సిగ్గుపడడమూ లేదు. నాచే వర్షింపబడే నీ కీర్తి నా చేత క్రీర్తిపబడినంతమాత్రంచేత 
చెడిపోదు. ఏవిధంగా అంటావా- గంగాతీర్థం కుక్కచేత స్పృశింపబడినా (నాకబడినా) 
చెడిపోదు కదా ! దాని పవిత్రతకు భంగం రాదుకదా ! ఆ కుక్కకూడా గంగాజలాన్ని 
స్పృశించడానికి సిగ్గుపడడం లేదు. భయపడడమూ లేదు. కాని, ఆ కుక్క దాహం 
మాత్రం శాంతిస్తుందికదా ! (శ్రీవైకుంఠస్తవంలోని “జానన్నపీహ” అనే ఎనిమిదవ శ్లోకం 
భావ్యం.) 

ఐశ్వర్యం మహ దేన వాఠి.ల్స మధథవా దృశ్యేత పుంసాం హి యత్‌ 

తల్లక్ష్మ్యా స్పముదీక్షణా త్రన యత స్పార్వత్రికం వర్తతే | 

తేనైతేన న విస్మయేమహి జగన్నాథోలి_పి నారాయణో; 

ధన్యం మన్యత ఈక్షణా త్తవ యత స్వ్వాత్మాన మాత్మేశ్వరః I 6 


మానవులకు ఈలోకంలో, పైలోకంలో అన్నిచోట్ల లభించే ఐశ్వర్యం అది 
కొంచెంగా అయినా, ఎక్కువగా అయినా, నీ కటాక్షంవల్లనే కలుగుతున్నది. అటువంటి 
ఈ నీ కటాక్షాన్ని చూచి మేము ఏమీ ఆశ్చర్యపడడం లేదు. ఎందుకంటే, జగన్నాథుడు, 
తనకు తానే ప్రభువు అయిన శ్రీమన్నారాయణుడుకూడా నీకటాక్షంవల్లనే తనను 
ధన్యునిగా భావిస్తున్నాడు. (“ఆత్మేశ్వరః” - “పతిం విశ్వస్యాత్మేశ్వరమ్‌” ఇత్యాది 
శ్రుతులు భావ్యాలు. “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ” అని “ఆనందో బ్రహ్మ” అని 
అని ఈ రీతిగా వైలక్షణ్యాన్ని కలవాడుగా చెప్పబడ్డ తనను కూడా స్వామి నీ వీక్షణాలవల్ల 
ధన్యునిగా భావిస్తున్నాడు.) 

ఐశ్వర్యం యదశేషపుంసి యదిదం సౌనర్యలానణ్యయోః 

రూపం యచ్చ హి మజ్జళం కి మపి యల్లోకే సదిత్యుచ్యతే । 

తత్సర్వం త్వదధీన మేవ యదత [1 రిత్యభేదేన వా 

యద్వా శ్రీమదితీదృశేన వచసా దేని! ప్రథా మశ్చుతే ॥ 7 


శ్రీస్తవము 195 


ఓ లక్ష్మీదేవీ ! చేతనులందటివద్ద ఉండే సంపద కాని, అవయవశోభ అనే 
సౌందర్యం కాని, సముదాయశోభ అయిన లావణ్యం కాని, లోకంలోని మంగళమనే 
సేరు కల్గినది కాని, ఇంకా సచ్చబ్దవాచ్యమైనది మంచిది ఏదయినా కాని, ఆ ఐశ్వర్యం 
మొదలెనవి అన్నీ నీ ఆజకు అణగినవె ఉన్నాయి. అందువల్ల అవి అంతా “రీ” అని 

(a a రూ రా ల! 
అభేదనిర్దేశంతో గాని, లేక, “శ్రీమత్‌” అనే పదంతో కాని ప్రసిద్దిని పొందుతున్నవి. 
(లోకంలోని మంగళకరమైన వస్తువుకాని, వ్యక్తికాని శ్రీఅని, లేక, శ్రీమత్‌ అని విశేషణం 
ప్రయోగంతో వ్యవహరింపబడతాయి కదా) 


దేవి! త్వన్మహిమావధి ర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే 

యద్యప్యేవ మధథాసి నైవ యువయో స్పర్వజ్ఞతా హీయతే | 

యన్నాస్యేన తదజ్ఞతా మనుగుణాం సర్వజ్ఞతాయా విదుః 

వ్యోమామ్ఫోజ మిదన్తయా కిల విదన్ఫాన్తోలి య మిత్యుచ్యతే ॥ 8 


ఓ దేవీ! నీ మహిమయొక్క అవధిని తెలియడం హరికికూడా సాధ్యం కాదు. 
నీవల్లనూ కాదు. ఈవిధంగా నీమహిమ ఎవరికీ తెలియరానిది అయినా మీ ఇద్దణి 
సర్వజ్ఞత్యానికి భంగం ఏమాత్రం రాదు. ఎందుకు ? అని అంటే, ఏవస్తువు లోకంలో 
బొత్తిగా అసలు లేనే లేదో, ఆ అసద్వస్తువును తెలియకుండా ఉండడం అన్నది 
సర్వజ్ఞత్యానికి అనుగుణమని తెలివైనవారు అంటారు. (లేనిదానిని ఉన్నదని తెలియడం 
(భ్రాంతి. కనుక లేనిదానిని లేనిదిగా తెలియడం సర్వజ్ఞత్వమే అవుతుంది.) ఆకాశపద్మం 
ఇటువంటిది అని ఎవడైనా తెలిసికొంటే వాడు భ్రాంతుడని అనబడుతున్నాడుకదా! 
(“సో అంగ వేద యది వా న వేద” అనే శ్రుత్యర్థం లక్ష్మీ విషయంగా సంభావించబడింది.) 


లోకే వనస్పతిబ్బహస్పతితారతమ్యుం 

యస్యాః ప్రసాదపసరిణామ ముదాహరంతి । 

సా భారతీ భగవతీ తు యదీయదాసీ 

తాం దేవదేవమహిషీం (శ్రియ మాశ్రయామః ॥ 9 


లోకంలో ఒకడు వృక్షంవలె జడుడై పుట్టడం, ఒకడు బృహస్పతివలె 
మహావిద్వాంసుడై పుట్టడం- అనే హెచ్చు తగ్గులు ఏ సరస్వతీదేవికటాక్షంయొ క్క ఫలంగా 
చెబుతున్నారో, భగవతి అయిన ఆ సరస్వతికూడా లక్ష్మీదేవికి దాసురాలు. అటువంటి 
దేవదేవుని మహిషి అయిన శ్రీదేవిని నేను ఆశ్రయిస్తున్నాను. 


196 శ్రీకూరేశుల పంచస్తవి 


యస్యాః కటాక్షమృదువీక్షణదీక్షణేన 

సద్య స్పముల్లసితపల్లవ ముల్లలాస | 

విశ్వం విపర్యయసముత్త్సవిపర్యయం ప్రాక్‌ 

తాం దేవదేవమహిషీం (శ్రియ మూశ్రయామః ॥ 10 

ప్రళయకాలంలో ఏ లక్ష్మీకటాక్షం లేనందువల్ల వాడిపోయిన (నిశ్రీకమైన) జగత్తు 
ఆ లక్ష్మీదేవి కటాక్షాల ప్రసరణం (అనే సంకల్పం) కాగానే మజుక్షణంలో చిగిర్చి 
వృద్దిచెందిందో అటువంటి దేవదేవదివ్యమహిషి అయిన శ్రీదేవిని ఆశ్రయిస్తున్నాము. 


యస్యాః కటాక్షవీక్షాక్షణ లక్ష్యం లక్షితా మహేశా స్స్యుః । 
శ్రీరంగరాజమహిషీ సా మామపి వీక్షతాం లక్ష్మీః ॥ 11 


ఏ లక్ష్మీదేవియొక్కకటాక్ష వీక్షణాలకు క్షణకాలం లక్ష్యమైనవారుకూడా గొప్ప 
సంపదను కలవారు (మహేశ్వరునివంటివారు) అవుతున్నారో, శ్రీరంగనాథుని 
పట్టమహిషి అయిన ఆ లక్ష్మి నన్నుకూడా కటాక్షించాలి. 


శ్రీస్తవం సంపూర్ణము. 


యు న. 


న్లోకానుక్రమణిక 
6౧౧ 
శ్లోకం సనం 

అకృతసుకృతక స్సుదుష్కృదుత్తరః వర 
అక్షుజ్ణియోగపథ మగ్ర్య అతి 
అజైే యజ్జేశ్యర కిల వర 

Sy Sy 
అంజనక్షితిభృతో వర 
అణ్డానాం త్వదుదర వర 
అతిపతితావధి సున్ద 
అతిమానుషశీల అతి 

జ « ట్య 

అదీర్హ మ్య(ఎమదుఘం సున్హ 
అద్భుతం మహ దసీమ వర 
అద్యాపి నాసుప అతి 
అధోముఖన్యస్త సున 
అనన్యాధీనత్వం తవ వర 
అనవాప్త మ(త్ర కిల సున్హ 
అనాప్తం హ్యాప్తవ్యం వర 
అన్తర్షితో నిధి రసి వైకు 
అననమ సిమిరో సున 

యా par) య 
అన్యత్ర తు కృచన వైకు 
అన్యోన్యచేష్టిత సున 
అబపాద మర సున 

జ యలు 
అబ్దిం న తేరిథ అతి 
అమ్ఫోదనీల మర అతి 
అమ్బోధేః స్వయ మధి మక 
అమ్ఫోరుహాక్ష మర వైకు 
అయే దయాలో వరద వర 


102 


197 


198 


అరాలం పాతాలం 
అరుణాధరపల్లవే 
అలకాలిచి కీర్ణయా 
అశక్యకం నో కిజ్సిత్‌ 
అశేషదేశాఖిల- 
అసిజలజరథా 

అస్తం యదుద్యదుప 
అహమహమికాభాజః 


అంహః ప్రసహ్య విని 


ఆక్రీడభూమిషు సుగంధిషు 


ఆజీ నిసరనియతా 
క్‌ Fe 

ఆచిన్వతః కుసుమ 

ఆజానజ స్వగత 


ఆజ్ఞా తవాత్ర భవతీ విదితా త్రయీ సా తాం హి 
ఆజ్ఞా తవాత్ర భవతీ విదితా త్రయీ సా ధర్మం 


ఆత్మేశ్వరో౭_సి న పరో 
ఆధిరాజ్య మధికం 
ఆనన్హమస్తిర 

ఆనన్ద మైశ్వర 
ఆమ్నాయకల్పలతి 
ఆమ్నాయ మూర్చని చ 
ఆయోధ్యగాన్సపశు 
ఆశ్రయేషు సులభో 
ఆక్షేషే వరద భుజా 
ఇజ్షితం నిమిషితం చ 
ఇచ్చాత ఏవ తవ 
ఇచ్చావిహారవిధయే 


శ్రీకూరేశుల పంచస్తవి 


cE fl es PJ ps Pl 2x 
© డ్ర్‌ & bE 


ల్‌ 0౬ 


జం ge rl ల 
ల్‌ 0౬ 


oO 


ల్‌ 0౬ 


ణయ © % భభ Pu భగ ల 
Esa ౯౨౬9౬ € 9౬ 


& 


123 


100 


శ్లోకాను(క్రమణిక 199 
౧ 


ఇద మిమే (శ్రుణుమో సున్ద 128 
ఇదమ్ఫూయో భూయః పున సున్ద 132 
ఇమం జనం హన్త కదా వర 99 
ఇయ మిహ మతి రస్మత్‌ వర 88 
ఇయం వైయూహీ వై వర 17 
ఇహ చ దేవ దదాసి సున్ద 127 
ఇహావతీర్లస్య సున 89 
-ఈదృశా స్వదవతార సున్హ 121 
-ఈదృతైః పరిజనైః సున్హ 77 
ఉదిధిగమన్దరాద్రి సున్ద 4 
ఉద్దరత్యుపరి భక్త వర 26 
ఉన్ని ద్రపత్రశత వైకు 72 
ఉపవనతరుషళ్లాః సున్ల 104 
య ద 
ఉభయో రపి పక్షయోః వర 32 
ఏకస్య యేషు హి వైకు 47 
ఏకాన్త మజ్లలగుణా అతి 7 
ఏకైకమంగలగుణా సున్ల 32 
ఏతత్కథం కథయ అతి 26 
ఏతే తే బత సున్లర సున్ల 64 
యలు యలు 
ఏతేన వై సువిదితం వైకు 97 
ఏవం తయా చతురయా వైకు 52 
ఏవం భగో ఇహ వైకు 33 
ఏవం సితే త్వదుప అతి 9 
థె 
ఏష ఈశ ఇతి వర 6 
ఐస్టీవరీ క్వచిదపి వైకు 75 
లు వో 
ఐశం హి శైశవ అతి 37 


ఐశ్వర్యతేజోబల సున్ద 28 


200 


ఐశ్చర్యవీర్య కరుణా 
ఐశ్వర్యం మహదేవవా 
ఐశ్వర్యం యదశేష 
కనకమరతకా 
కరుణారసవాహి 

కర్ణికా తవ కరీశ 

కల్కీ భవిష్య న్కలి 
కాన్తాలకాన్త మమలం 
కారుణ్యామృతవారిధే 
కాలియస్య ఫణతాం 
కిక్చోదఇ విరిజ్ళి 

కిన్ను సయం స్వాత 
కిం ధాతు ర్ల్గగనవిధాన 
కిం భూయసా ప్రలపితేన 
కిం సాధనః క్త నివసన్‌ 
కూలే9_ బ్దేః కిల దక్షి 
వైజ్కర్య నిత్యనిరతైః 
క్రీడావిధేః పరి 
కృచిత్యరితగామినీ 
క్షాన్సి సవేయ మియ 
క్షితి రియం జని 
క్షోదీయా నపి దుష్ట 
గర్భేషు నిర్భర 
గాయం గాయం వనగిరి 
గుణజం గుణినో హి 
గుణాయత్తం లోకే 
గుణై ష్షడ్భి స్వేతైః 


శ్రీకూరేశుల పంచస్తవి 


జ జ EX Ep Pd ce ps Pd ps 6 fl gs Py Pl జ © KE బ్ర 
a CRs GE ర్‌ అ ర్‌ ర Sgt లశ 


120 


131 


130 


గూహితస్వమహిమాపి 
గోపాలపోతకతయా 
గోపాలవేషసరి 
గోవర్హనో గిరివరో 
చిత్రం విధే ర్విలసితం 
ఛత్రచామరముఖాః 
జగ(త్రలీనం పున 
జనిజీవనాప్యయ 
జాతం కుత స్తదకృతజ్ఞ 
జ క 
జానన్నపీహ కిల 
జానేత థ వా కిమహ 
జుష్టాష్టమీకజ్వల 
జ్ఞానం బలం విపుల 
జ్ఞానాత్మన స్తవ తదేవ 
[ల par) 
జాూనిన స్స్తతత 
Sa 
జ్యాకిణాజ్కపరి 
జ్యోతిః పరం పరమ 
తత్తార్థతత్ప్సరపర 
తదపి కిమపి హన్త 
తద్వై తథా£ స్తు కత 
తాదృగ్గుణో నను బభూ 
తాప్యత్రయీమయదవా 
తేభ్యః కృతీ న కిల 
త్వక్‌ చ దృక్‌ చ నిసి 
త్వత్కీర్తనస్తుతి 
త్వద్దాస్య మస్య హి 
త్వద్దష్టిజుష్ట 


న్టోకానుక్రమణిక 


cE 4 (6 fd అభ Pl [| es es PJ GC బగ Pd (భజ ef Py 
శ్రీ క క్రిస్ట్‌ ర 1 శ రక క కీట GG SE hE 


12 


201 


202 శ్రీకూరేశుల పంచస్తవి 


త్వన్నిర్మితా జఠర 
త్వత్సాదసంశ్రయణ 
త్వత్సాదాబ్టే 'ప్రజాతా 
త్వత్సామ్య మేవ 

త్వం దక్షిణస్య నివ 
త్వం హి సున్హర యదా 
త్తం హి సున్హర వనాద్రి 
త్వా మన్యగోపగృహ 


త్వా మామనన్తి కవయః కరుణామృతాబ్దిః 
త్వా మామనన్తి కవయః కరుణామృతాబ్దేః 


త్వా ముదార భుజ 
త్వా సేవితం జలజ 
త్రయ్యుద్యతా తవ యువ 
తైవి క్రమ క్రమకృతా 
తైవిద్యవృద్దజన 
దయాక్షాన్యాదార్య 
దాస సఖా సమభవ 
దివ్యాచిన్యమహా 

దూరే గుణా స్తవ తు 
దేవ త్వదీయచరణ 
దేవస్య దైత్యమథ 
దేవస్య సున్దరభుజస్య 
దేవి త్వన్మహిమావధిః 
ద్యారనాథగణనాథ 
ధన్యైః (శ్రుతం తదిహ 
నఖ(క్రకచకప్రధి 


అతి 


e€ &% fel Pel Pel Pel 
ES. EEEEKE 


ల్‌ ౬ 


0 శస (op 2 Pl Pel Pe es 
SEE EEE న్‌ 


బ్ర 
రల 


108 
17 


122 


నరసింహతను రగౌణీ 
న వక్తుం న శ్రోతుం 
వ వాయుః పస్పన్దే యయతు 
నానావిరుద్దవిదిశాసు 
నిత్య మి స్దియపథా 
నిత్య స్పమాభ్యధిక 
నిత్యా తవాన్యనిర 
నిత్యేషు వస్తుషు భవ 
నిరవధిషు కృతేషు 
నిరాబాధం నిత్యం 
నిర్బన్ల ఏష యది 
నికల్మషై ర్నిహ 
నిహీనో జాత్యా వా 
నీలమేఘనిభ మంజన 
నీలాజ్ఞనా ద్రినిభ- 

నైవ హ్యవాప్య మన 
న్యాయతర్కమునిముఖ్య 
న్యాయస్కృతి ప్రభృతి 
పతిం విశ్శస్యాత్మే 
పద్మాయాః (ప్రణయ 
పద్యాస్వ ద్యాజ్ఞులిషు 
పరిజనపరిబర్హా 

పర భాగ మియాత్‌ 
పరిమణ్ణితరాస 

పరో వా వ్యూహో వా 
పశ్యత్సు సూరిషు 


న్టోకానుక్రమణిక 


వర 


& 


fr Pel Pel 
ల్‌ E& 


101 


203 


204 శ్రీకూరేశుల పంచస్తవి 


పాణిపాదవద 
పాపీయసోతి పి శర 


పీత్రామ్బరం... కర్లపాశమ్‌ తన్మేఘమేచక 
పీత్రామ్బరం... కర్లపాశమ్‌ శ్రీమన్మహావన 
పుచ్చోత్పుచ్చనమూర్భ 
పుత్రాదయః 

పృచ్చామి కించన 
పృథివ్యాద్యాత్మానం 
ప్రకృష్ణం విజ్ఞానం 
ప్రత్యగాత్మని కదా 
ప్రత్యర్థిని తిగుణక 
ప్రలయజనీరపూర 
(ప్రశాన్తానన్తాత్మా 
ప్రశ్యుతత్రేమసారా 
ప్రియ మితర దథాపి 
(ప్రేమామృతౌఘపరి 
(ప్రేమా్ధవిహ్యల 
'ప్రేమ్లా౭_'ఘ్రాతుం కరిగిరి 
బాహ్యాః కుదృష్టయ 
బుద్ద్రాచనోచ 
బృన్హావనే స్థిర 

(బ్రహ్మేశ మధ్యగణనా 
భక్తానాం యద్వపుషి 


వర 
అతి 


భక్తిప్రభావభవ 

భజత్సు వాత్సల్య 
భార్గవః కిల భవన్‌ 
భావై రనుక్షణ మపూర్వ 
భావై రుదారమధురైః 
భూయాంసి భూయ ఉప 
భృజ్లీ గాయతి హంస 
భోగా ఇమే విధి 
భూవి[భ్రమేణ మృదు 
మకుటమకుటమాలో 
మథ్యమానచలపేనిల 
మధ్యే క్షీరపయోభి 
మన్హరభ్రమణవి(భ్ర 
మా(త్రా యది త్వమసి 
మానుప్యకఇరిత 


మాయా త్వయా గుణమయీా 


ముఖ మున్నస మాయ 
ముగ్ర శృిశు ర్వట 
ముష్షన్‌ కృష్ణ ప్రియ 
యజ్ఞాతీయో యాదృకో 
యత్కల్సాయుతభోగ 
యత్కిక్సాదుజ్ఞ్యల 
యత్తత్ర్య మక్షర 
యత్త(త్రియం తదిహ 
యత్త్యం కృతాగసమ్‌ 


శ్లోకాను క్రమణిక 


(FS 
EE Eg ౯ 


£ Ped Pel Pel ౮) 
gry ry ర్‌ 


des 


205 


206 


యత్తాదృశాగసమ్‌ 
యత్తుబ్గశ్చంగవిని 
యత్సంవృతం దశగుణో 
యత్న్వాయత్తస్వరూప 
యథాసి యావా నసి 
యదపరాధసహస్ర 

యది త్వభక్తో౭_ ప్యగు 
యదీయశిఖరాగతాం 
య॥ద్భహ్మకల్పనియుతా 
యంద్బహ్మ రుద్ర 
యద్వా మృగం మృగయు 
యద్వృద్ధ్యృపక్షయ 

యద్ద్వి జరాసుతభయా 
యద్వైష్టవం హి పరమం 
యన్నాభవామ భవ 
యన్నామ నాథ నవ 
యన శ్రజ్ఞలాయ మహతే 


యన్మూలకారణ మబుద్ద్యత 


యల్లక్ష్మణ స్థ్యృదనుజః 
యశోదాజ్ఞుల్యాగోన్నమిత 
యస్యాత్మతాం త్రిపుర 
యస్యాః కటాక్షణ మను 
యస్యాః కటాక్షణమను 
యస్యాః కటాక్షమృదు 
యస్యాః కటాక్షవీక్షా 

యం దుర్షహం సుమనసో 


శ్రీకూరేశుల పంచస్తవి 


J es 
EE 


ఆ (oe గ 
Sas 


౮ 
© 


శోకాను(క్రమణిక 207 
ఛా 


యం పరోక్ష ముపదేశ వర ర్‌ 
యం పాతకా త్సుమహతో అతి 1 
యం భూతభవ్య భవ వైకు 22 
యః కళ్ళిదేవ యది వైకు 64 
యః ఖల్వణో రణుతరో వైకు 19 
యః స్థావర (క్రిమి వైకు 31 
యా కర్మణా మధి వైకు 100 
యా కంసముఖ్యనృప అతి 54 
యాతే గాత్రే వరద వర 57 
యా దామోదర ఇతి వర 51 
యాదృగ్సీజాధ్యుషిత వర 52 
యా బి(భ్రతీ స్థిర వైకు 81 
యా వై త్వయాప్యుదధి వైకు 79 
యే తు త్వదంఘిసరసీ వైకు 16 
యే త్వత్కటాక్షలవ వైకు 34 
యే ధర్మ మాచరితు అతి 31 
యే భక్తా భవదేక సున్ష 86 
యే వాచాం మనసాజ్స శ్రీస్త 4 
యేప్వేకస్య గుణస్య సున్హ 26 
యో జాత(క్రశిమా సున్హ 68 
యో నిత్య మచ్యుత వైకు 1 
యో విక్రమేణ మను అతి 23 
యౌవనవృషకకుదో సున్ల 60 
రఘుకులతిలక త్వం సున్త 106 
రమ్ఫాస్తమ్ఫాః కరి వర 56 


రామానుజాం(ఘి శరణ: వర 102 


208 శ్రీకూరేశుల పంచస్తవి 


రింఖాతో వ్రజసదనా వర 
రూప(ప్రకారపరి వైకు 
రూప(శ్రియా గుణగణః వకు 
రూప[శ్రియా పరమయా వైకు 
రూపేణ సద్గుణగతైః వైకు 
లక్ష్య్యాః పదం కొస్తుభ సున్హ 
లజ్కాయుద్దహతాన్‌ సున 
లభ్యేషు దుర్లభ వైకు 
లోకాం శృతుర్రశ సున 
ఠా (ఆర 

లోకే వనస్పతి శ్రీస్త 
లోలద్భి రిస్రియ వైకు 
వకులధరసరస్వతీ సున్ల 
ee] 

వ(జ్రధ్వజాజ్కుశ అతి 
వజ్రాజబ్కుశధ్వజ వైకు 
వనగిరిపతి సున 
|e] 
వనా(ద్రినాథస్య సున్హ 
వనేయ సున్లర సున 
యు యలు యలు 
వరద యది న వర 
వరద యదిహ వర 
వలికాశ్రుతిమత వర 

el 

వంశం రఘో రను అతి 
వారాణసీదహన సున్ల 
వాహనాసనవితాన సున్ష 
విజానాపనామ్‌ సున 
Sy es] 
విద్వేషమానమద వర 


విభవం వివృణోతి వర 


129 


న్టోకానుక్రమణిక 


విలోకనై ర్విభ్రమ వర 
వివశ్య విశ్వేన్దియ వర 
వివేకధియ వర 
విశ్వస్య విశ్వవిధ వైకు 
విశ్వం ధియెవ విర వైకు 
విషయవిషధర వర 
విషయవిషయిణీ వర 
విస్రమృణం త్వయి అతి 
వృషగిరి రయ సున 
వేణుక్వణప్రణయిని అతి 
వ్యాభాషితాభ్యధిక సున్హ 
వ్యాలమ్బికుణ్జల సున్ష 
వ్యూఢగూఢభుజజ[త్రు సున్ష 
శబ్దాది హేయ ఇహ అతి 
శమ్బాచలం బహుల వర 
శమో రమ్ఫోరుహ వర 
శరణవరణవాగియం యా౭_ద్య మే వర 
శరణవరణ వాగియం యో౭_దితా వర 
శశధరరింఖణా సున్ష 
శాస్త రనాదినిధ వైకు 
శిఖరిషు విపినే సున 
శీలః క ఏష తవ అతి 
(శవస శ్చ దృశ శ్చ వర 
శ్రీనిధిం నిధి మపార వర 
శ్రీమత్సరాంకుశ అతి 
శ్రీమద్వనాద్రిపతి సున్ద 


209 


210 


శ్రీమన్తా హరిచరణా 
శ్రీమన్మహావనగిరి 
శ్రీరంగరాజచరణా 
శ్రీవత్సకౌస్తుభ 


(శ్రేయః కిరన్తు కిరణాః 


స ఏష సౌన్దర్య 

యు 
సజ్జీవయన్నపి 
సత్కర శ్ర నైవ కిల 
సత్యేవ గవ్యనిహవే 
సదంససంసజ్ఞిత 
సదాతనత్వే8_పి 
సదా షాడ్లుణ్యాఖ్ర్యైః 
సదా సమస్తం జగత్‌ 
స(ద్బ్రహా శత శపటైః 
సన్తీదృశః శ్రుతి 
సమాహితై స్పాధు 
సర్వజ్ఞా స్పముచిత 
సర్వ(శ్రుతిప్పనుగతం 
సర్వస్య చైవ గుణతః 


సర్వం గుణాయ గుణినామ్‌ 


సవ్యాధిరాధిరవి 
సంవదేత కిల 
సంవర్తవర్తి నిఖి 
సంవర్తసంభృత 
సంశ్లేషే భజతాం 
సాగరామ్బరతమాల 
సాచలావటతటాక 


శ్రీకూరేశుల పంచస్తవి 


100 


101 


సా పూతనా శకట 
సాయామా ధృత పరి 
సాలా ని సప సగిరీన్‌ 
ల er) 
సాలీయా ఇవ విటపా 
సింహాద్రైనాథ తవ 


సౌన్దర్యమార్హవ 
సౌన్దర్యసారామృత 
సౌన్దర్యాఖ్యా సరిత్‌ 
సౌనర్యామృతరస 
సౌనర్యామృతసార 
సౌశీల్యాశ్రిత 

స్తోత్రం నామ కిమామ 
స్మితనిర్హరికా 


న్టోకానుక్రమణిక 


బ్రో బ్రో బ్రో బ్రో బ్రో బ్రో 
OX OX రల OX రల OX రిల Ox Ox రిల రల రల రల 


బ్ర 


ల 


బ్రో 


211 


కూరేశుల పంచస్తవి 


త్రీ 


212 


Sra ₹ 
1 వానే ™ ag 
0 26 26 "౮ 
సం 2 2 2 

రహ 

sg 3 స్రీ 
2౫ £ 
a © 2 
oe] లి fh రం 
[౧ ల 
ఈం ర లి rs 
2] © 0 “౯ 
స్‌ hhh 


51 


అతి 


పో జన్మ తాసు సిక 


అతి 


26 
3 


యలు 


హౌ దేవ సునరభుజ 
హే ననననన 


CG: 
దేవి సమస 


లు 
జ 
హి శ్రీ 


= 


కుదృష్ట్యభిని విష్ట 


బా 
a 


ము 
స ౫ 

౫00౮ 
2 3 
రతి 
3 
2? 3 
గ్ర ని 

(3) 
res 
6౭ 2 
fs pa 


60 


ఎకు 


అనుబంధం 


దివ్యప్రబంధ వ్యాఖ్యానాలలో, అరుంబదవివరణాలలో 
పంచస్తవి ప్రమాణాలు, వాటి ఆకరాలు 


'పెరియాాగ్రా 
'పెరియ్యాాగ్రా 
'పెరియాాగ్రా 
'పెరియ్యాాగ్రా 
కణ్టినుణ్‌ 
ఇరామానుశ 
తిరుప్పావై 
తిరుప్పల్లాండు 
తిరుప్పావై 
తిరువాయ్‌ 
'పెరియాాగ్రా 
తిరుప్పావై 
తిరుప్పావై 
తిరుప్పావై 
తిరుమాలై 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
పెరియా!గ్వా 
అమల 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 


1-2-1 
2-1-7 
4-2-1 
4-3-11 
8 

70 


28 
1-5-1 
4-9-10 
28 
2-3-2 
1-2-10 
4 
10-10-2 
3-7-5 
3-10-8 
4-2-5 

3 

3-7-5 
1-5-1 
2-3-5 
3-5-6 
1-5-1 
మహాప్రవేశం 


అతి-14 
వరదరాజ-23 
సుందర-8 
వరద-16 
శ్రీవైకుంఠ-2 
వైకుంఠ-90 
వైకుంఠ-77 
వైకుంఠ-77 
సుందర-107 
సుందర-107 
వరద-63 
అతి-61 
అతి-14 
వైకుంఠ-36 
వైకుంఠ-61 
వైకుంఠ-27 
శ్రీస్తవ-1 
శ్రీస్తవ-1 
సుందర-8 
వరద-ర్‌ర్‌ 
శ్రీస్తవ-1 
సుందర-107 
వైకుంఠ-36 
వరద-18 
సుందర-107 
వైకుంఠ-14 


213 


214 


తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 


శ్రీకూరేశుల పంచస్తవి 


మహాప్రవేశం 
1-1-1 
1-2-5 
1-3-1 
1-3-7 
1-5-4 
1-5-6 
1-6-7 
1-8-4 
1-8-8 
1-9-7 
2-1-2 
2-2-5 
2-3-4 
2-5-2 
2-6-4 
2-10-2 
2-10-4 
2-10-5 
3-1-1 
3-1-1 
3-1-2 
3-1-2 
3-1-5 
3-2-(ప్రవేశం 
3-2-10 
3-4-83 
3-4-7 


వరద- 
వరద-11 
వరద-81 
అతి-40 
వైకుంఠ-28- 
అతి-15 
అతి-2 
అతి-32 
వరద-63 
సుందర-380 
వరద-25 
వరద-81 
వైకుంఠ-37 
వైకుంఠ-37 
వైకుంఠ-80 
వైకుంఠ-28 
వరద-78 
సుందర-ర్‌ 
అతి-56 
వరద-25 
సుందర-683 
శ్రీస్తవ-8 
శ్రీస్తవ-8 
వైకుంఠ-36 
వరద-18 
వరద-77 
వరద-25 
వరద-81 


తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
అమల-2 
తిరువాయ్‌ 
తిరువాయ్‌ 
పల్లాణ్లు 
తిరువాయ్‌ 
తిరుప్పావై-7 


అనుబంధం 


3-4-7 = 
3-5-ప్రవేశం - 
3-5-6 = 
3-5-6 క 
3-5--రి న 
3-8-ప్రవేశం - 
4-5-58 
4-7-83 
4-7-6 
4-10-ప్రవేశం - 
4-10-5 - 
4-10-9 = 
5-1-11 కా 
5-5-8 న 
5-5-4 అ 
5-5-9 - 
5-5-9 . 
6-5-8 హ్‌ 
6-9-8 వ్‌ 
6-10-10 . 
7-5-1 జ 
9-2-3 అ 
10-10-2 న 
వరద-25 
1-2-10 
3-5-6 
వైకుంఠ-77 
కణ్టినాణ్‌-4 - 
వైకుంఠ-77 


నం ప్రం భా 


215 


వైకుంఠ-37 
వరద-78 
వరద-17 
సుందర-127 
వరద-63 
వరద-34 
సుందర-63 
వైకుంఠ-61 
వరద-23 
సుందర-16 
వైకుంఠ-14 
వైకుంఠ-14 
వరద-23 
సుంధర-86 
వరద-25 
వరద-25 
వైకుంఠ-28 
వైకుంఠ-49 
వరద-83 
శ్రీస్తవ-1 
అతి-17 
వరద-63 
వరద-63 


వైకుంఠ-36 
వరద-18 


వైకుంఠ-2 


216 శ్రీకూరేశుల పంచస్తవి 


రహస్యగ్రంథ వ్యాఖ్యానాలలో ఉట్టంకింపబడ్డ 
పంచస్తవి శ్లోకాలు, వారి ఆకరాలు 


శ్రీవచన -17 సూ - వరద -79 

శ్రీవచన - 145 - అతిమానుష -538 

శ్రీవచన- 291 - వైకుంఠ - 88 

శ్రీవచన - 358 - వరద -76 

తత్త్వత్రయ చిత్‌ ప్రకరణ వ్యాఖ్యానం - 39 - వైకుంఠం 74 
తత్త్వత్రయ చిత్‌ ప్రకరణ వ్యాఖ్యానం- 45 - సుందర-3 

తత్త్వత్రయ అచిత్‌ ప్రకరణ వ్యాఖ్యానం- 8 - శ్రీస్తవం -8 

తత్త్వత్రయ అచిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 8 - సుందర -26 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 9 - వరద-15 

తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 11 - వరద- 683 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 22 - వైకుంఠ -55 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 88 - వరద - 17 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 45 - వరద - 16 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 54 - వరద - 17 
తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - అతి-9 

తత్త్వత్రయ చిత్‌ వ్యాఖ్యానం - ఈశ్వర - 55 - సుందర - 86 
రహస్యత్రయ సారం - ప్రధానప్రతి తంత్రార్థం - వైకుంఠ -36 
రహస్యత్రయ సారం - తత్త్వత్రయచింతనాధికారం - వరద-16 
రహస్యత్రయ సారం - పరదేవతా పారమార్భ్యాధికారం - వైకుంఠ- 55 
రహస్యత్రయ సారం - అధికారి విభాగాధికారం - అతిమా - 61 
స్యత్రయ సారం - అధికారి విభాగాధికారం - వరద -84 
స్యత్రయ సారం - ఉత్తరకృత్యాధికారం - వైకుంఠ -61, 77 
స్యత్రయ సారం - సిద్దోపాయశోధనాధికారం - వైకుంఠ - 36 
స్యత్రయ సారం - సిద్దోపాయశోధనాధికారం - శ్రీస్తవ- 1, 8 
స్యత్రయ సారం - సిద్దోపాయశోధనాధికారం - అతిమానుష- 61 
రహస్యత్రయ సారం - సిద్దోపాయశోధనాధికారం - వరద - 84, 88, 92, 81 


లాలా కనకము? 2 + థన 


